మరణం లేని మీరు 


7 లోబ్‌సాంగ్‌ రాంపా 


అనువాదం : 
న. రామ్మోహన్‌ 


ధ్యాన లహరి పబ్లికేషన్స్‌ 


పిరమిడ్‌ స్పిరిచ్యువల్‌ సొసైటీస్‌, ఇండియా 
ధాంనం - సాధాాయం - సజన సాంగత్వం 


లల సారిగ అరవ 


http://telugudevotionalswaranjali.blogspot.in 


MABANAM LEN! MEERU 


by 
T. LOBSANG RAMPA 


Translated by 
P.G. RAMMOHAN 


Printed at 
Om Art Print, Vijayawada 


September, 2004 
for Copies : D. SIVA PRASAD 
DYANA LAHAR1 PUBLICATIONS 
525, Reddy & Reddy Colony, 
Tirupati -517 501 
Cell: 94402 74559 


Rs.120 


PYRAMID SPIRITUAL SOCIETIES, INDIA 


Meditation - Enlightenment 


మరణం లేని మీరు 


1979లో నన్ను తట్టి లేపిన కారుణ్యమూర్తి లోబ్‌సాంగ్‌ రాంపా 
ఓ గొప్ప టిబెట్‌ యోగి. 

1983లో దేహ విరమణ చేసినాడు. ఆధ్యాత్మిక శాస్త్ర అధ్యాపకులలో 
అగ్రగణ్యుడు. “యూ ఫౌర్‌ఎవర్‌' (You Forever) అనే పుస్తకం నా చేత 
చదివించి, నా జీవిత లక్ష్యాన్ని నాకు ఎబుక పరచిన నా ప్రియతమ గురువు. 
సూక్ష్మ శరీరయానం గురించీ, దివ్యచక్షువు గురించీ ఆకాశిక్‌ దికార్థులు 
గురించీ మరణాంతర జీవితం గురించీ తన స్వానుభవాలను తిరుగులేని 
విధంగా వివిరివంచిన మహాయోగి. 

20 అద్భుత పుస్తకాల రచయిత. ఈ లాంటి పుస్తకాలన్నీ చదివితేనే 
మనం ఆధ్యాత్మిక శాస్తజ్ఞలం అయ్యోది. క్‌ 


ఇప్పుడు.1997లో 
అంటే,సరిగ్గా 18 సంవత్సరాల తరువాత నా ప్రియతమ పుస్తకమైన 


(You Forever) కు తెలుగు అనువాదమైన “* మరణం లేని మీరు ” ముద్రితం 


కావడం ఎంత పరమానందంగా వుందో ] 
ముఖ్యంగా అద్భుతమైన విధంగా తెనుగు చేశారు. శ్రీ రామ్మోహన్‌ 
గారు వారికి తెలుగు ప్రజానీకం సదా కృతజ్ఞులై వుంటుంది. 


పిరమిడ్‌ స్పిరిచ్చువల్‌ సొసైటీస్‌ వారి ఏకైక దేయం ఆంధ్రదేశాన్ని 
“స్పిరిచ్యువల్‌ సైన్స్‌ (Spiritual Science) ” తో నింపండం. ఈ నేపథ్యంలో 
ఈ“ మరణం లేని మీరు” గ్రంధం ఆధ్యాత్మిక శాస్త పాఠ్య గ్రంధంలా విరాజిల్లి 
తీరుతుంది. ఈ పుస్తక ముద్రణలో అవిరామంగా కృషి చేసి స్పష్టంగా, ఎంతో 
చక్కగా ముట్రీకరించిన “ ఓం ఆర్ట్‌ ప్రింట్‌ ”. విజయవాడ వారికె నా హృదయ 
పూర్వక వందనాలు. ముఖ్యంగా ఆ సంస్థ అధినేత మరి విజయవాడ స్పిరిచ్యువల్‌ 
సాసైటీ స్థాపకులు అయిన శ్రీ ముఖర్జీ గారికి అందరం ఎంతైన బుణపడి 
వున్నాం. 

ఈ పుస్తకం పిరమిడ్‌ ప్పిరిచ్యువల్‌ సొసైటీ ధ్యానులందరికీ తప్పనిసరి. 
అనేకమైన నా జీవిత ధ్యేయాలలో ఈ పుస్తక ప్రచురణతో ఒకానొక అంకం 
ముగిసింది. పిరమిడ్‌ ధ్యానులకు, పిరమిడ్‌ మాస్టర్లందరికీ నా అభినందనలు. 


కర్నూలు 


1-9-97 


మనలో ప్రతి ఒక్కరికీ జిజ్ఞాస ఉంటుంది. నిరంతరం ఏదో ఒకటి 
నేర్వకొవాలనే తపన మాత్రమే కొద్ది మందికి ఉంటుంది. అలాంటి వాళ్ళే మొదట 
భౌతిక శాస్త్రాల మీద తమ ధ్యాసను పెడతారు. ఈ ప్రయత్నం దానంతట ఆదే ఆ 
మనిషిని ఆద్యాత్మికతవైపు నడిపిస్తుంది.“ బయటకు” పరిశీలన చేసే శక్తి 
నెమ్మదిగా “అంతర్ముఖ” మవుతుంది. “నేను ఎవ్వరిని ? ఈ లోకం లోకి 
ఎందుకు వచ్చాను ? ఎక్కడ నుంచి వచ్చాను ? మళ్ళీ వచ్చిన చోటుకే తిరిగి 
వెళ్తానా ?” జీవితం' అంటే ఏమిటి ? చావు అంటే ఏమిటి? 'అమృతం' అంటే 
ఏమిటి? ఎంత నేర్చుకున్నా నాకు తృప్తి ఎందుకు కలగడం లేదు? ” అలాంటి 
మనిషి భక్తి జ్ఞాన కర్మ మార్గాల్లో దేన్నో బక దాన్ని ఎన్నుకోలసి వస్తుంది. అక్కడ 
నుంచి సాదన ప్రారంభమవుతుంది. ప్రశ్చలన్నీ లయమైపోయిన తరువాతే 
ఆత్మజ్ఞానం కలుగుతుందనీ వివేకం ఉదయిస్తుందనీ ఐహిక బంధాల నుంచి 
“ముక్తి లభిస్తుందనీ అనేక మంది గురువుల మాటలు గుర్తుకు వచ్చి కొంత 
ఊరటను ప్రసాదిస్తాయి. నత్యశోతనకు తీవ్రంగా ఉవక్రమించే వారిని 
“ముముక్షువులు' అనే పేరు ఉన్నట్టు ఈ సాధకులు తెలుసుకుంటారు. నేను 
అనే చోటి నుంచి బయలుదేరి కార్యకలాపాలకు మూలంగా అర్ధం చేసు 
కుంటాడు. అంతా అందరూ ఒకే ఒక్క దివ్యశక్తి యొక్క చిన్ని చిన్ని అంశాలేనన్న 
సత్యాన్ని గ్రహిస్తాడు. తన చిన్న జ్యోతిని ఆ పెద్ద జ్యోతితో కలిపేస్తాడు. అదే తాను 
అవుతాడు. 

ఇలాంటి సాధన చేసే వాళ్ళకి కొందరు గురువుల సాహచర్యం 
లభిస్తుంది. అందువల్ల వారి మార్గం సుగమమవుతుంది. కారణ జన్ముడైన 
ట్యుస్టే లోబ్‌ సాంగ్‌ రాంపా ఇలాంటి ఓ గురువు శివ్య పరమాణు ఎవులకు వచ్చే 
ఆనేక నందేవోలను తేర్చి జ్ఞాన శిరోమణి లాగా భానించే ఉధ్హంధం 
You Forever" . ఈ అనువాద కుడిని ఈ గ్రుధం ఎంత ప్రభావితుడిని చేసిందో | 
ప్రతి సాధకుడికీ ఈ గ్రంధం ఎంతో అత్యుత్తమ జ్ఞానాన్ని అందిస్తుంది. పిరమిడ్‌ 


| ద్యానకేంద్రాల్లోని అనేక థ్యాన మిత్రుల చిరకాలవాంఛ ఈ గ్రంధానువాదంగా 


రూపం దిద్దుకుంది. 


కర్నూలు -P.G. రామ్మోహన్‌ 


మీ ఆధ్యాత్మికం గానూ, మానసికం గానూ, చురుకు గాన్న 
వేగంగా ఎదగడానికి మీరూ నేనూ యిద్దరం కలిసి కృషి చేయాల్సి ఉంటుంది 
కొన్ని పాఠాలు పెద్దవి గానూ మిగిలిన పాఠాల కంటే కఠిన తరంగాను 
అనిపించవచ్చు. ఈ పుస్తకంలో విషయం స్పష్టంగా సూటిగా ఉంటుండి 
హుషారు పుట్టించే మసాలా దినుసులు ఈ గ్రంథంలో ఎక్కడా కనిపించన్న 

వారంలోని ఏడు రోజులలో మీకు నచ్చిన ఓ రోజును ఎన్నుకోండి 
ప్రతివారం అదే రోజు (రాత్రి ఈ గ్రంథాన్ని ఖచ్చితంగా మీరు ముందుగా 
నిర్ణయించుకున్న నమయంలో చదవడానికి ఉద్యమించండి. పుస్తకాన్షి 
చదివేందుకు కూర్చునే స్థలాన్ని కూడా ప్రత్యేకించి ఉంచుకోవాలి. నిర్ధిష్ట 
ప్రదేశంలో, నిర్దిష్ట సమయంలో, నిర్దిష్ట రాత్రిలో, నిర్దిష్ట దినంలో, నిర్లీః 
సమయంలో ఈ గ్రంథపఠనం - అధ్యయనం చాలా మంచిది. మీకు వింతగా 
తోచే అనేక విషయాలు మీ మనస్సులకు హత్తుకుపోవాలి. మనస్సు లోతుల్లోకి 
ఈ జ్ఞానం ఇంకిపోవాలి; అంతే తప్ప, ఉబుసుపోక కోసం, కాలక్షేపం కోసం: 
అర్థం పర్థం లేకుండా వ్యర్థంగా వేగంగా చదవడం కోసం మాత్రం ఈ పుస్తకం 


ఆట “a మాత్రం పనికి రాదు. ఇందులో వర్ణించబడ్డ జ్ఞానాన్ని మీరు సరిగ్గా 

అ 

ర్థం చసుకోడానికి కావాల్గిన క్రమశిక్షణ కోసమే ఇలాంటి పదతులను నున 

అవలంబించడం అత్యంత ఆవశ్యకం, అత్మ ప్‌ 
గ లి 


వుండగలిగినట్టయితే మీ ధ్యాస పూర్తిగా ఈ పుస్తకంలోని వాక్యాల వ isa 
వెనుక వున్న భావాల, ఆలోచనల మీదా లగ్నమై అందులోని విషయాల 
సులభంగా మీరు ధారణ చేయగలిగే అవకాశం ఉంటుంది. అలా కాకుండా 
మీ ఏపుకు ఏ వస్తువో ఒరుసుకుటూనో, మీ కాళ్ళ క్రింద ఏ వస్తువో గుచ్చు 
కుంటూనో ఉంటే మీ ధ్యాసంతా ఆ నొప్పి గురించి, ఆ అసౌకర్యాన్ని గురించిన 
ఆలోచనలతోటే వృర్ధమైపోతూ ఉంటుంది. ఒక గంటో, రెండు గంటలో కాకపోజే 
ఓ పాఠం పూర్తయ్యేందుకు మీకు ఎంతకాలం అవసర మవుతుందో అంత 
సమయమూ మీరు సుఖాసీనులై ఉండాలి. ఈ అధ్యయన సమయంలో మీరు 
ఎవరి వల్ల ఎలాంటి ఆటంకమూ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీ 
ఆలోచనా పరంపరలు నిర్విఘ్నంగా సాగుతూ ఉండాలి. 

మీరు చదువుతూన్నప్పుడు పూర్తి ఐశ్రాంతిని పొందుతున్నట్టే మీకు 
అనుభూతి కలగాలి. కొన్ని క్షణాలు పూర్తిగా విశ్రాంతిని తీసుకోండి. గాఢంగా 
ఊపిరి తీసుకోండి. మూడు సార్లు వరుసగా గాఢంగా ఊపిరి తిసుకోండి. 
గాలి పూర్తిగా మీ ఊపిరితిత్తుల్లోకి నింపుకున్న తరువాత మూడు నాలుగు 
సెకనుల పాటు దాన్ని అలాగే లోపలే ఉంచుకోండి. తరువాత మూడు నాలుగు 
సెకనుల కాలంలో పూర్తిగా విశ్వసించండి. మళ్టి కొన్ని క్షణాలు రిలాక్టయిపోండి. 
తరువాత మీ అధ్యయనాన్ని ప్రారంభించండి. మొదటిసారి తేలిగ్గా ఓ న్యూస్‌ 
పేపరును చదివే పద్ధతిలో చదవండి. కొంతసేపు చదివాక కాస్త ఆగి మీరు 
చదివిన విషయాలు మీ మనస్సులోని లోతుల్లోకి చొచ్చుకుపోయేందుకు 
దోహదం చేయండి. ఒక్కో పేరా గ్రాపును జాగ్రత్తగా విశ్లేషణాత్మకంగా నిశితంగా 
వీక్షిస్తూ ముందకు సాగండి. మీకు ఏ విషయమైనా సరిగ్గా ఆర్ధం కాకపోతే 
వెంటనే ఒక చిన్న పుస్తకంలో మీ అనుమానం గురించి వ్రాసి ఉంచుకోండి. 

మీకు విషయం అర్థం కావడమే ముఖ్యం. చిలకలాగా కొన్ని వాక్యాల్ని 
అర్థం తెలియకుండా వల్లించడం నిష్రయోజనం. కాబట్టి ఈ వాక్యాలకు మీరు 
బానిసలు కాకూడదు. కష్టంగా అనిపించే కొన్ని వాక్యాలను గుర్తుపెట్టుకోవడం 
కోసం వాటిని వల్లె వేస్తే ఆ వాక్యాల్లోని నిజమైన భావాలు మీ దృష్టికి, ఆలోచనలకు 
అందకుండా పోయే ప్రమాదం ఉంది. మీరు గ్రహించాల్లింది ప్రతి 'పదార్దాని 


న మీరు ఈ పుస్తకాన్ని నంవూర్ణంగా అర్థం చేసుకోవా 
తప్ప ఏవో పరీక్షలు త్రాని ఉత్తీర్ణులయ్యేందుకూ లేక ఎక్కువ మార్కుల 
తెచ్చకునేందుకూ కాదు. 

మీరు ఈ గ్రంథంలోని జ్ఞానాన్ని అర్ధం చేసుకుని తద్వారా మీ దేపు 
బంధాల నుంచి అంటే 'శరీరం' అనే 'వైలు నుంచి విముక్తి సంపాదించు 
కోగలుగుతారు. ఈ జీవితంలో మన శరీరం యొక్క ఆవశ్యకత ఏమిటో, దానికి 
ఉన్న పరిధులు ఏమిటో, అసలు జీవితానికి నిర్దేశింపబడిన పరమార్థం ఏమిటో 
అన్నీ గ్రహించగలుగుతారు. 

ఒక పాఠం పూర్తి చేసిన తరువాత మీ అనుమానాల పుస్తకాల్ని 
బయటకు తీయండి. అందులో మీరు గుర్తుగా వ్రాసి ఉంచుకున్న 
అనుమానాలను గురించి మీరే సమాధానాన్ని వెతికి తెలుసుకునే ప్రయత్నం 
చేయండి. మాకు ఓ ఉత్తరం వ్రాసి పడేసి జవాబు తెప్పించుకుని చదివి 
అనుమానాలను నివృత్తి చేసుకోవడం చాలా సులభమైన మార్గంగా మీకు 
అనిపించవచ్చ. కానీ, మీకు అతి సులభంగా అందుబాటులోకి వచ్చిన జవాబులు 
పూర్తిగా మీ మస్తిష్కపు లోపలి పొరలలోకి చేరనేచేరవు. ఆత్మశోధన చేసుకుని 
మీ అంతకు మీరు తెలుసుకున్న సత్యాలే చిరకాలం మీకు అండగా నిలుస్తాయి. 
మీ అనుమానాలతో మరొకరిని వేధించడం అంత శ్రేయస్కరం కూడా కాదు. 
జీవహింస చేయకండి ! 

మీ వంతు కర్తవ్యాల్ని మీరు చేసి తీరాలి, విలువగల వస్తువుని మీరు 
సంపాదించుకోవాలంటే ఎంతో కొంత పరిశ్రమ, దీక్ష మకు తప్పదు. 
అశాయూనంగా ఉదారంగా సంపాదించుకున్న వస్తువులకు విలువ అస్లలు 
ఉండదు. అందుకే అవి మీకు ఉచితంగా లభిస్తాయి. 

సంకుచిత మానసిక ప్రవృత్తిని వడిచిపట్టి, మీ మనస్స తలుపులను 
తెరచి ఉంచుకుని సరికొత్త విజ్ఞానాన్ని లోపలికి ప్రీతితో 

మ్ల! ప్రి ఆహ్వానించండి. ఓ 


వ్యక్తి ఆలోచనలు ఎలా వుంటాయో, 
, అతని ప్ర 
ఎప్పడూ | ప్రవర్తన కూడా అలాగే ఉంటుందని 


vi 


ఏ విషయాలను అందరూ తెలుసుకోవాలో అలాంటి విషయాల మీద 
ఉత్సాహం కలిగి ఉన్న వాళ్ట కోసం వ్రాసిన ప్రత్యేక పుస్తకం ఇది. 

మొదట్లో ఈ విషయాలను ఓ 'కరస్సాండెన్స్‌ కోర్సు లాగా సాధకులకు 
అందించాలని మేము సంకల్చించాం. కానీ ఆలోచించి చూస్తే ప్రతి సాధకుడు 
సుమారు 35 పౌండ్ల ధనాన్ని చెల్లించాల్సి వస్తుందని లెక్క తేలింది. అందువల్ల 
ప్రచురణ కర్తల సలహా, సహకారాలతో ఈ కోర్సును ఒక పుస్తక రూపంలో 
తీసుకుని రావడం జరిగింది. 

మామూలుగా కరస్తాండెన్స్‌ కోర్సుల్లో విద్యార్థులు కొన్ని ప్రశ్నలు వేయడం 
ఓ ఆనవాయితీగా జరుగుతూ ఉంటుంది. కానీ, ఈ పుస్తకం గురించి వచ్చే 
ప్రక్షలకు సమాధానాలిచ్చేందుకు మేము సిద్ధంగా లేము - కారణాలు ఏమిటంటే : 

ఓ బీద రచయిత పుస్తకాలు వ్రాసి తగినంత డబ్బుల్ని సంపాదించలేడు 
తెలుసా ? నిజింగానే రచయితలకి చాలినంత సంపాదన ఉండదు. పపంచం 
మొత్తం నుంచి రచయితకి ఉత్తరాలు వస్తూంటాయి. ఎటొచ్చి ఈ ఉత్తరాలు 
వ్రాసే వాళ్ళ తమ జవాబులు తమకి తిరిగి వచ్చేందుకు ఖర్చు అయ్యే పోస్టేజీ 
గురించి ఆలోచించడం మరచిపోతారు. అప్పడు ఈ రచయితకి ఉత్తరానికి 
జవాబు వ్రాసి స్వంత ఖర్చుతో పంపించాలో లేక ఆ ఉత్తరాన్ని చెత్త బుట్టలో 
వేయాలో తెలీదు అయినా ఓ నిర్ణయాన్ని తీసుకోవలసి వస్తుంది. 

మా వరకు, మేము మూర్ధంగా అన్ని ఇఖర్బరీ భరించి జవాబుల్ని టైప్‌ 


చేసి పంపించాం కానీ ఇదంతా ఖర్చుతో కూడుకున్న పని. ప్రశ్షలు అడిగే వాళ్ళకి 
* ఈ విషయం గుర్హుకొస్తే మంచిది. 


బక పాఠకుడు వ్రాసిన ఉత్తరాన్ని గురించి మీరు తెలునుకుంటే 
ఉత్సాహంగా ఉంటుందేమో ? మా పుస్తకాల ఖరీదు మరీ ఎక్కువని, అందువల్ల 
Vil 


తనకు నేను ఫ్రీ కాపీలను పంపించాలని కొందరు ఉత్తరాలు వ్రాస్తూంట్న 
ఒకాయన ఏం వ్రాశాడంటే మా పుస్తకాలు ఖరీదు ఎక్కువ కనుక మేష 
ఆటోగ్రాఫ్‌ చేసిన పుస్తకాలు రకానికి బకటి చొప్పన పంపించమని ప్రాన్ను 
పనిలో పనిగా తనకు ఇంకో రచయిత వ్రాసిన మరో రెండు పుస్తకాల్ని క్యూ 
పంపించమని వ్రాశాడు. అటీ నంగతి. ఈ ఉత్తరానికి మేము సరియ్రై 
జవాబిచ్చాంలేండి ! 

ఈ పుస్తకాన్ని మీరు చదివితే మీకు కొంత లాభం కలుగుతుండి 
ఈ గ్రంథాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే మీకు ఇంకా ఎక్కువ లాభం 
కలుగుతుంది. మామూలు కరస్పాండెన్సు కోర్టుల్లో కనిపించని ఎన్నో అంశాలు 
ఈ పుస్తకంలో కనిపిస్తాయి. 

ఈ పుస్తకాన్ని అనుసరించి వచ్చే ఇంకో పుస్తకం గురించి మేము 
ఆలోచిస్తున్నాం. అందులో గూఢ విద్యల మీద అనేక అంశాల గురించి 
విపులీకరణలు ఉంటాయి. ఓ నిఘంటువులాగా ఇలాంటి పుస్తకం ఎక్కడైనా 
దొరుకుతుందేమోనని అనేక ప్రదేశాల్లో ప్రయత్నించి విఫలమై మేమే ఓ పుస్తకం 
వ్రాసే ప్రయత్నం ప్రారంభించాం. ఆ రెండో పుస్తకాన్ని కూడా ఈ పుస్తకానికి 
సహకారిగా మీరు గ్రహించగలరు. 


-7T. లోబ్‌సాంగ్‌ రాంపొ 


vu 


లోపల... 


పనీ 
ప్రాణశక్తి --------౫౫౦-దదదదదదజదదదాందలడాా 


సిల్వర్‌ కార్డ్‌ =--------------ద-దాదయయాదలాడాాాాా దా 6 


లథిరిక్‌ ------------౫ దద దద దాదా దద దాదాదా దాదా. [3 
ఆరా -----------ద-౦ దద దా. 2 
ఆరా కర్తారం [రాం దారా 29 
ఆరా వర్చాలు 11 


ఆరా వర్జాలు- 11] -------------డడాలదదందదదదయదడండ లజ 54 
పూర్చాత్మ - సూక్ష్మ శరీరం ------------------దదదాజాా 64 


సూక్ట్యశరీర యానం - 1 లలల ఇడి 


సూర్మశరీర యానం - 111 ==-----౭--=--ద=డడడడడడయాజడ డా 95 


రిలాక్స్‌ అవ్వడం లీలా ? --------------------=-------- 104 
భూమి ఒక అద్భుత ఫారశాల 

పదోవంతు దానం -. 

మధ్యేమార్గం-సంతోషం-నమ్మక౦ ---------_-...... —----—-- (33 
భయం౦-ంంంంంంంంలలలలవవలలలం. ——-—- 145 
కలలు ----------- దాదా దద దద =. ~- 156 
విశ్రా౦తి ------------------ === 74a 
ఆకాషిక్‌ రికార్డ్స్‌ లం. [87 


నాలాల -- 203 


20. ఆత్మ సంయమనం ---ాొ 


దబదబా 217 


re Rte 


దబదబా లట? 


23. ఊలోశక్తి మాడం జజంాదరాకాకోలో 
24. కర్న సిద్ధాంతం మంటని 
25. మరణం = 


26. సర్‌జివన సూత్రాలు ఆదం దలదాదాడా 


27. కాషోటిణమ్‌ మజా ప అతా రాకా. 283 


28. సెల్స్‌ హిప్నోటిజమ్‌ ------- 


30. జంతువులే మేలు -----------------ాాాాాాాాాాాా 2310 


అనుబంధం 
“అత్మవిద్యకు అవధులు లేవూ 


- P.G. రామ్మోహన్‌ 


పుస్తక ఫఠీనీ౦--------------౫- దద 8288 


మొదటి పాఠం 


పూర్ణా గురించీ, అతీంద్రియ శక్తుల గురించి తెలుసుకోవాలని 
ప్రయత్నించే ముందు మనం మొట్టమొదటగా మానవుని నైజం' గురించి 
తెలుసుకోవాల్సి ఉంటుంది. “మానవుని ప్రకృతి' అంటే అది పురుషుడికీ స్త్రీకీ 
కూడా సమానంగానే అని అర్థం చెప్పకోవాలి. నిజానికి పురుషుడి కన్నా 
స్త్రీలకే ఎక్కువ కాంతివంతమైన తేజశ్శరీరం ఉంటుంది. వాళ్ళు ఆధ్యాత్మిక 
తత్వాన్ని కూడా పురుషుడి కన్నా మెరుగ్గానే గ్రహించగలిగే నేర్చుని కలిగి 
ఉంటారు. ఈ విధంగా స్త్రీలు పురుషుల కన్నా ఆధిక్యాన్ని కలిగి ఉన్నప్పటికీ 
ఇద్దరూ సమానులేనని ముందుగా మనం నిర్ధారించి చెప్పకుని తరువాత 
ప్రకృతి మర్మాల గురించీ, అతీంద్రియ శక్తుల గురించీ మాట్లాడుకుందాం. 

సృష్టిలో నిజానికి మొత్తం ఉన్నదంతా “ప్రాణమే”. మనం మామూలుగా 
చనిపోయింది అని అనుకునే కళేబరంలో కూడా ప్రాణశక్తి ఉంటుంది. 
'నిస్తేజంగా నిశ్చలంగా' ఉన్నది కనుకే ఆ జీవి మరణించిందని మనం 
చెప్పకుంటాం, మామూలు మాటల్లో నిజానికి ఆ శిథిలమవుతున్న శరీరంలో 
నుంచి మరో క్రొత్త ప్రాణి రూపుదిద్దు కోవడం ప్రారంభిస్తుంది. 

సృష్టి మొత్తం అనంతమైన నిరంతర చైతన్యంతో నిండి వుంది. 
'అచలంి, 'జడంి, 'కదలకుండా ఉంది' అనని మనం అనుకునే పదార్థాలలో 
అణువుల్లో ఎల్లప్పడూ భ్రమణం కనిపిస్తూనే ఉంటుంది. ఈ గ్రంథం పదార్థ 

1 


పిరమిడ్‌ స్పిరిచ్చువల్‌ సొసైటీస్‌ వారి ఏకైక డ్యేయం ఆంధ్రదేశాన్ని 
“స్పిరిచ్యువల్‌ సైన్స్‌ (Spiritual Science) ” తో నింపండం. ఈ నేపథ్యంలో 
ఈ “ మరణం లేని మీరూ గ్రంధం ఆధ్యాత్మిక శాస్త్ర పాఠ్య గ్రంధంలా విరాజిల్లి 
తీరుతుంది. ఈ పుస్తక ముద్రణలో అవిరామంగా కృషి చేసి స్పష్టంగా, ఎంతో 
చక్కగా ముబ్రికరించిన “ ఓం ఆర్ట్‌ ప్రింట్‌ ”. విజయవాడ వారికి నా హృదయ 
పూర్వక వందనాలు. ముఖ్యంగా ఆ సంస అధినేత మరి విజయవాడ స్పిరిచ్చునల్‌ 
సాసైటీ స్థావకులు అయిన శ్రీ ముఖర్జీ గారికి అందరం ఎంతైన బుణపడి 
వున్నాం. 
ఈ పుస్తకం పిరమిడ్‌ ప్పిరిచ్యువల్‌ సాసైటీ ధ్యానులందరికీ తప్పనిసరి. 
అనేకమైన నా జీవిత ధ్యేయాలలో ఈ పుస్తక ప్రచురణతో ఒకానొక అంకం 
ముగిసింది. పిరమిడ్‌ ధ్యానులకు, పిరమిడ్‌ మాస్టర్లందరికీ నా అభినందనలు. 


కర్నూలు 


a 


1-9-97 - సుభాష్‌ ఫత్రి 


మనలో ప్రతి ఒక్కరికీ జిజ్ఞాస ఉంటుంది. నిరంతరం ఏదో ఒకటి 
నేర్చకొవాలనే తపన మాత్రమే కొద్ది మందికి ఉంటుంది. అలాంటి వాళ్ళ మొదట 
భౌతిక శాస్త్రాల మీద తమ ధ్యాసను పెడతారు. ఈ ప్రయత్నం దానంతట ఆదే ఆ 
మనిషిని ఆద్యాత్మికతవైపు నడిపిస్తుంది.* బయటకు” పరిశీలన చేసే శక్తి 
నెమ్మదిగా “అంతర్ముఖ” మవుతుంది. “నేను ఎవ్వరిని ? ఈ లోకం లోకి 
ఎందుకు వచ్చాను ? ఎక్కడ నుంచి వచ్చాను ? మళ్ళీ వచ్చిన చోటుకే తిరిగి 
వెళ్తానా ?” జీవితం' అంటే ఏమిటి ? చావు అంటే ఏమిటి? 'అమృతం' అంటే 
ఏమిటి? ఎంత నేర్చుకున్నా నాకు తృప్తి ఎందుకు కలగడం లేదు? ” అలాంటి 
మనిషి భక్తి జ్ఞాన కర్మ మార్గాల్లో దేన్లో ఒక దాన్ని ఎన్నుకోలసి వస్తుంది. అక్కడ 
నుంచి సాదన ప్రారంభమవుతుంది. ప్రశ్చలన్షీ లయమైపోయిన తరువాతే 
ఆత్మజ్ఞానం కలుగుతుందనీ వివేకం ఉదయిస్తుందనీ ఐహిక బంధాల నుంచి 
'ముక్తి' లభిస్తుందనీ అనేక మంది గురువుల మాటలు గుర్తుకు వచ్చి కొంత 
ఊరటను ప్రసాదిస్తాయి. నత్యశోతనకు తీవ్రంగా ఉవక్రమించే వారిని 
'ముముక్షువులు' అనే పేరు ఉన్నట్టు ఈ సాధకులు తెలుసుకుంటారు. నేను 
అనే చోటి నుంచి బయలుదేరి కార్యకలాపాలకు మూలంగా అర్థం చేను 
కుంటాడు. అంతా అందరూ ఒకే ఒక్క దివ్యశక్తి యొక్క చిన్ని చిన్ని అంశాలేనన్న 
నత్యాన్ని గ్రహిస్తాడు. తన చిన్న జ్యోతిని ఆ పెద్ద జ్యోతితో కలిపేస్తాడు. అదే తాను 
అవుతాడు. 

ఇలాంటి సాధన చేసే వాళ్ళకి కొందరు గురువుల సాహచర్యం 
లభిస్తుంది. అందువల్ల వారి మార్గం సుగమమవుతుంది. కారణ జన్ముడశైన 
ట్యుస్టే లోబ్‌ సాంగ్‌ రాంపా ఇలాంటి ఓ గురువు శివ్వ పరమాణువులకు వచ్చే 
అనేక నందేహాలను తేర్చి జ్ఞాన శిరోమణి లాగా భాసించే ఉధ్ధంధం 
You Forever’. ఈ అనువాద కుడిని ఈ గ్రధం ఎంత ప్రభావితుడిని చేసిందో | 
ప్రతి సాధకుడికీ ఈ గ్రంధం ఎంతో అత్యుత్తమ జ్ఞానాన్ని అందిస్తుంది. పిరమిడ్‌ 
ద్యానకేంద్రాల్లోని అనేక ధ్యాన మిత్రుల చిరకాలవాంఛ ఈ గ్రంధానువాదంగా 
రూపం దిద్దుకుంది. 


కర్నూలు -P.G. రాల్మోహార్‌ 


1-9-19 
వ 111 


మీ ఆధ్యాత్మికం గానూ, మానసికం గానూ, చురుకు గానూ 
వేగంగా ఎదగడానికి మీరూ నేనూ యిద్దరం కలిసి కృషి చేయాల్సి ఉంటుంది. 
కొన్ని పాఠాలు పెద్దవి గానూ మిగిలిన పాఠాల కంటే కఠిన తరంగానూ 
అనిపించవచ్చు. ఈ వుస్తకంలో విషయం స్పష్టంగా సూటిగా ఉంటుంది. 
హుషారు పుట్టించే మసాలా దినుసులు ఈ గ్రంథంలో ఎక్కడా కనిపించవు, 

వారంలోని ఏడు రోజులలో మీకు నచ్చిన ఓ రోజును ఎన్నుకోండి. 
ప్రతివారం అదే రోజు (రాత్రి ఈ గ్రంథాన్ని ఖచ్చితంగా మీరు ముందుగా 
నిర్ణయించుకున్న సమయంలో చదవడానికి ఉద్యమించండి. పుస్తకాన్ని 
చదివేందుకు కూర్చునే స్థలాన్ని కూడా ప్రత్యేకించి ఉంచుకోవాలి. నిర్ధిష్ట 
ప్రదేశంలో, నిర్దిష్ట సమయంలో, నిర్దిష్ట రాత్రిలో, నిర్దిష్ట దినంలో, నిర్లీత 
సమయంలో ఈ గ్రంథపఠనం - అధ్యయనం చాలా మంచిది. మీకు వింతగా 
తోచే అనేక విషయాలు మీ మనస్సులకు హత్తుకుపోవాలి. మనస్సు లోతుల్లోకి 
ఈ జ్ఞానం ఇంకిపోవాలి; అంతే తప్ప, ఉబుసుపోక కోసం, కాలక్షేపం కోసం, 
అర్థం పర్థం లేకుండా వ్యర్థంగా వేగంగా చదవడం కోసం మాత్రం ఈ పుస్తకం 
మీకు ఎంత మాత్రం పనికి రాదు. ఇందులో వర్ణించబడ్డ జ్ఞానాన్ని మీరు సరిగ్గా 
అర్థం చేసుకోడానికి కావాల్సిన క్రమశిక్షణ కోసమే ఇలాంటి పద్ధతులను మనం 
అవలంబించడం అత్యంత ఆవశ్యకం, అత్యంత శ్రేయస్కరం. 

ఓ న్గలాన్ని ప్రత్యేకంగా ఎంచుకోండి - ఒక గదిని వ్రత్యేకంగొ 
కేటాయించుకోండి - ఓ చోట సుఖంగా కూర్చోండి. ఏ మాత్రం శ్రమ లేకుండొ 
మీరు ఉండగలిగితే విద్మార్టన కూడా త్వరితగతిని సాగుతుంది. సుఖంగౌ 
ఉంటుందనుకుంటే చేరగిలబడి కూర్చోండి - ఎటోచ్చి మీ శరీరంలోని కండరాలి 
మీద ఒత్తిడి రాకుండా చూసుకోండి చాలు. ఏ మాత్రం శ్రమ లేకుండా మీరు 


IV 


వుండగలిగినట్టయితే మీ ధ్యాస పూర్తిగా ఈ పుస్తకంలోని వాక్యాల మీదా, వాటి 
వెనుక వున్న భావాల, ఆలోచనల మీదా లగ్షమై అందులోని విషయాలను 
సులభంగా మీరు ధారణ చేయగలిగే అవకాశం ఉంటుంది. అలా కాకుండా 
మీ వీపుకు ఏ వస్తువో ఒరుసుకుటూనో, మీ కాళ్ళ క్రింద ఏ వస్తువో గుచ్చు 
కుంటూనో ఉంటే మీ ధ్యాసంతా ఆ నొప్పి గురించి, ఆ అసౌకర్యాన్ని గురించిన 
ఆలోచనలతోటే వ్యర్థమైపోతూ ఉంటుంది. ఒక గంటో, రెండు గంటలో కాకపోతే 
ఓ పాఠం పూర్తయ్యేందుకు మీకు ఎంతకాలం అవసర మవుతుందో అంత 
సమయమూ మీరు సుఖాసీనులై ఉండాలి. ఈ అధ్యయన సమయంలో మీరు 
ఎవరి వల్ల ఎలాంటి ఆటంకమూ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీ 
ఆలోచనా పరంపరలు నిర్విఘ్నంగా సాగుతూ ఉండాలి. 

మీరు చదువుతూన్నప్పడు పూర్తి విశ్రాంతిని పాందుతున్నట్టే మీకు 
అనుభూతి కలగాలి. కొన్ని క్షణాలు పూర్తిగా విశ్రాంతిని తీసుకోండి. గాఢంగా 
ఊపిరి తీసుకోండి. మూడు సార్లు వరుసగా గాఢంగా ఊపిరి తీసుకోండి. 
గాలి పూర్తిగా మీ ఊపిరితిత్తుల్లోకి నింపుకున్న తరువాత మూడు నాలుగు 
సెకనుల పాటు దాన్ని అలాగే లోపలే ఉంచుకోండి. తరువాత మూడు నాలుగు 
సెకనుల కాలంలో పూర్తిగా విశ్వసించండి. మళ్ళి కొన్ని క్షణాలు రిలాక్టయిపోండి. 
తరువాత మీ అధ్యయనాన్ని ప్రారంభించండి. మొదటిసారి తేలిగ్గా ఓ న్యూస్‌ 
పేపరును చదివే పద్ధతిలో చదవండి. కొంతసేపు చదివాక కాస్త ఆగి మీరు 
చదివిన విషయాలు మీ మనస్సులోని లోతుల్లోకి చొచ్చుకుపోయేందుకు 
దోహదం చేయండి. ఒక్కో పేరా గ్రాఫును జాగ్రత్తగా విశ్లేషణాత్మకంగా నిశితంగా 
వీక్షిస్తూ ముందకు సాగండి. మీకు ఏ విషయమైనా సరిగ్గా అర్థం కాకపోతే 
వెంటనే ఒక చిన్న పుస్తకంలో మీ అనుమానం గురించి వ్రాసి ఉంచుకోండి. 

మీకు విషయం అర్థం కావడమే ముఖ్యం. చిలకలాగా కొన్ని వాక్సాల్ని 
అర్థం తెలియకుండా వల్లించడం నిష్ప్రయోజనం. కాబట్టి ఈ వాక్యాలకు మీరు 
బానిసలు కాకూడదు. కష్టంగా అనిపించే కొన్ని వాక్యాలను గుర్తుపెట్టుకోవడం 
కోసం వాటిని వల్లె వేస్తే ఆ వాక్సాల్లోని నిజమైన భావాలు మీ దృష్టికి ఆలోచనలకు 
అందకుండా పోయే ప్రమాదం ఉంది. మీరు గ్రహించాల్లింది ప్రతి 'పదార్డాన్ని' 

Vv 


మీ ఆధ్యాత్మికం గానూ, మానసికం గానూ, చురుకు గానూ 
వేగంగా ఎదగడానికి మీరూ నేనూ యిద్దరం కలిసి కృషి చేయాల్సి ఉంటుంది. 
కొన్షి పాఠాలు పెద్దవి గానూ మిగిలిన పాఠాల కంటే కఠిన తరంగానూ! 
అనిపించవచ్చు. ఈ పుస్తకంలో విషయం స్పష్టంగా సూటిగా ఉంటుంది. 
హుషారు పుట్టించే మసాలా దినుసులు ఈ గ్రంథంలో ఎక్కడా కనిపించవు. 

వారంలోని ఏడు రోజులలో మీకు నచ్చిన ఓ రోజును ఎన్నుకోండి. 
ప్రతివారం అదే రోజు (రాత్రి ఈ గ్రంథాన్ని ఖచ్చితంగా మీరు ముందుగా 
నిర్ణయించుకున్న సమయంలో చదవడానికి ఉద్యమించండి. పుస్తకాన్ని 
చదివేందుకు కూర్చునే స్థలాన్ని కూడా ప్రత్యేకించి ఉంచుకోవాలి. నిర్ధిష్ట 
ప్రదేశంలో, నిర్దిష్ట సమయంలో, నిర్దిష్ట రాత్రిలో, నిర్దిష్ట దినంలో, నిర్జీత 
సమయంలో ఈ గ్రంథపఠనం - అధ్యయనం చాలా మంచిది. మీకు వింతగా. 
తోచే అనేక విషయాలు మీ మనస్సులకు హత్తుకుపోవాలి. మనస్సు లోతుల్లోకి 
ఈ జ్ఞానం ఇంకిపోవాలి; అంతే తప్ప, ఉబుసుపోక కోసం, కాలక్షేపం కోసం, 
అర్థం పర్థం లేకుండా వ్యర్థంగా వేగంగా చదవడం కోసం మాత్రం ఈ పుస్తకం! 
మీకు ఎంత మాత్రం పనికి రాదు, ఇందులో వర్ణించబడ్డ జ్ఞానాన్ని మీరు సరిగ్గా 
అర్థం చేసుకోడానికి కావాల్సిన క్రమశిక్షణ కోసమే ఇలాంటి పద్ధతులను మనం 
అవలంబించడం అత్యంత ఆవశ్యకం, అత్యంత శ్రేయస్కరం. 

ఓ న్థలాన్ని ప్రత్యేకంగా ఎంచుకోండి - ఒక గదిని ప్రత్యేకంగా 
కేటాయించుకోండి - ఓ చోట సుఖంగా కూర్చోండి. ఏ మాత్రం శ్రమ లేకుండా 
మీరు ఉండగలిగితే విద్భార్టన కూడా త్వరితగతిని సాగుతుంది. 
ఉంటుందనుకుంటే చేరగిలబడి కూర్చోండి ర ఎటోచ్చి మీ శరీరంలోని 
మీద ఒత్తిడి రాకుండా చూసుకోండి చాలు. ఏ మాత్రం శ్రమ లేకు, 

Iv 


సుఖంగా, 
కండరాల | 
ండా మీరు 


వుండగలిగినట్టయితే మీ ధ్యాస పూర్తిగా ఈ పుస్తకంలోని వాక్యాల మీదా, వాటి 
వెనుక వున్న భావాల, ఆలోచనల మీదా లగ్గమై అందులోని విషయాలను 
సులభంగా మీరు ధారణ చేయగలిగే అవకాశం ఉంటుంది. అలా కాకుండా 
మీ వీపుకు ఏ వస్తువో ఒరుసుకుటూనో, మీ కాళ్ళ క్రింద ఏ వస్తువో గుచ్చు 
కుంటూనో ఉంటే మీ ధ్యాసంతా ఆ నొప్పి గురించి, ఆ అసౌకర్యాన్ని గురించిన 
ఆలోచనలతోటే వ్యర్థమైపోతూ ఉంటుంది. బక గంటో, రెండు గంటలో కాకపోతే 
ఓ పాఠం వూర్తయ్యేందుకు మీకు ఎంతకాలం అవసర మవుతుందో అంత 
సమయమూ మీరు సుఖాసీనులై ఉండాలి. ఈ అధ్యయన సమయంలో మీరు 
ఎవరి వల్ల ఎలాంటి ఆటంకమూ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మ్‌ 
ఆలోచనా పరంపరలు నిర్విఘ్నంగా సాగుతూ ఉండాలి. 

మీరు చదువుతూన్నప్పడు పూర్తి విశ్రాంతిని పొందుతున్నట్టే మీకు 
అనుభూతి కలగాలి. కొన్ని క్షణాలు పూర్తిగా విశ్రాంతిని తీసుకోండి. గాఢంగా 
ఊపిరి తీసుకోండి. మూడు సార్లు వరుసగా గాఢంగా ఊపిరి తీసుకోండి. 
గాలి పూర్తిగా మీ ఊపిరితిత్తుల్లోకి నింపుకున్న తరువాత మూడు నాలుగు 
సెకనుల పాటు దాన్ని అలాగే లోపలే ఉంచుకోండి. తరువాత మూడు నాలుగు 
సెకనుల కాలంలో పూర్తిగా విశ్వసించండి. మళ్టీ కొన్ని క్షణాలు రిలాక్టయిపోండి. 
తరువాత మీ అధ్యయనాన్ని ప్రారంభించండి. మొదటిసారి తేలిగ్గా ఓ న్యూస్‌ 
పేపరును చదివే పద్ధతిలో చదవండి. కొంతసేపు చదివాక కాస్త ఆగి మీరు 
చదివిన విషయాలు మీ మనస్సులోని లోతుల్లోకి చొచ్చుకుపోయేందుకు 
దోహదం చేయండి. ఒక్కో పేరా గ్రాపును జాగ్రత్తగా వశ్లేషణాత్మకంగా నిశితంగా 
వీక్షిస్తూ ముందకు సాగండి. మీకు ఏ విషయమైనా సరిగ్గా అర్ధం కాకపోతే 
వెంటనే ఒక చిన్న పుస్తకంలో మీ అనుమానం గురించి వ్రాసి ఉంచుకోండి. 

మీకు దిషయం అర్ధం కావడమే ముఖ్యం. చలకలాగా కొన్న వాక్యాల్షి 
అర్థం తెలియకుండా వల్లించడం నిష్టయోజనం. కాబట్టి ఈ వాక్యాలకు మీరు 
బానిసలు కాకూడదు. కష్టంగా అనిపించే కొన్ని వాక్యాలను గుర్తుపెట్టుకోవడం 
కోసం వాటిని వల్లె వేస్తే ఆ వాక్కాల్లోని నిజమైన భావాలు మీ దృష్టికి, ఆలోచనలకు 
అందకుండా పోయే ప్రమాదం ఉంది. మీరు గ్రహించాల్ళింది ప్రతి 


స పదార్థాన్ని 


కాదు - దాని భావాన్ని మీరు ఈ పుస్తకాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి 
తప్ప ఏవో పరీక్షలు వ్రాసి ఉత్తీర్ణులయ్యేందుకూ లేక ఎక్కువ మార్కులు 
తెచ్చకునేందుకూ కాదు. 5 i 

మీరు ఈ గ్రంథంలోని జ్ఞానాన్ని అర్థం చేసుకుని తద్వారా మీ దేహ 
బంధాల నుంచి అంటే 'శరీరంి అనే 'జైలు' నుంచి విముక్తి సంపాదించు 
కోగలుగుతారు. ఈ జీవితంలో మన శరీరం యొక్క ఆవశ్యకత ఏమిటో, దానికి 
ఉన్న పరిధులు ఏమిటో, అసలు జీవితానికి నిర్దేశింపబడిన పరమార్థం ఏమిటో 
అన్నీ గ్రహించగలుగుతారు. , 

ఒక పాఠం పూర్తి చేసిన తరువాత మీ అనుమానాల పుస్తకాల్ని 
బయటకు తీయండి. అందులో మీరు గుర్తుగా వ్రాని ఉంచుకున్న 


అనుమానాలను గురించి మీరే సమాధానాన్ని వెతికి తెలుసుకునే ప్రయత్నం , 


చేయండి. మాకు ఓ ఉత్తరం వ్రాసి పడేసి జవాబు తెప్పించుకుని చదివి 


అనుమానాలను నివృత్తి చేసుకోవడం చాలా సులభమైన మార్గంగా మీకు | 


అనిపించవచ్చు. కానీ, మీకు అతి సులభంగా అందుబాటులోకి వచ్చిన జవాబులు 
పూర్తిగా మీ మస్తిష్కపు లోపలి పారలలోకి చేరనేచేరవు. ఆత్మశోధన చేసుకుని 
మీ అంతకు మీరు తెలుసుకున్న సత్యాలే చిరకాలం మీకు అండగా నిలుస్తాయి. 
మీ అనుమానాలతో మరొకరిని వేధించడం అంత శ్రేయస్కరం కూడా కాదు. 
జీవహింస చేయకండి ! 

మీ వంతు కర్తవ్యాల్షి మీరు చేసి తీరాలి. విలువగల వస్తువుని మీరు 
సంపాదించుకోవాలంటే ఎంతో కొంత పరిశ్రమ, దీక్ష మీకు తప్పదు. 
అనాయాసంగా ఉదారంగా సంపాదించుకున్న వస్తువులకు విలువ అస్సలు 
ఉండదు. అందుకే అవి మీకు ఉచితంగా లభిస్తాయి. 

సంకుచిత మానసిక ప్రవృత్తిని విడిచిపెట్టి, మీ మనస్సు తలుపులను 
తెరచి ఉంచుకుని సరికొత్త విజ్ఞానాన్ని లోపలికి ప్రీతితో ఆహ్వానించండి. ఓ 


వ్యక్తి అలోచనలు ఎలా వుంటాయో, అతని ప్రవర్తన కూడా అలాగే ఉంటుందని 
ఎప్పడూ మరచిపోకండి. 


vi 
| NSN 


ఏ విషయాలను అందరూ తెలుసుకోవాలో అలాంటి విషయాల మీద 
ఉత్సాహం కలిగి ఉన్న వాళ్ళ కోసం వ్రాసిన ప్రత్యేక పుస్తకం ఇది. 

మొదట్లో ఈ విషయాలను ఓ 'కరస్సాండెన్స్‌ కోర్టు లాగా సాధకులకు 
అందించాలని మేము సంకల్చించాం. కానీ ఆలోచించి చూస్తే ప్రతి సాధకుడు 
సుమారు 35 పొండ్ల ధనాన్ని చెల్లించాల్సి వస్తుందని లెక్క తేలింది. అందువల్ల 
ప్రచురణ కర్తల సలహా, సహకారాలతో ఈ కోర్టును ఒక పుస్తక రూపంలో 
తీసుకుని రావడం జరిగింది. 

మామూలుగా కరస్తాండెన్స్‌ కోర్సుల్లో విద్యారులు కొన్ని ప్రశ్షలు వేయడం 
ఓ ఆనవాయితీగా జరుగుతూ ఉంటుంది. కానీ, ఈ పుస్తకం గురించి వచ్చే 
ప్రశ్నలకు సమాధానాలిచ్చేందుకు మేము సిద్ధంగా లేము - కారణాలు ఏమిటంటే : 

ఓ బీద రచయిత పుస్తకాలు వ్రాసి తగినంత డబ్బుల్ని సంపాదించలేడు 
తెలుసా ? నిజంగానే రచయితలకి చాలినంత సంపాదన ఉండదు. పపంచం 
మొత్తం నుంచి రచయితకి ఉత్తరాలు వస్తూంటాయి. ఎటొచ్చి ఈ ఉత్తరాలు 


వ్రాసే వాళ్ళ తమ జవాబులు తమకి తిరిగి వచ్చేందుకు ఖర్చు అయ్యే పోస్టేజీ 


| గురించి ఆలోచించడం మరచిపోతారు. అప్పుడు ఈ రచయితకి ఉత్తరానికి 


జవాబు వ్రాసి స్వంత ఖర్చుతో పంపించాలో లేక ఆ ఉత్తరాన్ని చెత్త బుట్టలో 
వేయాలో తెలీదు అయినా ఓ నిర్ణయాన్ని తీసుకోవలసి వన్తుంది. 

మా వరకు, మేము మూర్ధంగా అన్ని ఖర్చుల్నీ భరించి జవాబుల్ని టైప్‌ 
చేసి పంపించాం కానీ ఇదంతా ఖర్చుతో కూడుకున్న పని. ప్రశ్షలు అడిగే వాళ్ళకి 
ఈ విషయం గుర్తుకొస్తే మంచిది. 

ఒక పాఠకుడు వ్రాసిన ఉత్తరాన్ని గురించి మీరు తెలునుకుంటే 
ఉత్సాహంగా ఉంటుందేమో ? మా పుస్తకాల ఖరీదు మరీ ఎక్కువని, అందువల్ల 

vi 


తనకు నేను ఫ్రీ కాపీలను పంపించాలని కొందరు ఉత్తరాలు వ్రాస్తూంటారు. 
ఒకాయన ఏం వ్రాశాడంటే మా పుస్తకాలు ఖరీదు ఎక్కువ కనుక మేమే 
ఆటోగ్రాఫ్‌ చేసిన వుస్తకాలు రకానికి ఒకటి చొప్పున పంపించమని వ్రాస్తూ, 
పనిలో పనిగా తనకు ఇంకో రచయిత వ్రాసిన మరో రెండు పుస్తకాల్ని కూడా 
పంపించమని వ్రాశాడు. అదీ సంగతి. ఈ ఉత్తరానికి మేము సరియైన 
జవాబిచ్చాంలేండి ! | 

ఈ వుస్తకాన్ని మీరు చదివితే మీకు కొంత లాభం కలుగుతుంది. 
ఈ గ్రంథాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే మీకు ఇంకా ఎక్కువ లాభం 
కలుగుతుంది. మామూలు కరస్పాండెన్సు కోర్గుల్లో కనిపించని ఎన్నో అంశాలు 
ఈ పున్తకంలో కనిపిస్తాయి. 

ఈ పుస్తకాన్ని అనుసరించి వచ్చే ఇంకో పుస్తకం గురించి మేము 
ఆలోచిస్తున్నాం. అందులో గూఢ విద్యల మీద అనేక అంశాల గురించి, 
విపులీకరణలు ఉంటాయి. ఓ నిఘంటువులాగా ఇలాంటి పుస్తకం ఎక్కడైనా. 
దొరుకుతుందేమోనని అనేక ప్రదేశాల్లో ప్రయత్నించి విఫలమై మేమే ఓ పుస్తకం 
వ్రాసే ప్రయత్నం ప్రారంభించాం. ఆ రెండో పుస్తకాన్ని కూడా ఈ పుస్తకానికి 
సహకారిగా మీరు గ్రహించగలరు. | 


-T. లోబ్‌సాంగ్‌ రాంపా 


vii 


. రిలాక్స్‌ అవ్వడం లలా ? --. 


ప్రాణుభక్తింంంంంంాలలలలలలరాలలలలరలాలాలాలరారలరాలాలాతరలరంలంంా ml 
సిల్వర్‌ కార్డ్‌ -=------౫- లందర 6 


al [3 


వ్‌ 

ఆరా వరాలు 1] -------ాలండంంరాం రాదా రయం యడడండంలాడ 40 
ఆరా వర్థాలు- 111 --౫--ా-----లడా--ాంం దారా దాయం దండం 5 
వూర్చాత్మ - సూక్ష్మ శరీరం -------------- 


సూక్షకరీర యానం - 1 -ం-ంలంంలంలంలలంంలలంంండంంలం 74 
సూక్ష్మశరీర యానం - 11 ఆంంంలటాలలాలలలంంంంలాలాం 84 
.. సూక్ష్మతరీర యానం - 11] -----t-ాడడాడ దడాల రాడా లాల 95 


భూమి ఒక అద్భుత పాఠశాల ---------------దదజజాల [16 


జడోకంతు బావర: అయినవి నన నప ట టన ea 
మభ్యేమార్గం-సంతోషం-నమ్మకం ----------౫౫--------- (33 
భయం ----------------- దాదా దాదా దాదా దాదా ద పటాల. us 


కలలు ంాాలలాలలలాలారానాలనో 
న కలి 


విశ్రాంతి ------------- జంట దద TA 


20. ఆత్మ సంయమనం -- 


21. టెలీఫతి లాగా 


26. సత్‌జివన సూత్రాలు -------- 


28. పైల్స్‌ కాలష్నిటిజమ్‌ -. 


EE 


మొదటి పాఠం 


పూర్తాక్మ గురించీ, అతీంద్రియ శక్తుల గురించీ తెలుసుకోవాలని 
ప్రయత్నించే ముందు మనం మొట్టమొదటగా “మానవుని వైజం' గురించి 
తెలుసుకోవాల్సి ఉంటుంది. 'మానవుని ప్రకృతి" అంటే అది పురుషుడికి స్త్రీకి 
కూడా సమానంగానే అని అర్థం చెప్పుకోవాలి. నిజానికి పురుషుడి కన్నా 
స్త్రీలకే ఎక్కువ కాంతివంతమైన తేజశ్ళరీరం ఉంటుంది. వాళ్ళు ఆధ్యాత్మిక 
తత్వాన్ని కూడా పురుషుడి కన్నా మెరుగ్గానే గ్రహించగలిగే నేర్చుని కలిగి 
ఉంటారు. ఈ విధంగా స్త్రీలు పురుషుల కన్నా ఆధిక్యాన్ని కలిగి ఉన్నప్పటికీ 
ఇద్దరూ సమానులేనని ముందుగా మనం నిర్ధారించి చెప్పుకుని తరువాత 
ప్రకృతి మర్మాల గురించీ, అతింద్రియ శక్తుల గులతట్‌ మాట్లాడుకుందాం. 

సృష్టిలో నిజానికి మొత్తం ఉన్నదంతా “ప్రాణమే. మనం మామూలుగా 
చనిపోయింది అని అనుకునే కళేబరంలో కూడా ప్రాణశక్తి ఉంటుంది. 
“నిస్తేజంగా నిశ్చలంగా' ఉన్నది కనుకే ఆ జీవి మరణించిందని మనం 
చెప్పకుంటాం, మామూలు మాటల్లో నిజానికి ఆ శథిలమవుతున్న శరీరంలో 
నుంచి మరో క్రొత్త ప్రాణి రూపుదిద్దు కోవడం ప్రారంభిస్తుంది. 

సృష్టి మొత్తం అనంతమైన నిరంతర చైతన్ఫంతో నిండి వుంది. 
'అచలం,, 'జడం', కదలకుండా ఉంది' అనని మనం అనుకునే పదార్థాలలో 
అణువుల్లో ఎల్లప్పుడూ భ్రమణం కనిపిస్తూనే ఉంటుంది. ఈ గ్రంథం పదార్థ 

1 


మరణం లేని మీరు 


విజ్ఞానశాస్రం గురించీ, రసాయన శాస్త్రం గురించీ కాదు కనుక స్టూలంగా 
'అణువులు' అనే వదాన్నే మనం ఉవయోగిద్దాం, అనవనరంగా 
“పరమాణువులు', న్యూట్రాన్లూ'. 'ప్రోటాన్లూ', 'ఎలక్తాన్లూ' లాంటి పదాలను 
ఉపయోగించకుండా 'జగత్తు' అనే చిత్రం స్తబ్ధంగా కనిపించినా నిరంతర 
భ్రమణమే దాని అసలు స్వరూపం. 

మనం అణువుల గురించీ, పరమాణువుల గురించీ కూడా కొంత 
చర్చించుకుంటే మంచిదేమో ! లేకపోతే పదార్థ విజ్ఞానశాస్త్రం గురించి 
మనకేమీ తెలియదనుకుని కొంతమంది మేధావులు మనకు తెలిసిన 
విషయాల గురించే మళ్ళీ మళ్ళీ వ్రాసి మనకే బోధించే ప్రయత్నం చేసే 
అవకాశం ఉంది. వాళ్ళ జిజ్ఞాసని కూడా గుర్తిస్తూ ఆ మాటలని మనమే 
అనుకుంటే వాళ్ళకి కూడా తృప్తిగా అనిపిస్తుంది; జౌనా? 'అణువులు' అంటే 
ఓ పదార్థపు లక్షణాలని కోల్పోని అతిచిన్న తునకలన్నమాట. ఇవి ఎంత 
చిన్నవంటే వీటిని కంటితో చూడాలనుకుంటే వీలుపడదు. ఎలకాను 
మైక్రోస్కోపు లనైనా ఉపయోగించాలి లేకపోతే దివృద్యష్టిని సమకూర్చుకున్న 
యోగులను అడిగైనా తెలుసుకోవాలి. 

అణువులని నిశితంగా పరీక్షిస్తే అణువులు చిన్నవైనా అవి ఇంకా 
చిన్నవైన కొన్ని పరమాణువుల నముదాయంతో ఏర్పడి ఉన్నాయనే సత్యం 
గోచరిస్తుంది. 

ఏ పరమాణువు చూడటానికి ఓ చిన్నసైజు సూర్య కుటుంబంగా 
ఉంటుంది. పరమాణువు మధ్యలో ఉన్న భాగం సూర్యుడిలాగా, ఆ మధ్యభాగం 
చుట్టూ కొంత దూరంలో ప్రదక్షిణ చేస్తూన్న ఎలకానులు భూమి, శుక్రుడు, 
అంగారకుడు లాంటి గ్రవాల లాగా మనకి గోచరిస్తాయి. జి 
నూర్యకుటుంబంలో ఖాళి స్థలమే ఎక్కువగా ఉంటుందని మనకి తెలును. 
అలాగే ఓ అణువు లోపల కూడా చాలా భాగం ఖాళీ స్థలమే. 
నా వ వ వ మొదటిది మన 

మన నూర్యకుటుంబం srt బాను ధా 
Fe మ్మలో కన్చించే కార్బన్‌ 
2 


Fig 1 


CARBON 470/7 


౧౯/92 


Fa 


SOLAR SYSTEM 


లోబీనాంగ్‌ రాంవొ 


అణువులతోనే మన విశ్వం మొత్తం ఏర్పడింది. ప్రతి పదార్థం లోనూ మధ్యలో 
వుండే న్యూక్లియస్‌ చుట్టూ విభిన్న సంఖ్యలో ఎలక్త్రానులు గిర్రున పరిభ్రమిస్తూ 
ఉంటాయి. ఉదాహరణకి: కార్డన్‌ అణువులో ఆరు ఎలక్త్రానులు న్యూక్లియస్‌ 
చుట్టూ తిరుగుతూ ఉంటాయి. (యురేనియం అణువులో 92 ఎలకానములు 
పరుగులు పెడుతూ ఉంటాయి.) ఇక ఈ న్యూక్లియన్‌లోని ప్రోటాన్లు, 
న్యూట్రాన్ల గురించీ, ఎక్కువగా చుట్టూ దూరంగా భయభక్తులతో ప్రదక్షిణలు 
చేస్తున్న ఎలక్త్రాన్ల గురించీ మాట్లాడడం తగ్గించి మామూలుగా “అణువులు” 
అనే చెప్పకుందామా? 

మానవుడు కూడా అనేకమైన అణువుల నముదాయువేం. 
చూడటానికి ఓ ఘనపదార్థంలాగా, విగ్రహంలాగా మనం కనిపిస్తున్నాం. 
మన ఎముకల గూటి లోంచి, కడుపు మీది కండరాల లోంచి ఓ వ్రేలును 
ఈ ప్రక్క నుంచి ఆ ప్రక్కకి వెళ్ళేలా చేసేందుకు మనం ప్రయత్తిస్తే అదంత 
సులభమైన పని కాదని మనకి అర్ధమౌతుంది. మనం మనుష్యులం కనుక 
మనవాళ్ళకి మన శరీరం ఓ ఘన పదార్థంలాగా కనిపిస్తూంది. కానీ నిజానికి 
ఇది మన మీద రుద్దబడిన ఓ భ్రమ మాత్రమే. మన శరీరాన్ని అత్యంత 
సూక్షమైన ఓ క్రిమి తగినంత దూరంలో నిలబడి చూస్తూ ఉందని అనుకోండి. 
ఆ క్రిమికి మన శరీరం అనేక గ్రహాల సముదాయం లాగా, ఓ విశ్వ కాయంగా, 
అనేక నదుల నంగమంలాగా, అనేక నూర్యుళ్ళ, నక్షత్రాల కుప్పలాగా, 
మబ్బుల్లాగా, జలపాతాలలాగా కనిపిస్తుంది. మన ఎముకలు ఉన్నచోట్లలో 
గుత్తులు గుత్తులు గానూ, మాంసం ఉన్నచోట్ల కాన చెల్లాచెదురు 
మబ్బల్లాగానూ మన శరీరం ఆ సూక్షజ్రీవకి కనిపిస్తుంది. 

నక్షత్రాలు స్పష్టంగా కన్పిస్తున్న ఓ రాత్రివేళ ఓ పెద్ద కొండమీద మీరు 
నిలబడి ఆకాశం వంక చూస్తూ ఉన్నారనుకోండి. సిటీలోని దీపాల కాంతి 
ఆకాశంలోని పొగమంచు తెరల మీద పరావర్తనం చెంది ఆకాశంలోని 
నక్షత్రాలు కనిపించకుండా పోయే పరిస్థితి లేదనుకోండి (అలాంటి పరిస్థితి 
రాకూడదనే నక్షత్రశాలల్ని సిటీలకు చాలా, చాలా దూరవ్రాంతాల్లో నిర్మిన్తారు 
ఆకాశంలో దూరం దూరంగా విసిరి వేయబడినట్లు ఉండే నక్షత్రాలు 
తోరణాలుగా, గుంపులుగా మీ కళ్ళముందు నెమ్మదిగా కదుల్తూ మీకు 

3 


[2] 


మరణం లేని మీరు 


కనిపిస్తాయి. అనేక విశ్వాలు మీ కళ్ళ ముందు మిణుకు మిణుకు మంటూ 
వెలుగుతూంటే ఆ కనిపించే రోదసి వైశాల్యాన్ని మీరు గమనించకుండా 
ఉండలేరు. నక్షత్రాలు, ప్రపంచాలు, గ్రవోలు, అణువులు! “ఇందాక మనం 
అనుకున సూక్షజీవికి మన శరీరం కన్చించే విధంగానే మనకు ఈ రాత్రి 
ఈ ఆకాశ చిత్రం కన్పిస్తోంది” అని అనిపించటం లేదూ? 

నక్షత్రాల మధ్య అనూహ్యమైన ఖాళీ ఆకాశం ఉంది. మీరు ఓ పెద్ద 
రోదసీ నౌకలో కూర్చుని ఏ నక్షత్రానికీ, గ్రవోనికీ తగలకుండా చాలా సులభంగా 
ఖాళీ ఆకాశంలో విహారాలు చెయ్యొచ్చు. ఈ ఖాళీ స్థలంలో కూడా ఏదయినా 
పదార్థం ఉండి ఉంటే ఎలా ఉంటుంది? ఈ ఆకాశం అప్పడు ఎలా 
కనబడుతుంది ! మన సూక్ష్మజీవి కూడా ఇలాగే ఆలోచిస్తూ ఉంటుందా? 
“ఆ సూక్ష్మజీవికి కనిపించే అణువుల సముదాయం మనమే" అని మనకు 
తెలుసు. కానీ దానికి తెలీదు. అలాగే మనకు కన్ఫించే ఈ విశ్వపు పూర్తి 
స్వరూపం నిజంగా ఎలా ఉంటుందో మనకు తెలియదు. ప్రతి మనిషీ ఓ 
విశ్వం లాంటి వాడే. ఈ విశ్వంలో గ్రహాలు సూర్యుజ్ఞ చుట్టూ, ఎలక్ష్రాన్లు 
న్యూక్లియస్‌ల చుట్టూ ఎప్పడూ తిరుగుతూనే ఉంటాయి. రాతిలోనూ, ఓ 
చెట్టుకొమ్మలోనూ, ఓ నీట్‌ చుక్కలోనూ ఈ నిరంతర భ్రమణం 
అవిశ్రాంతంగా జరుగుతూనే ఉంటుంది. 

మానవులలోని అణువుల్లోని పరిభ్రమణం ఓ విధమైన 'విద్యుతను 
నృష్టిన్తుంది. ఈ విద్యుత్‌ పైనున్న 'పరమాత్మ అందించే విద్యుత్‌తో కూడి 
“ప్రాణశక్తి” అనే పేరుతో పిలువబడుతుంది. ఈ ప్రాణశక్తితోనే ఈ ప్రపంచంలో 
జీవితం సాగుతోంది. మన భూమ్మ్‌ది ఉత్తర, దక్షిణ ధ్యవ ప్రాంతాల్లో 
అయస్కాంత క్షేత్రాల తీవ్ర శక్తివల్ల మనకి “అరోరా బోరియాలిన్‌' అని 
పిలువబడే కాంతి రేఖలు కన్చిస్తూంటాయి. ప్రతి మనిషి ఓ ప్రత్యేక లోకం 
లాగా విడిగా ఉండిపోలేడు, మిగతా మనుషుల, జంతువుల, వ్యక్షాల, 
క్రిమికీటకాల ప్రాణశక్తి విన్యాసాల లీలల మధ్య తాను కూడా వెలుగుతూ 
ప్రకాశిస్తూ ప్రవర్తిస్తూ ఉండాల్సిందే. ఈ లోకంలో మానవుడి జీవితం మిగతా 
న నాల 
చయలు న్‌; మ ఏ జీవీ చిరకాలం జీవించి 

3 అన్నింటికీ 'సహజీవనంి అనివార్యం. 
4 


లోట్‌3ాంగ్‌ రాంనా 


ఆకాశంలో నక్షత్రాలు ఓ చోటులో ఒత్తుగా సాంద్రంగా కనిపిస్తాయి ; 
మరోచోట విసిరేసినట్లు దూరంగా కన్పిస్తాయి. అలాగే ఓ రాతిలో అణువులు 
దగ్గర దగ్గరగా కూడి ఉంటాయని అనుకోవచ్చు. ఓ గాలి అణువును తీసుకుని 
పరీక్షిస్తే వాటి అణువులు దూరం దూరంగా జరిగి వున్నట్టు కన్సడ్తాయని 
గ్రహించవచ్చు. గాలి అణువులు సులభంగా మన శరీరంలోనికి దూసుకెళ్ళి 
ఊపిరితిత్తుల్లోంచి నేరుగా రక్తంలోకే వెళ్ళగలుగుతాయి. భూమిని ఆవరించి 
ఉన్న గాలి పారని దాటి ఉన్న రోదసీ ప్రదేశం ఖాళిగా ఉందని మనకు 
అనిపించవచ్చు. కానీ నిజంగా అందులో దూరం దూరంగా విసిరివేయబడిన 
హైడ్రోజన్‌ అణువులు ఉన్నాయి. ఈ హైడ్రోజన్‌ అణువులు పిచ్చిపిచ్చిగా 
పరిభ్రమిస్తూ ఉంటాయి, ఓ తీరూ తెన్నూ లేకుండా. 

ఒక శరీరంలో అణువుల సాంద్రత ఎక్కువ కనుక మరో జీవి ఈ 
శరీరంలోనికి చొచ్చుకు పోవడం జరగని పని అని మనకు తెలుసు. కానీ, 
ఓ గోడ లోంచి ఓ దయ్యం సులభంగా దూరి వెళ్ళిపోతుందనే విషయం 
మనం వినే ఉంటాం. డానికి కారణం దెయ్యం శరీరంలోని అణువులు గోడ 
అణువుల కన్నా అతి తక్కువ సాంద్రంగా ఉండటమేనని నులభంగా 
ఊహించవచ్చు. గాలి ఓ జల్లెడలో నుంచి ఎలా ఆ వైవుకు పోగలుగుతుందో 
అదే విధంగా ఎక్కువ సాంద్రత గల గోడ లోంచి తక్కువ సాంద్రత గల 
దెయ్యం ఆ వైపుకి ఏ అణువుకూ కొట్టుకోకుండా సులభంగా వెళ్ళిపోగలదని 
మనం ఊహించడం అంత కష్టమేమీ కాదు. ఈ జగత్తు సాపేక్షంగా ఘన, 
ద్రవ, వాయు రూపాల్లో గోచరిస్తూ ఉంటుంది. ఈ జగత్తును పరిశీలించే 
జీవి సైజుని బట్టి అణువుల పాందికను బట్టి ఈ జగత్తులో కనిపించే దృశ్యాలు 
మిథ్యాసద్యశ్వాలు. ఘన పదార్థం నిజంగా ఘన పదార్థం కాదు. ద్రవ పదార్థం 
నిజంగా ద్రవ పదార్థం కాదు. మన కంటికి రాతి గోడలాగా కనిపించే వస్తువు 
ఓ ఏకకణ జీవికి జల్లెడలా కన్పిస్తే ఏమీ ఆశ్చర్యం లేదు. ఓ దెయ్యానికి గానీ, 
మరో లోకం నుంచి వచ్చిన మరో జ్యోతి స్వరూపానికి కానీ మన ప్రపంచం 
నక్షత్రాల సముదాయాలలాగా కాన్‌, విరజిమ్మబడిన ఇసుక రేణువుల్లాగా 
గానీ కనిపించడం నిజంగా సాపేక్షతే కానీ మరొకటి కాదు. 


5 


'చిస్తే మానవుడు కొన్ని 


రెందవ పాఠం 


నల్షి చూస్తే దానికి మన శరీరం అణువుల 


జ 


మౌనవ శరీరం ఓ అణువుల సముదాయం అని ఇందాకే మనం 


a 
రూపంలోనే కనిపిస్తుంది. ఇంకో రకంగా ఆలో 


అనుకున్నాం. ఓ వైరస్‌ మ 


మాత్రం 


సముద్రం 


పైకి 


చూస్తే 


పెస్తుంది. 
ష్‌ 


చేసుకోండి. ఓ వైరస్‌కి 


త్తం ఓ జింకు పైవులో 


గుర్తు 
చేద్దాం. 
బాగా తడిగా ఉంటుంది. 


థె 


పెన్సిల్‌ మంగంలో ఓ కార్డన్‌ కడ్డీ ఉంటుంది. దానిచుట్టూ 


పదార్థాలు ఉంటాయి. ఈ మొ, 


మనం ట ఎలక్ట్రికల్‌ షాపుకి వెళ్ళి ఓ టార్టిసెల్‌ని కొన్నామనుకోండి. ఆ 


టార్టిసెల్‌ మధ్యలో ఓ 
కొన్ని రసాయన 


మానవ శరీరంలో అనేక రసాయనిక పదార్థాలు ఉన్నాయి. శరీరంలో 
ఎక్కువ భాగం నీటితో నిండి ఉంటుంది. ఈ మాటకు మొదటి పాఠంలోని 


తున్నాయి” అని ఆ జీవి మీకు తష్టక చెబుతుంది. అలాగే ఇంకో మాట 


కూడా అంటుంది- “మీ శరీరంలోని గాలి అణువులని 
జడ్డులో ఉన్న ఇసుక లాగే నాకు కన్పిస్తోంది" అని. ఇక మన శరీరంలోని 


రసాయనాల గురించి తెలుసుకునే ప్రయత్నం 


ఏదయినా మాటకు తేడా ఉందని మీకు అనిపిస్తే నీరు కూడా అణువుల 
మీరు గనక మాటలు నేర్పితే) “మీ దేహంలో ఎక్కువ నీళ్ళే కనబడు 


రసాయనాల మిశ్రమాలతో ఏర్ప్దడినవాడని కూడా అని; 
సముదాయంతో ఏద్దడిందే నన్న నిజాన్ని ఓసారి 


బిగించబడి ఉంటుంది. సెల్‌ లోపల 


-భంలంల్లా కం ంబంధాంధా గాణరాంింణ ంధిర్తిరా ఇ spuopy ౦౮ > 
944915 9344 s% Gooey too fe selon mee q ౨ంగా 


oq wos pewBgpAypgAppaisA 201 11౪6-3౩ ఆగి౦ం 
PAyy6ApPaisAjwo>:pquos:mmm 

వ TANNVH $0083 uno 
nwesipuewiynys/J3sn Wo aqnnoF MMM 
PAup6AppaisAJasn/wosaqnnof mmm 

2 STANNVH 03614 38౧1౬౧౦4 Yno 
ur3ods6o1q'!elUeIEMSIeUONOASPNPUIY'MMM 
HNIT LHOIS 83M SLNVH 9 SWVHVYLHSY 2 
SVHOTS 11౪౫51౪5 ‘SNVVHS IGNIH ఆ౦౫ 


urzodsBojq'weAejepueiBeueuBineiepunsiMMM 


41) LHOIS AIMEE 0 ameeheeE pppoe gig 

urjods6oqwepueseyewe్‌'MMM 1) 414919 
AIM Ose ge gang posse cg 
ur3odsboiq-rpefuesemsjeuogonapnEnj37 MMM 


728%? 6౪03000406 ౨ 3343 2% syNN G9 ౧ 
9184919 3M SYOO9-'SOIaNnV'SO3aI్న Uno 


ThE ౨ SLHOIS 3M ౯ poop Tee fe spion 


లోజీసాంగ్‌ రాంనొ 


వాడిగా కన్పించే ఈ బ్యాటరీ సెల్‌ని డై సెల్‌ అని మనం పిలుస్తూ ఉంటాం. 
ఇట్లాంటి సెల్స్‌ కొన్ని కలిపితే బ్యాటరీ అంటాము. ఈ బ్యాటరీలను టార్ష్లిలైటులో 
ఉంచి స్విచ్‌నొక్కగానే ఆ సెల్ట్‌లో విద్యుత్‌ సృష్టించబడి ఓ లైటు వెలుగుతుంది. 
స్విచ్‌ ఆపగానే బ్యాటరీలోని రసాయనిక చర్య ఆగిపోయి విద్యుత్‌ ప్రవాహం 
ఆగిపోతుంది. రసాయనిక చర్యకు జింకు రేకు కొద్ది కొద్దిగా కరుగుతూ 
ఉంటే విద్యుత్‌ పుట్టడం ప్రారంభమవుతుంది. రసాయనిక చర్య జరగక 
ముందు బ్వాటర్‌ సెల్‌లో విద్యుత్‌ ఉండదు. 
ఉప్పనీళ్ళలో ఊరకే నిలబడి వున్న చిన్న పడవలలో, పెద్ద ఓడలలో 
కూడా ఇలాగే విద్యుత్‌ తయారవుతుందనే విషయం గురించి బహూశా 
మీరు వినే ఉంటారు. ఉప్ప నీళ్ళలో తేలుతున్న పడవ అడుగు భాగంలో ఉన్న 
రెండు విభిన్న లోహపు రేకుల మథ్య కొన్ని పరిస్థితులలో ఇలాంటే విద్యుత్‌ 
తయారవుతుంది. దురదృష్టవశాత్తు ఓ పడవకి అడుగు భాగంలో ఓ రాగి 
రేకు తాపడం చేసి ఉందనుకోండి. ఆ రాగి రేకుకు పైన కొన్ని ఇనుప బద్దీలను 
స్క్యూలతో గానీ మేకుల్తో గానీ బిగించి ఉంచారనుకోండి. కొన్ని ప్రత్యేకమైన 
జాగ్రత్తలు తీసుకోకపోతే ఉప్పనీళ్ళలో ఎలక్ష్రాలిసిస్‌ చర్యవల్ల ఆ రాగిరేకు 
ఇనుపబద్దీల జంక్షను చిలుంవట్టిపోయి పొడిపొడిగా రాలిపోయి 
నామరూపాలు లేకుండా పోతుంది. ఇలాంటి ఉపద్రవం జరగకుండా 
ఉండేందుకు, పడవ పాడైపోకుండా వుండేందుకు ఓ 'త్యాగపు ధన ధృవాన్ని 
(Sacrificial Anode) ఓ జింకు రేకులాంటి దాన్ని ఉపయోగిస్తారు. రసాయనిక 
చర్య జరిగితే ఈ జింకురేకు పాడైపోతుందే తప్ట మిగతా పడవ పాడుకాదు. 
అప్పడప్పడూ జింకు రేకును మార్షకుంటూ ఉంటేచాలు. రాగి, కంచు బుణ 
విద్యుత్‌కు, జింకు అల్యూమినియం, మెగ్నీషియం ధన విద్యుత్‌కు ఆలంబనగా 
ఉంటాయి. ఓడకి ఉపయోగించే ప్రొపెల్లర్లను కాంన్యంతో తయారు చేస్తారు. 
ఇవి ఎలక్ష్రాలిసిస్‌ ద్వారా పాడయిపోకుండా ఉండేందుకు 
"52010121 2౧066" ని ప్రొపెల్లర్ల దగ్గర అమరుస్తారు. ఇదంతా 
ఎందుకంటే విద్యుత్‌ ఎలా ఉంటుందో, ఎన్ని విచిత్ర ప 
అది తయారవుతుందో అర్థం కావడానికే ! 


7 


షిప్‌ ఇంజనీర్లు ఓ 
ప్రస్తుతం చెప్పడం 
ద్ధతులల్లో పరిస్థితుల్లో 


మరణం లేని మీరు 


మానవుని మెదడులో కూడా విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది ! మన 
శరీరంలో అనేక లోహాల కణాలు ఉంటాయి. జింకు, కార్టన్‌ అణువులు 
ఉంటాయి. మన శరీరం అనేక కార్డన్‌ అణువులతోనే నిర్మితమయి వుందనే 
విషయాన్ని మరిచిపోకండి. శరీరంలో నీళ్ళున్నాయి. ఇంకా ఉప్ప, మెగ్నీషియం, 
పొటాషియం లాంటి రసాయనాలు కూడా ఉన్నాయి. వీటి రసాయనిక చర్య 
వల్ల మెదడులో కొద్ది మొత్తంలో విద్యుత్‌ తయారవుతుంది. దీన్ని మనం 
గుర్తించవచ్చు. రికార్డు చెయ్యవచ్చు. ఎంత విద్యుత్తవాహం ఉందో 
లెక్కించనూవచ్చు. 

ఓ మానసిక రోగి మెదడులోని విద్యుత్తరంగాలని ఓ గ్రాపు పేపరు 
మీద రికార్డ్‌ చేసే యంత్రాలని మీరు చూసే ఉంటారు. ఓ రోగి తల మీదా, 
కణతల మీదా చిన్న రేకు ముక్కల్ని టేపుతో అంటించి ఆ రేకు ముక్కల్ని 
వైర్లతో కలిపి, “ఎలక్షో ఎన్‌సెఫెలో గ్రాఫ్‌” అనే యంత్రానికి అనుసంధానం 
చేస్తారు. బ్రెయిన్‌ వేవ్స్‌ (మెదడు నుంచి వచ్చే విద్యుత్‌ తరంగాలుని ఈ 
యంత్రం రికార్డ్‌ చేస్తుంది. తెలివిగల డాక్టర్లు ఈ గ్రాఫుని పరీక్షగా చూచి 
ఆ రోగి జట్టేమిటో సులభంగా తెలుసుకుంటారు. 

మానవుని మెదడు విద్యుత్‌ తరంగాలని స్యష్టించటమే కాదు దివ్యాత్మ 
లేక పరమాత్మ నుంచి వచ్చే విద్యుత్‌ తరంగాల్ని ఓ రేడియో రిసీవరులాగా 
కూడా గ్రహెంచగలదు. మానవుడు పరిశీలించి నేర్చకునే సమస్త విజ్ఞానాన్నీ 
అనుభవాలని విద్యుత్‌ సంకేతాలుగా మార్చి దివ్యాత్మకు అందిస్తూ ఉంటుంది 
మానవునని మెదడు. దివ్యాత్మకీ మానవుడి మెదడుకీ మధ్య వ్యాపించి ఉన్న 
తెగిపోని, కంటికి కనిపించని ఓ వెండి తీగపోగు (51౪6 004) ద్వారా 
ఈ విద్యుత్‌ తరంగాలు రెండు ప్రక్కలా తిరుగుతూ ఉంటాయి. 

రిమోట్‌ కంట్రోల్‌తో పనిచేసే ఆట వన్తువులని మీరు చూసే 
ఉంటారు. రిమోట్‌ కంట్రోల్‌తో నడిచే విమానాలు కూడా ఉన్నాయి. “మన 
శరీరం కూడా ఓ రిమోట్‌ కంట్రోల్‌తో నడిచే ఓ వాహనం లాంటిది” అని 
ఊహించుకోవచ్చు. ఓ 'ిన్నకుర్రాడు తన చేతిలోని రిమోట్‌ కంట్రోల్‌ స్విచ్‌ని 
ముందుకూ, వెనక్కూ, ప్రక్కకూ కదిపి ఓ కారు బొమ్మని ముందుకూ, వెనక్కి 

8 


లోబీసాంగ్‌ రాంపా 


ఎలా సరిగెత్తిస్తూ ఆడుకుంటూ ఉంటాడో మీరు చూసే ఉంటారు. మన 
శరీరం కూడా సరిగ్గా ఇలాంటి వాహనమేనని పోలిక చెప్పవచ్చు. దివ్యాత్మ 
తాను క్రిందకీ, భూమ్మీదకు రాకుండా, తన బదులు ఓ మానవ దేహాన్ని 
క్రిందకి పంపించి రిమోట్‌ కంట్రోల్‌ స్విచలను తన దగ్గర ఉంచుకుని 
ఓ ఆటలాగా నాటకాన్ని ఆనందిస్తూ ఉంటాడు. మానవదేహం అనుభవించే 
అన్ని అనుభవాలూ, ఆలోచించే అన్ని ఆలోచనలూ, నేర్చుకునే సమస్త 
విద్యలూ, అన్నీ జాగ్రత్తగా దివ్యాత్మలోని జ్ఞాపకాల భాండాగారంలో క్రమబద్ధంగా 
క్రోడీకరించబడుతూ ఉంటాయి. 
బాగా తెలివితేటలున్న కొంతమందికి ఉన్నట్టుండి ఓ ప్రేరణ' కలుగుతూ 
ఉంటుంది. ఈ ప్రేరణ దివ్యాత్మ నుంచి నేరుగా వారికీ, దివ్యాత్మకూ మధ్యనున్న 
“వెండి తీగ ప్రోగు" ద్వారనే అందుతుంట అయొనార్లో డా ఏవిన్స పరు మీరు 
వినే ఉంటారు. ఆయనకి ఎప్పుడూ దివ్యాత్మతో సంబంధం స్థిరంగా ఉండేది. 
ఆయన తాను చేసే ప్రతి పనిలో కూడా 'మహామేధావి'గా గుర్తించబడ్డాడు. 
గొప్ప గొప్ప చిత్రకారులూ లేదా గొప్ప గొప్ప సంగీత విద్వాంసులే వారి వారి 
దివ్యాత్మ లతో కొన్ని తీగల ద్వారా ఇలాంటి సంబంధమే కలిగి ఉండి, దాని 
ద్వారానే వారు గొప్ట ప్రేరణలని స్వీకరించి తమ తమ విద్యల్లో ప్రతిభా 
పాటివాల్ని ప్రదర్శింపగలిగి భాసిన్తూ ఉంటారు. గొప్ప చిత్రాలు, గొప్ప 
నంగీతమూ ప్రపంచానికి ఇలాగే అందాయి - పైనుంచి మానవుణ్ణి 
ప్రేరేపిస్తూన్న దివ్యాత్మల నుంచి. 
దివ్యాత్మకూ మానవుడికీ మధ్య ఉన్న వెండి తీగ ప్రోగు ద్వారా 
మానవుడు “తల్లి నుంచి వీడిపోని బిడ్డ” లాగా ఉంటాడు. తల్లికీ, బిడ్డకూ 
మధ్య తెగిపోని ప్రేగు బొడ్డు వద్ద కలసి వున్నట్టే పరమాత్మకీ జీవుడికి మధ్య 
వెండి వన్నెల తీగ ప్రోగు తెగి పోని సంబంధం లాగా కలసి ఉంటుంది. తల్లినీ, 
బిడ్డనీ కలిపే ప్రేగు సృష్టిలో చాల గొప్పది. విచిత్రంగా నిర్మించబడిన బంధం 
అది. కాన్‌ వెండితీగ ప్రోగుతో పోలిస్తే ఈ మాంసపు ప్రేగు ఓ మామూలు 
వు ము వ్‌ 
స. య. అనిపించక మానదు ! మన కంటిచూపుకు అందని 
ప్రోగు ఈ సృష్టిలోనే ఉన్న కొన్ని జంతువుల కళ్ళకి సహజంగానే 
9 


మరణం లేని మీరు 


కనిపిస్తూ వుంటుంది. ఎందుకంటే ఆ జంతువుల కళ్ళకి కనిపించే కాంతి 
తరంగాల ప్రకంపనాల హద్దుల్లో ఈ వెండి-తీగ అణువుల ప్రకంపనాలు 
ఉండటం వల్ల! ఇట్లాంటి ఉదాహరణే ఇంకొకటి గమనిద్దాం. 

కుక్కల్ని పిలవడానికి ఓ ఈలని ఉపయోగిస్తారు. మామూలు 
ఈ లాగే ఉండే ఈలశబ్దం మన చెవులకి అప్పలు వినిపించదు. కానీ దూరంగా 
ఉన్నా కుక్కలకి మాత్రం స్పష్టంగా వినిపించి అవి మన వద్దకి పరిగెట్టుకుంటూ 
వస్తాయి! ఈ వింతకి కారణంపై వింత లాంటిదే - కుక్కకి వినిపించే 
శబ్దతరంగాల ప్రకంపనాల స్థాయిని మన చెవులు గ్రహించలేకపోవడమే. 
ఈ కారణం వల్ల వెండి - తీగ కాంతి తరంగాల ప్రకంపనాల స్థాయిని మన 
చెవులు - కళ్ళు గ్రహించలేక పోవడమే. ఈ కారణం వల్ల వెండి-తీగ కాంతి 
తరంగాల ప్రకంపనాలనని చూడగలిగే కళ్ళున్న అన్ని జంతువులకు ఈ వెండి 
తీగా, మనిషి శరీరం చుట్టూ వ్యాపించి ఉండే విద్యుత్‌ తరంగ కాంతి దేహము 
రెండూ స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. 

బలహీనుడు కనరత్తు చేని బలం వుంజుకుని బరువుల్ని 
సునాయానంగా ఎత్తగల సామర్థ్యాన్ని ఎలా పొందే వీలు ఉందో, అలాగే 
ఓ యోగి కానీ, ఓ మనుష్యుడు కానీ యోగసాధన తీవ్రంగా చేని 
మామూలు కంటికి కనిపించని వెండి తీగనూ, విద్యుత్‌కాంతి దేహాలనూ 
చూడగలిగే సామర్థ్యాన్ని సంవాదించుకోవడం సర్వ సామాన్యం. ఈ వెండి 
తీగలోని అణువులు దూరదూరంగా ఉండి ఓ విలక్షణమైన వేగంతో కూడిన 
ప్రకంపనాలను కలిగి ఉంటాయి. అణువులు దూరం దూరంగా ఉన్నా బలంగా 
నిలువగలిగిన త్రాడులాగా ఉండగలుగుతుంది. భూమి నుంచి చంద్రుడికి 
మధ్య దూరం ఎంతో తెలుసుకునేందుకు శాస్త్రజ్ఞులు చాలా బలమైన 
ఓ సన్షటి కాంతి రేఖా పుంజాన్ని చంద్రోపరితలం మీదకి పంపుతారు. సరిగ్గా 
ఇలాంటి కాంతి రేఖా పుంజమే (Light Beam) దివ్మాత్య జీవుడితో సంబంధం 


పెట్టుకుని నిరంతరం సంభాషణ జరుప గలుగుతున్న “వెండి తీగప్రోగు” 


(Silver Cord), 


10 


Oho ro 


మనం చేస్తున్న ప్రతి పనీ దివ్యాత్మకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి, 
బుద్దిమంతులు 'బుజువర్తనం' కలిగి ఉంటారు - అంటే సరియైన దారిలోనే 
నడుస్తూంటారు. ఆధ్యాత్మికంగా వాళ్ళు ఎదుగుతారు. తమలోని ఆత్మ 
ప్రకంపనాలను ఉద్దేసించి వెండి తీగ ప్రోగు ద్వారా దివ్యాత్మ కూడా ఉత్తేజం 
పాందేలా చేస్తారు. దివ్యాత్మ తనలోని ఓ అంశాన్ని వెండి తీగ ప్రోగు ద్వారా 
మానవుని శరీరానికి పంపుతుంది. ఆ అంశ ద్వారానే అనేక గుణపాఠాలు 
నేర్చుకుంటుంది. మనం నిర్వర్తించే ప్రతి శుభకార్యానికీ ఫలితంగా 
ఆధ్యాత్మికంగా ఒక్కొక్క సోపానాన్ని అధిరోహిస్తూ ఉంటాం. జీవాత్మ తన 
సత్కర్షల ద్వారానే పరమాత్మతో “యోగం” పొందే వీలుంటుంటి. దుష్కర్మలు 
ఆత్మ పతనానికి హేతువులు. బుద్దుని ధమ్మ పదం నిర్దేశించే పద్ధతి ఇదే. ఈ 
పద్ధతే మనకుఎల్లెడలా ఆచరణీయం - “చెడుకు మంచితో జవాబివ్వు; 
ఎవ్వరికీ భయపడకు; అపకారికి కూడా ఉపకారం చేయడం ద్వారా, 
ఎల్లవేళలా మంచి మార్గంలో నడవడం ద్వారా నీకు సదా ఉత్తమపదమే 
లభిస్తుంది తప్ప ఎప్పటికీ పతనం కావు.” 

కొన్ని వేదాంత రహస్యాలు మామూలు మాటల్లోకి యధాలాపంగా 
వచ్చి చేరుతూంటాయి. “ఏమిటి అలా తెల్ల ముఖం వేసుకుని ఉంటావ్‌?” 
“ఎందుకలా మబ్బులాగా ఉంటావు, ఉత్సాహంగా ఉండలేవా?” - ఇలాంటి 
మాటలు మనం తరచూ వింటూ ఉంటాం. క్షణానికో మార్గం లోకి మళ్ళే 
వ్యక్తిని “రంగులు మార్చే ఊసరవెల్లి” అని పిలుస్తూ ఉంటాం. మన భావాలకు 
అనుగుణంగా మన శరీరంలోని అణువులు ఉద్వేగంగా కంపిస్తూ వెండి 


తీగ ద్వారా జీవాత్మను చేరి వెనక్కి మళ్ళీ తిరిగి వచ్చి మన శరీరంలోకే 
చేరుతూంటాయి. 


జీవాత్మతో నంబంధాన్ని సాధించడం మనం ఊహాంచేంత 
నులభసాధ్యం కాదు. మనం అనుకున్న వెంటనే ఆయనకి ఫోను చేసి 


ఉన్నారనుకోండి. అక్కణ్ణుంచి రష్మాలో ఉన్న సైబీరియా లోని ఓ వ్మక్తిత్రో 
టం 1 


మరణం లేని మీరు 


టెలిఫోన్‌లో మాట్లాడాలనుకంటారు. అయితే దక్షిణ అమెరికా నుండి 
సైబీరియా వరకు మధ్య టెలిఫోను వ్యవస్థ ఒకటి ఉందని మీరు రూఢి 
చేసుకోవాలి ముందుగా. తరువాత మీరు ఫోను చేసే సమయానికి ఆవైపు 
ఆ వ్యక్తి కాచుకుని ఉంటాడని మీకు తెలియాలి. తరువాత అతనికి మీరు 
మాట్లాడే భాష అర్జం కావాలి. ఇవన్నీ కుదిరాయే అనుకుందాం. మీరు 
మాట్లాడుకోవడానికి రెండు దేశాల్లోనూ నంబంధిత అధికారులు 
అనుమతించాలి! భూమ్మీదే యిద్దరు మాట్లాడుకోవడానికి తగినన్ని వసతులు 
లేని ఈ ప్రస్తుతకాలంలో పూర్ణాత్మతో నేరుగా సంభాషించే ప్రయత్నాన్ని 
వాయిదా వేసుకోవడమే మంచిదేమో టసారి ఆలోచించండి. ఓ యోగికి 
పది సంవత్సరాల కఠిన సాధనతో తప్ప వశం కాని శక్తులు ఓ పుస్తకాన్ని 
చదివేయగానే రావాలని అనుకోవడం కేవలం దురాశే అవుతుంది. చాలా 
మంది ఇట్లాంటి గొంతెమ్మ కోరికల్షి కోరుకుంటూంటారు! ఓ పది రోజుల 
'యోగా' క్లానుకి వెళ్ళి వచ్చి ఓ పుస్తకం చదివేసి మహర్షులు చేసే పనులన్నీ 
చేసేయగలగాలని ఊహించడం కేవలం హాస్కాస్టదం. ఆ మహర్షులు ఎంతో 
కాలం సాధన చేసి ఉంటారు, ఈ జన్మలో మరి అంతక్రితం అనేక జన్మల 
సాధన సంగతి? ఆలోచించండి. ఈ గ్రంథం చదవండి, అర్ధం చేసుకోండి. 
మళ్ళీ మళ్ళీ పునశ్చరణ చేసుకోండి. మనస్సుని నిర్మలంగా ఉంచుకుని ట్‌ర్పుతో 
వ్యవహరించండి. మీకు జ్ఞానోదయం కలగవచ్చు. మా అనుభవంలో కొందరికి 
(ఎక్కువగా స్త్రీలకి యిలాంటి అనుభవాలు, దర్శనాలు జరిగాయి. వాళ్ళ 
వెండి తీగ ప్రోగునే కాకుండా, కాంతి శరీరాలను కూడా చూడగలిగే విద్యలను 
ర్రహించగలిగారు. ఎందరి అనుభవాలనో మేము గమనించి ఉన్నాం. మీరు 
కూడా ఇలాంటి శక్తి సంపాదించగలరు - మీ ఆత్మ విశ్వాసం స్థిరమైతే ! 


12 


మూడవ పాఠం 


మాఃనవుని మెదడులో రసాయనిక చర్య ద్వారా బద్యుత్తు 
తయారవుతుందని మనం గమనించాం కదూ? విద్యుత్తు మెదడులోనే 
కాదు. దేహమంతటా పుడుతూనే ఉంటుంది. రక్తంలో వుండేది ఎక్కువ భాగం 
నీళ్టే దేహంలోని నీళ్ళూ, లోహపు అణువులూ, ఉప్ప ద్రావణాలూ ఒక దానితో 
మరొకటి కలగలిసి రసాయనిక చర్యల ద్వారా విద్యుత్తును ఉత్పత్తి 
చేస్తుంటాయి. కాబట్టి మన శరీరం మొత్తం విద్యుత్తుతో నింపబడి ఉంటుంది. 
కానీ, దీని తీవ్రత ఎక్కువగా ఉండదు. ఇంట్లో మనం ఓ బల్న్బుని 
వెలిగించుకోవటానికి కావల్సినంత కరెంట్‌ గానీ, వంటకి వాడే స్టవ్‌కి 
సరిపోయేంత కరెంట్‌ కానీ మన దేహంలో ఉండదు. అలాంటి విద్యుత్తుతో 
మన శరీరంలోని విద్యుత్‌ని పొల్టకుండా అయస్కాంతత్వం నుంచి పుట్టిన 
థిద్యుత్తులాగా దీన్ని భావించండి. 

మనం నిటారుగా ఉండే అయస్మాంతాన్ని తీసుకుని ఓ టేబుల్‌ మీద 
ఉంచి దాని మీద ఓ తెల్ల కాగితాన్ని ముడతలు లేకుండా అమర్షి దాని మీద 
ఓ గుష్టెడు ఇనుపరజనును చల్లితే ఆ ఇనుపరజను ఆ పేపరు మీద ఓ 
విచిత్ర రూపాన్ని చిత్రిస్తూ పేపరుకు అంటుకుంటుంది. ఈ ప్రయోగాన్ని మీరు 
ఓసారి చేసి చూస్తే మీకు ఈ విషయాలు అర్ధం కావడానికి బాగా 
ఉపయోగకరంగా ఉంటుంది. ఇనుప సామాన్ల దుకాణం నుంచి కానీ, సైన్స 
పరికరాలు అమ్మే దుకాణం నుంచి కానీ ఓ బార్‌ మ్యాగ్గెట్‌ని కొనుక్కుని 

13 


మరణం లేని మీరు లోజీనొంగ్‌ రాంనా 


తీసుకుని రండి. దీని ధర ఎక్కువేమ్‌ వుండదు. అలాగే ఇనుప రజను కొని మన శరీరంలో విద్యుత్‌ ప్రవాహం జరుగుతూ ఉండటం వల్ల మన 
తెచ్చుకోండి. దీని ధర కూడా సరసంగానే ఉంటుంది. ఈ బార్‌ మ్మాగ్గెట్‌ శరీరం చుట్టూ ఓ 'ఆరా' ఏడ్దడుతుంది. ఈ 'ఆరా' ను గుర్తించడం కష్టసాధ్యం. 
మీద ఓ తెల్ల కాగితాన్ని ఉంచి దాని మీద ఇనుప రజనును చిలకరించండి, | ఓ విద్యుద్దిపం ఓ సెకండ్‌కు సుమారు అరవైసార్లు వెలుగుతూ ఆరిపోతూ 
ఆ ఇనుప రజను ఆ పేపరు క్రింద ఉన్న అయస్కాంత క్రేత్రాన్ని పేపరు మీద | ఉంటుంది. కానీ మన కన్ను దాన్ని గుర్తించడం లేదు! కానీ ఒక్కోసారి విద్యుత్‌ 
ప్రతిబింబిస్తూ చిత్రంగా అమరుతుంది. ఇనుప రజను మధ్యలో అయస్కాంత ' ప్రవాహంలో ఉత్పత్తి లోపం వల్ల దీపాలు నిర్జీవంగా కొట్టుకోవడం 
క్షేత్రం అంచులను చూపుతూ నిలుస్తుంది. అయస్కాంతం అంచుల నుంచి గమనించవచ్చు. ఒక్కోసారి ఓడల్లో దీపాలు క్వూడ్లా గుడ్డిగా మిణుకు మిణుకు 
అయస్కాంత క్షేత్రం బయటకు వస్తున్నట్టు కనబడుతుంది. అదీ గాక, ఓ | మంటూ వెలుగుతూండటం గమనించవచ్చు. 

ధ్రువం నుంచి మరో ధ్రువానికి వంపు తిరుగుతూ ఈ క్షేత్రం వ్యాపించి ఓ మనిషికి మరో మనిషి మరీ దగ్గరగా వచ్చినప్పడు అప్పుడప్పుడు 
ఉండటాన్ని కూడా మీరు స్పష్టంగా గమనించవచ్చు. ఈ ప్రయోగాన్ని చేసి ఒళ్ళు జలదరిస్తూంటుంది. చాలా ఎక్కువ మంది ఈ విషయం స్పష్టంగా 


చూస్తే, మీకు కనిపించే అయస్కాంత క్షేత్రం క్రింద ఉన్న అయస్మ్కాంతానికి 
అలా సంబంధించినదో మీకు అర్థమైనట్లే మన శలీరానిరి యట్టూ అలాంటి 
అయస్కాంత శక్తి క్షేత్ర రేఖలూ ఉండి వ్యాపించి ఉండడం ఎలాగో మీకు 
అర్థమవుతుంది. మానవ శరీరం చుట్టూ వ్యాపించే అలాంటి అయస్కాంత 
థు 
శక్తిని 'ఎథిరిక్‌' అనీ, లేకపోతే 'ఆరా* అనీ అంటారు. యోగి చక్షువులకు ఈ 
'ఆరా' స్పష్టంగా కాంతులీనుతూ వివిధ రంగులతో నిండి కనిపిస్తూ ఉంటుంది. 
మన దేవుళ్ళ చిత్రాల్లో తలల వెనుక సూర్యబింబంలాగా చిత్రకారులు చిత్రించే 


కాంతి వలయానికి ఈ ఆరా యే ప్రేరణ అని మనం సులభంగా అర్ధం శరీరం చుట్టూ ఉండే అయస్కాంత క్షేత్రాన్ని 'ఎథిరిక్‌” అని పిలుస్తాం. 
చేసుకోవచ్చు. 


ఈ 'ఎథిరిక్‌' చిత్రాన్ని చూడండి. (బొమ్మ - 3). 'ఆరా' శరీరానికి కాస్త దూరంగా 
ఓ అయస్కాంతం చుట్టూ ఓ అయస్కాంత క్షేత్రం ఉన్నట్టే విద్యుత్‌ ఉంటుంది, 'ఎథిరిక్‌తో పోలిస్తే 'ఎథిరిక్‌' శరీరాన్ని ఆనుకుని వ్యాపిస్తుంది. 
ప్రవహిస్తూన్న ప్రతి లోహపు తీగ చుట్టూ కూడా అలాంటి అయస్కాంత క్షేత్రం హ్‌ 


గమనించి ఉంటారు. వెనక నుంచి వచ్చిన ఎవరో దగ్గరగా వచ్చి నిలబడి 
ఉన్నట్టు చాలామంది స్పష్టంగా గుర్తించగలరు. కావాలంటే మీరూ ఓ చిన్ని 
పరీక్ష చేసి చూసుకోండి. ఓ స్నేహితుడి మీద ఈ ప్రయోగం చేయండి. 
మ్‌ స్నేహితుని వెనకాల నుంచునిమీ వ్రేలిని అతని మెడ వెనకభాగం తాకండి. 
వ్రేలితో ముట్టుకోక పోయినా, ముట్టుకున్నా చాలామందికి ఒకేలాగా ఉంటుంది 
= ముట్టుకున్నట్టుగానే, ఎంచేతనంటే శరీరం చుట్టూ ఉండే 'ఎథిరిక్‌' కి 
కూడా స్పర్శజ్ఞానం ఉంటుంది. 


ఆ శరీరానికి సుమారు అంగుళంలో ఎనిమిదో వంతు నుంచి ఒక్కోసారి ఆరు 
పర్పడుతుందని మీరు మ్యాగ్గెటిజం, ఎలక్ట్రినిటీ పాఠాల్లో చదువుకునే అంగుళాల దూరం వరకు ఈ 'ఎఖరిక్‌' వ్యాపించి ఉండవచ్చు. సరిగ్గా శరీరం 
టారు మ a ( నా 
కనా వ. ల. వ యాం గ్‌ వ ఎలాంటి ఆకారంతో ఉంటుందో అవే ఒంపు సొంవుల్ని కాపీ కొడుతూ 
మారిపోతూ హవా; $27 0 
— జే స్ట ఈ '“ఎథిరిక్‌' ఉంటుంది. ఓ వెంట్రుకను రూడా ఈ థింక్‌" చుట్టుము, 
క సర ట్ర 
లని అంటాం. ఓ తీగలో జైదక్టు కరెంట్‌ ప్రవహిస్తే దాని చుట్టు ఉన్న ఉంటుంది. ఈ 'ఎథిరికొను గమనించి ఆ వ్యక్తి ఉత్సావోన్ని, శక్తినీ, ననా 
అయస్కాంత క్షేత్రం స్థిరంగా నిలబడి ఉంటుంది. అదే తీగలో ఆల్టర్షేటింగ్‌ wr ్కాన్నీ 
శాట్‌ ప్రసరణ జరిగితే తత్‌ సంబంధిత అయస్కాంతం కూడా స్థిరంగా. |. కం వవచ్చు! బాగా శారీరక శ్రమ చేసి అలసిపోయి నీరసంగా ఉన్న వ్యక్తి 
థ 


కనిపించక దిశలు మారుతూ వుంటుంది; అ 


'ఎథిరిక్‌' శరీరానికి మరీ దగ్గరగా అంటుకుపోయి కనిపిస్తూంటుంది. మళ్జీ 
విపరీతంగా కంపిస్తూ ఉంటుంది. 


అదే వ్యక్తి బాగా విశ్రాంతి తీసుకుని కులాసాగా ఉంటే ఈ 'ఎథిరిక్‌ కూడా 


14 15 


మరణం లేని మీరు 


బలాన్ని పుంజుకున్నట్టు ఆరు అంగుళాల దూరం వరకు వ్యాపించి ఉండటాన్ని 
| గమనించవచ్చు. 'ఎథిరిక్‌' శరీరం ప్రక్కనే దాని ఎత్తు పల్లాల్షి చక్కగా - ఓ 
మొటిమ మీద కూడా - అనుసరిస్తూ వ్యాపించి ఉంటుంది. ఎథిరిక్‌ని 
గురించిన ఓ విశేషాన్ని గురించి కూడా తెలుసుకుందాం. 
| = ఓ మనిషికి ఉన్నట్టుండి తక్కువ ఆంపియరేజీ, ఎక్కువ ఓల్టేజీ ఉన్న 
విద్యుత్‌ఘాతం తగిలితే, ఈ ఎథిరిక్‌ చటుక్కున నీలిరంగులో గానీ పింక్‌ 
రంగులో వెలుగుతూ దర్శనమిస్తుంది. ఓ ప్రత్యేకమైన వాతావరణం నెలకొని 
ఉన్న రాత్రుళ్ళలో కూడా ఈ ఎథిరిక్‌ను స్పష్టంగా గుర్తించవచ్చు. నముద్రం 
మీద పయనిస్తున్న నౌకల్లో ఇలాంటి చిత్రాన్నే గమనించవచ్చు. వాతావరణం 
ఓ ప్రత్యేకమయిన పద్ధతిలో ఉన్నప్పుడు నౌకలో ఉన్న ప్రతి భాగం చుట్టూ 
ఓ లేత నీలిరంగు మంట, వెలుతురు కనిపిస్తుంది. చల్లటి ఈ నీలిరంగు 
మంట దేనినీ దహించదు, కానీ మొట్ట మొదటిసారి దీన్షి గమనించిన 
చాలా మందికి భయంతో ముచ్చెమటలు పట్టే పరిస్థితి ఎదురవుతుంది. 
నౌకల మీద కనిపించే ఈ చల్లటి నీలిరంగు మంట లాంటి దానిని “సెయింట్‌ 
ఎల్మోగారి మంట” అంటారు. శరీరం చుట్టూ ఉండే 'ఎఖిరిక్‌'తో ఈ వింతని 
పోల్చవచ్చు. 

మీలో కొందరు చలికాలంలో రాత్రిపూట మారుమూల గ్రామాల్లో 
ఉన్నప్పుడు విద్యుత్‌ స్తంభాల మధ్య బిగింపబడి ఉన్న విద్యుత్‌ తీగల మీద లేత 
నీలి, లేత తెలుపు వెలుగుల్షి గమనించే ఉంటారు. గాలిలో పొగ మంచు 
కమ్ముకుని ఉన్న చలి రాత్రుళ్ళలో విద్యుత్‌ వాహకాల మీద ఈ చిత్రం 
నుశ్చష్టంగా గోచరిస్తుంది. ఈ వెలుతురు విన్యాసాలకి జడునుకున్న 
అమాయకులు కూడా ఎందరో ఉన్నారు. ఎలక్ట్రికల్‌ ఇంజనీర్లు ఈ పరిస్థితుల్లో 
ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఎంచేత అంటే 'కరోనా' (60[0౧ఇ) అని 
పిలువబడే కాంతి వలయాలు చుట్టూ ఉన్న గాలిని అయనీకరణం (10౧12ఇ- 
THE ETHERIC 'n) చేసి గాలి లోంచి విద్యుత్‌ని ప్రవహించేలా చేసి తద్వారా జరిడే షార్ట్‌ 
సర్య్యూట్ల వల్ల కొన్ని జిల్లాల్లో విద్యుత్‌ ఆగిపోవడానికి కారణం అవుతుంది. 
అనేక ఊళ్ళు గాఢాంధకారంలో మునిగిపోతాయి. ఆధునిక ఎలక్ట్రికల్‌ 

16 


శ్రీ 


గ్య 
స్య 
ఇ 


లోణ్స్‌౫ాంగ్‌ రాం 


ఇంజనీర్లు ఇలాంటి కరోనాలు పుట్టకుండా ఉండేందుకు బోలెడు డబ్బు ఖర్నత్ర 
కూడుకున్న జాగ్రత్తలను తీసుకుంటూ ఉంటారు. మన శరీరానికి ఏర్టడే 
కరోనాను 'ఎథిరిక్‌' అని మనం అర్థం చేసుకోవచ్చ. 
కొంత సాధనతోనే శరీరం చుట్టూ ఉన్న 'ఎథిరిక్‌' ని చాలామంది 
చూడగలరు, ఓర్పు ఉన్నట్లయితే! దురద్యవ్చవశాత్తూ అందరూ 
ఏమనుకుంటారంటే యోగులకి సంవత్సరాలు పట్టే సాధనని త్వరగా తేరగా 
కొట్టేయూలీ, అలాంటి ట్రిక్కులను పట్టేయాలనీ! అట్లాంటి ఆశలర్షి మాత్రం 
మీరు దగ్గర చేరనీయకండి. సాధన చేయకుండా ఏదీ సాధించలేరు. సంగీత 
విద్వాంసులు రోజుకి కొన్ని గంటలు తమ సాధనను కొనసాగిస్తారు. వారి 
సాధన నిరంతరం సాగుతూనే ఉంటుంది. మీరు 'ఎథిరిక్‌ను చూడాలంటే 
ఓర్పుతో సాధన చేయడం తప్పించి మరో “దగ్గరి దారి” లేనే లేదు. సాధన 
ఎలా చెయ్యాలో ఓ పద్ధతి చూద్దాం. ఇలాంటి విషయాల్లో ఉత్సాహం 
చూపించే ఏ మనిషిని ముందుగా వెతికి పట్టుకోవాలి. ఆయనని తన చేతిని 
చాచమని చెప్పాలి. వ్రేళ్టని పిడికిలి లాగా మడచి పట్టుకోకుండా వ్రేళ్ళ దూర 
దూరంగా జరిపి ఉండేలా అన్ని వ్రేళ్ళు స్పష్టంగా కనబడేలాగా ఆ చేయి 
చాపబడి ఉండాలి. ఆ చేయి ఎలా చాపాలంటే ఆ వెనుక మఠ్‌ తెల్లరంగు 
గోడ కానీ, కర్టన్‌ కానీ ఉండకూడదు. ఆ చేతి వెనక ఉండే భాగం చీకటిగా 
కానీ మట్టిలాంటి తేలికరంగులో కానీ ఉండాలి. ఆ చెయ్యి - చేతి వ్రేళ్ళ వైపు 
మన దృష్టిని ప్రసరింప చేయాలి. మరీ గ్రుడ్లు మిటకరించి వ్రేళ్ళ వంకా, 
చేతి వంకా తేరిపార చూడకూడదు. చూడటంలో ఓ చిన్న కిటుకు ఉంది. 
నరియైన చోట్లో సరియైన పద్ధతిలో చేతి వైపు చూడాలి. అలా చూస్తే 
ఆ చేతిని అంటుకుని మెల్లగా రెప రెప లాడుతున్న ఊదా నీలిరంగు సిగరెట్‌ 
పాగ లాంటి వెలుతురు ఒకటి మీకంటికి గోచరిస్తుంది. ఇందాకే చెప్పరు | 
చేతికి సుమారు అంగుళంలో ఎనిమిదవ వంతు దూరం వరకూ అ బ్‌ వ | 
08 
కారం ఉన్నట్టు కన్చించవచ్చ. చాలా మందికి చెయ్యి తప్ప మరొకటి ఏదీ 
జమున షషమదాాదద 
స ఇంకా కాస్త మరి | 
17 


మరణం లేని మీరు 


కాస్త తగ్గించడం చేస్తే వాళ్ళకి ఆ వస్తువు తష్టక కనిపిస్తుంది. కాస్త 'తేలిగ్లా' 
చూడ్డం నేర్చుకోవాలి. ఒకాయన ఇంకొకడికి దూరంగా ఉన్న అడవిని 
చూపిస్తున్నాడు. ఈయన కాసేపు పరీక్షగా చూసి 'ఎక్కడుందండీ అడవి? 
నా కళ్ళకు అన్నీ చెట్లే కనిపిస్తున్నాయి" అన్నాడట! అలాంటి చూపు కాదు 
మనకు కావలసినది. చెట్లే అడవి అని అర్థం చేసుకోగల దృక్టధం కావాలి! 
కాబట్టి మీ శరీరంలోని టెన్షన్‌ తగ్గించుకుని రిలాక్టయిపోండి. “మరీ అంత 
ప్రయత్నం చెయ్యకూడదు. ఓపిగ్గా సాధన చేస్తే మీకు తప్టకుండా 'ఎఖరిక్‌' 
కనిపించి తీరుతుంది. 

ఇంకో పద్ధతిలో కూడా సాధన చేయవచ్చు. ఇంకో మనిషి సాయం 
తెచ్చుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. సాధన మీ మీదే చేయవచ్చు. 
ఓ చోట్లో నుఖంగా కూర్చోండి. ఎదురుగా ఉన్న వస్తువు - టేబుల్‌ కానీ, గోడ 
కానీ మ్‌ నుంచి కనీసం ఆరు అడుగులు దూరంలో ఉండేట్టు కూర్చోవాలి. 
స్థిరంగా, గాఢంగా, నెమ్మదిగా శ్వాస పీల్చి మీ ముందుకు మీ రెండు చేతుల్ని 
చాపి బొటన వ్రేళ్ళు పై వైపు ఉండేలాగా రెండు చేతివ్రేళ్ళ చివర్లను ఒకదానితో 
మరొకటి తేలికగా తగుల్తూన్నట్లు ఉంచుకోవాలి. ఇప్పడు మీ వ్రేళ్ళను కొద్దిగా 
దూరంగా జరపాలి. అంగుళంలో ఎనిమిదో వంతు దూరంగా కానీ, పావు 
అంగుళం దూరంలో కానీ మీ వ్రేళ్ళ జరిగిన పరిస్థితిలో మీ వ్రేళ్ళ మధ్య 
'ఏదో' వింత కనిపిస్తుంది. లేత ఊదారంగు పొరలాగా దాదాపు మెరుస్తున్న 
ఓ పదార్థం మీ వ్రేళ్ళ చుట్టూ ఆవరించబడి ఉండటాన్ని గమనించవచ్చు. ఈ 
వింత పదార్గాన్ని 'ఎథారిక్‌' అంటారు. మీ వ్రేళ్ఞను నెమ్మది నెమ్మదిగా దూరంగా 
తీసుకెళ్తే ఈ ఎథిరిక్‌ విన్యాసాలు స్పష్టంగా చూడవచ్చు. మీ వ్రేళ్ళ దూరం 
కాగానే ఒక్కోసారి ఈ ఎథిరిక్‌ మాయం కావచ్చు. అలా జరిగితే రెండు చేతి 
వ్రేక్టనూ మళ్ళి దగ్గరగా కలిపి మళ్ళీ మళ్ళి ఈ సాధనని కొనసాగించండి. 
మీకు 'ఎఖిరిక్‌' కనిపించి తీరుతుంది. మీకు కావల్సిందల్లా విశ్వాసం, ప్రాక్టీస్‌ 
మాత్రమే. సంగీత సాధనని ఎప్పడూ - ఎప్పడూ - ఇంకా ఎవ్వడూ 
విద్వాంసులు చేస్తూంటారనే సత్యం ఎప్పడూ మరువకండి. అలాగే నిరంతర 
సాధనతో మీరు కూడా ఇలాంటి అద్భుతాలను చేయగలరు. 

18 


లొోట్‌నొంగీ Po 


మరోసారి మీ చేతి వ్రేళ్ళ వంక చూసుకోండి. పరీక్షగా చూస్తే ఒక 
వ్రేలునుంచి మరో వ్రేలువైపుకు ఈ పాగమంచు లాంటి 'ఎథిరిక్‌' ప్రవహిస్తూ 
మీకు గోచరమవుతుంది. మీ ప్రాక్టీస్‌ పెరిగే కొద్దీ ఈ ప్రవాహం కుడి చేయి 
'నుంచి ఎడమ చేతి వైపుకు గానీ, ఎడమ చేతి వ్రేర్ర నుంచి కుడి చేతి వ్రక్థ 
మీదకి గానీ ప్రవహిస్తూ కనిపెస్తుంది. ఈ ప్రవాహాలు స్త్రీ పురుషుల్లో భిన్నంగా 
ఉండవచ్చు. ఈ ప్రవాహాల పయనం మీ ఆరోగ్య పరిస్థితికి కానీ, మీ మానసిక 
పరిస్థితికి గానీ అనుకూలంగా ఉంటూ కనిపిస్తాయి. మీ ఆలోచనల పథం 
కూడా ఈ '“ఎథిరిక్‌' పవనాల వర్తనంపై తమ ప్రభావాన్ని చూపించవచ్చు. 
ఈ 'ఎథిరిక్‌' గురించి తెలుసుకోవాలనే ఉత్సాహం ఉన్న ఓ వ్యక్తి 
మీకు సహకరిస్తే మీ అరచేత్తో సాధనను సాగించవచ్చు. సహకరించేవారు 
స్తీ అయితే మరీ మంచిది. ఓ కుర్చీలో మీ ఎదురుగా అరచేతులు పైకి 
ఉండేలా పట్టుకోవాలి. మీరు కూడా మీ అరచేతులు క్రింది వైపుకు ఉండేలా 
మీతో సహకరించే వ్యక్తి చేతులు మీద దగ్గరగా మీ చేతులు వచ్చేటట్టు మీ 
చేతులను చాచాలి. మీ ఇద్దరి చేతుల మధ్య దూరం సుమారు రెండు 
అంగుళాలు ఉన్నప్పడు మీ చేతుల్షించి చల్లని లేదా వెచ్చని గాలి ప్రవాహం 
వీస్తున్నట్టు మీకు తెలుస్తుంది. ఈ వాయు ప్రవాహం అరచేతి మధ్య భాగంలో 
మొదలవుతుంది. కుడి చెయ్యి నుంచి ఒక విధంగా, ఎడమ చెయ్యి నుంచి 
మరో విధంగా ఈ వాయు చలనాలు ఉండవచ్చు. అవతలి వ్యక్తి పురుషుడు 
అయితే బక విధంగానూ, స్తీ అయితే మరో విధంగా కూడా ఈ వాయు 
చలనాలు ఉండవచ్చు. ఈ వాయు ప్రవాహం చల్లగా కానీ, వెచ్చగా కానీ 
ఉండవచ్చు. గాలి వెచ్చగా ప్రవహిస్తూ వుంటే మీద ఉన్న మీ చేతిని క్రింద 
చేతికి సరిగ్గా సమాంతరంగా ఉంచకుండా కొద్దిగా కోణం మార్చి కాస్త 
ఏటవాలుగా ఉండేటట్టు కదిలించి చూస్తే వీస్తున్న గాలి వేడి ఎక్కువ 
వ లం 
ఈ 'ఐథిరిక్‌' ఓ నోటి mee క ల. 
స్తున్న సిగరెట్‌ పొగ రంగులో కాకుండా 


నేరుగా సిగరెట్‌ నుండే వెలువడే పొగ రంగులో - అంటే మురికి గ్రే రంగు 


పాగలా కాకుండా లేత నీలి వర్ణంతో కన్చిస్తుంది. 


19 


మరణం లేని మీరు 


మన శరీరంలో ప్రవహించే విద్యుత్తు తాలూకు బయటకు కనిపించే 
అయస్కాంత క్షేత్రమే 'ఎథిరిక్‌' అనే విషయాన్ని పదే పదే మరచిపోకుండా 
గుర్తు చేసుకుంటూ ఉండండి. దీన్నే 'ఎథిరిక్‌' అనే పదాన్ని వినని వాళ్ళూ 
అర్థం చేసుకోలేని వాళ్ళూ 'దెయ్యం' అని పిలుస్తుంటారు. ఆరోగ్యంతో ఉండి 
ఉన్నట్టుండి మరణించిన వ్యక్తి తాలూకు అయస్మాంతక్షేత్రం (ఎఖిరిక్‌ వెంటనే 
నశించిపోకుండా శరీరం నుంచి బయటకు తప్పుకుని ఓ గమ్మం అంటూ 
లేకుండా అటూ ఇటూ ఆలోచన (మనస్సు) లేని స్థితిలో పిచ్చిగా విహారాలు 
చేస్తూంటుంది. గ్రవోంతర జీవాలకీ ఈ దెయ్యాలకి బాగా తేడా ఉంటుంది. 


' ఈ తేడాల గురించి మరోసారి చర్చించుకుందాం. ప్రస్తుతానికి ఈ దెయ్యాల 


సంగతి కాస్త గమనిద్దాం. పాతోస్మశానాల్లో వీథి దీపాలు ఏమీ లేని చోట 
క్రొత్తగా నిర్మించిన నమాధుల్లోంచి రాత్రుళ్ళలో నీలి రంగు దెయ్యాలు 
నెమ్మదిగా బయటికి వస్తుంటాయనే మాటలని మీలో చాలా మంది వినే 
ఉంటారు. ఆ రోజే మరణించిన శరీరం తాలూకు 'ఎథిరిక్‌' శరీరం లోంచి 
బయటకు వచ్చి ఇలా 'దయ్యాలు' అనే పేరుతో పిలువబడుతూ ఉంటాయి. 
వేళ్టీళ్ళు బాగా కాగిన తరువాత స్విచ్‌ ఆపేస్తే ఎలక్ట్రిక్‌ కెటిల్‌లోని వేడి మెల్లగా 
బయటకు వెళ్ళిపోయే పరిస్థితి లాగానే ఈ దెయ్యాలు శవాల లోంచి 
బయటపడే పద్ధతిని ఊహించవచ్చు. చల్లారిపోకున్న కెటిల్‌ చుట్టూ వేడి 
తగ్గిపోయేట్టుగానే చచ్చిపోతున్న శరీరాల్లోంచి (చావు నెమ్మది నెమ్మదిగా 
ఓ క్రమంలో జరుగుతుందనే విషయం మరిచిపోకండి) 'ఎథిరిక్‌ బయటకు 
మెల్లగా చల్లగా జారుకుంటూ శక్తిని మెల్ల మెల్లగా కోల్ళోతూ ఉంటుంది. 
కొన్ని దయ్యాలు మాత్రం ఓ పట్టాన శరీరం మరణించిన స్థలాన్ని అంత 
సులభంగా వదిలిపెట్టవు. అనేక రోజులు ఓ చోటునే పట్టుకుని వ్రేలాడే 
దయ్యాల గురించి మనం మరో పాఠంలో చదువుకుంటాం. 

సాధన - ఇంకా సాధన - ఇంకా సాధన కొనసాగించండి. మీ చేతుల 
వంక చూస్తూ సాధన చెయ్యండి మీ శరీరం వైపు దృష్టి సారిస్తూ సాధన 
చేయండి. ఓ స్నేహితునితో కలసి సాధన సాగించండి. 'ఎథిరిక్‌' ని 
చూడటానికి సాధన చేయడం తప్ట మరో పద్ధతి లేదు. ముందుగా 'ఎఖరిక్‌'ని 
చూడగలిగే శక్తి సంపాదించుకున్న తరువాతే 'ఎఖిరిక్‌' కన్నా ఇంకా చాలా 
నూక్షమైన 'ఆరాలను మీరు చూడగలరు. 


20 


క్రీఎటి పొఠంలో శరీరాన్ని అదే ఆకారంలో ఆవరించి 'ఎథిరిక్‌' 
ఉంటుందని తెలుసుకున్నాం. శరీరాన్ని చుట్టూ 'ఎథిరిక్‌' ఆవరించి ఉన్నట్టే 
'ఎథిరిక్‌ చుట్టూ “ఆరా” మానవ దేహాన్ని కొంత దూరం వరకు ఆవరించి 
ఉంటుంది. 'ఆరా' కూడా 'ఎథిరిక్‌' లాగానే ఎలక్ట్రిక్‌, మాగ్గెటిక్‌ శక్తితోనే ఏర్పడి 
ఉందని గ్రహించవచ్చు. ఈ రెంటికి మధ్య పోలిక యింతటితోనే సమాప్తి 
చెందుతుంది. 

దివ్యాత్మ (0౪6౯56) లోని రంగుల్ని 'ఆరా' చూపిస్తుందని మనం చెప్ప 
కోవచ్చు. ఓ వ్యక్తి ఆరా రంగుల్ని గమనించి “అతడు ఆధ్యాత్మికంగా 
పయనిస్తున్నాడా? లేకపోతే ఓ పశువులాగా ప్రవర్తిస్తున్నాడా?” అని వెంటనే 
గుర్తించవచ్చు. అలాగే ఓ వ్యక్తి “సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడా? అనారోగ్యంతో 
ఉన్నాడా? కాకపోతే మరే జబ్బుతోనైనా బాధపడుతూ ఉన్నాడా?” అని 
సులభంగా గుర్తు పట్టవచ్చు. మన ప్రవృత్తి మొత్తం స్పష్టంగా మన 'ఆరాలో 
ప్రతిబింబిస్తూ ఉంటుంది. మన దివ్యాత్మని ప్రస్పుటంగా ఈ 'ఆరా' చూవుతూ 
వుంటుంది. 'దివ్యాత్మ' అనే పదం కన్నా 'ఆత్మ' అన్న పదం నచ్చితే దాన్ని 
ఉపయోగించుకోవచ్చు. అర్థం ఏమీ మారిపోదు. “ఆత్మ” అన్నా “దివ్యాత్మ” 
అన్నా ఒకటే అర్థం వస్తుందని మనం గ్రహించాలి. 

. 'ఆరాలో ఆరోగ్యాన్ని జబ్బునీ గమనించవచ్చు; నిరాశా నిస్ట్యహల్టీ 
కొయాప జయలనూ, ప్రేమ, పగలనూ కూడా స్పష్టంగా గుర్తించవచ్చు. ఎదుటి 
మనిషిలోని బలహీనతలను తమ గుప్టిట్లో ఉంచుకుని వాళ్ళని పీడించి 

స1[ 


మరణం లేని మీరు 


గాఫ్పవాళ్ళయిపోవాలని ప్రయత్నించే వ్యక్తులున్న ప్రస్తుత నమాజంలో ' 


చాలామందికి ఈ ఆరాలు కనిపించవనే విషయం మనిషి మనుగడకు క్ర 
వరం అనుకోవచ్చు. ఇట్లాంటి శక్తులు దుర్మార్గులకి సిద్ధిస్తే ప్రపంచం కొద్ది 
కాలంలోనే ఓ పెద్ద వల్లకాడుగా తయారవుతుంది. మనలోని ప్రతి ఊహా, 
ప్రతి సంకల్పమూ మన ఆరా లోని రంగుల్లో స్పష్టంగా రూపుదిద్దుకుని 
ఉంటుంది. ఓ మనిషి చావు బ్రతుకుల్లో ఉంటే అతని ఆరా తనలోని రంగుల్ని 
తోల్టోయి పూర్తిగా నిర్టీవమయి ఉంటుంది. ఆ మనిషి చనిపోకముందే ఆరా 
తన ఉనికిని పూర్తిగా పోగొట్టుకుంటుంది. ఆ వ్యక్తి చనిపోయే సమయానికి 
ఆరా పూర్తిగా మాయమై కొద్దిగా 'ఎథిరిక్‌' మాత్రం మిగిలి ఉంటుంది. ఓ 
భయంకరమైన జబ్బుతో చాలాకాలం తీనుకుని మరణించాడని 
అనుకుందాం. అలాంటి వ్యక్తి ఆరా పూర్తిగా జీర్ణమైపోయి. ఉంటుంటి. అలా 


కాకుండా మరో సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న వ్యక్తి అనుకోని ప్రమాదంలో | 


ప్రాణాల్ని కోల్ళోతే ఈ ఆరా ఆ వ్యక్తి మరణించిన తరువాత చాలాకాలం వరకు 
కూడా ఆ కళేబరాన్ని ఆవరించే ఉంటుంది. 

ఈ సందర్భంలో మృత్యువు గురించి కాస్త మాట్లాడుకోవడం 
మంచిది. ఎందువల్లనంటే ఈ “చావు” అనేది స్విచ్‌ అడ్జేస్తే ఆరిపోయే 
విద్యుద్దీపం లాంటిది కాదు, నీరు బంపేస్తే ఖాళి అయిపోయే బకెట్టు లాంటిది 
కాదు; కాబట్టి “చావు"కి ఓ పద్ధతి ఉంది. ఏ మనిషీ ఉన్నట్టుండి చచ్చిపోడు. 
దానికో పెద్ద తంతు ఉంది. ఏ పద్ధతిలో మనిషి చచ్చినా - చటుక్కున తల 
తెగిపోయి మరణించినా సరే - శరీరం లోంచి ప్రాణం ఓ పట్టాన బయటకు 
పోదు. శరీరం కొంత సేపటి వరకు కొట్టుకుంటూనే ఉంటుంది. మెదడులో 
ఎలక్ట్రిక్‌ కరెంట్‌ తయారవుతుందనీ, నిలువ ఉంటుందనీ మనం ఇదివరకే 
అనుకున్నాం కదా ! రక్తం మెదడులోకి లోహాల అణువుల్నీ తగినంత తేమనీ, 
విద్యుత్‌ తయారయ్యేందుకు ఉపకరించే గసాయున పదార్తాలనూ 
చేరవేస్తూంటుంది. తయారైన విద్యుత్‌ మెదడు కణాలలో కొంతే ఛార్జి 
చేయబడి నిలువ ఉంటుంది. ఓ మనిషి తలను నరికేసినా కూడా ఈ నిలువ 

ఉన్న విద్యుత్‌ ఆ తల లోని మెదడు మూడు నుంచి అ 
వరకు పనిచేస్తూ వుండేలా చేస్తుంది. 


|. 22 


యిదు నిముషాల 


లోబీనాంగ్‌ రొంనూ 


కొంతమంది చెబుతూ ఉంటారు - ఓ మనిషిని ఓ క్షణంలో చంపేసే 
పద్ధతి తమకు తెలుసునని ! ఈ పద్ధతి ద్వారా కానీ, ఆ పద్ధతి ద్వారా కానీ 
ఓ వ్వక్తి మరణాన్ని ఓ క్షణంలో ప్రసాదించవచ్చునని అనుకోవడం పూర్తిగా 
పొరబాటు ! తలని చటుక్కున నరికి వేసినా ప్రాణం మాత్రం వెంటనే 
పోదని ఇందాకే మనం అనుకున్నాం కదా ! ఇలాంటి ఓ సంఘటన చరిత్ర 
పుటల్లో చెరిగిపోకుండా నిలబడి ఉండటం మనం చరిత్రలో చదవవచ్చు. 
తగిన సాక్షాధారాలతో నిరూపింవబడి అక్షరరూవంలో నిలబడిన 
ఈ సంఘటన ఫ్రెంచ్‌ విప్లవం రోజుల్లో జరిగింది. ఓ 'ద్రోహి' తలని పదునైన 
కత్తితో తెగవేసిన తరువాత ఆ తలారి ఆ తలను జుట్టుపట్టుకుని 'ఈ తల ఓ 
ద్రోహిది అని అరిచాడని - ఇలా తలలు నరికే సంఘటనలు ప్రెంచ్‌ విప్లవ 
కాలంలో కోకొల్లలుగా జరిగాయి. ఈ శిరచ్చేదాల్షి ఓ పండుగ జరిపినంత 
ఆనందంగా వేడుకగా ఫ్రెంచ్‌ వాళ్ళు జరిపేవారు. - చూస్తున్న వాళ్ళ బుర్ర 
తిరిగి పోయేలా ఆ మొండెం లేని తల “అబద్ధం' అనే మాటను ఉచ్చరిస్తూన్నట్టు 
కదిలిందట ! ఈ నంభఘటన గురించిన రికార్డ్‌లను ఫ్రెంచ్‌ ప్రభుత్వ 
భాండాగారంలో చూడవచ్చు. ఓ డాక్టర్‌ను మీరు అడిగి తెలుసుకోండి. 
ఆయనేమి చెబుతాడంటే “ మెదడుకు అందే రక్తప్రసారం ఓ మూడు 
నిముషాలు పాటు ఆగిపోతే ఆ వ్యక్తికి మరణం నంభవిన్తుంది” అని. 
అందువల్లనే ఓ వ్యక్తి గుండె కొట్టుకోవడం ఆగిపోతే దాన్ని మళ్ళీ పునరుజ్జీవింప 
చెయ్యడానికి డాక్టర్లు పడే హైరానా అంతా ఇంతా కాదు. ఎలాగైనా 
ఆ గుండెను మూడు నిమిషాల్లో మళ్ళీ కొట్టుకునేలా చెయ్యకపోతే తలకి 
వెళ్ళే రక్త ప్రసరణ ఆగిపోయి మరణం సంభవిస్తుంది. మనం మన పాఠం 
లోంచి ప్రక్కకు కొంత దూరం జరిగాం “చావు ఓ క్షణంలో జరిగే పని కాదు” 
అని చెప్పడానికీ; అలాగే, "ఆరా రంగులు తెగ్గిపోయినంత మాత్రాన మనిషికి 
చావు రాదు" అని చెప్ప్టటానికీ చావు చాలా నింపాదిగా సంభవిస్తూందని 
డాక్టర్లకూ, తలారులకూ తెలుసు. శరీరంలో మొదట మెదడు మరణిస్తుంది. 
ఒక్కో అవయవం తరువాత వరుసగా_చచ్చిపోతూ ఉంటుంది. చిట్టచివరగా 
ప్రాణాల్ని వదిలేది వెంట్రుకలూ, గోళ్ళు. 


23 


మరణం లేని మీరు 


శరీరానికి ప్రాణం వెంటనే పోదు. ఆరా, ఆ కళేబరం దగ్గరే నెమ్మదిగా 
తచ్చాడుతూ ఉంటుంది. ఆ శవం ప్రక్కనే ఉన్న ఆరాను చూడగలిగిన శక్తి 
ఉన్న యోగి (011/0%200 ఆ వ్యక్తి మరణానికి కారణం ఏమిటో వెంటనే 
తెలుసుకోగలడు. చనిపోయిన మనిషి 'ఆరా” మాయమైపోయినా 'ఎఖిరిక్‌' 
మాత్రం దయ్యం రూపంలో శరీరానికి దగ్గర్లోనే తిరుగుతూ ఉంటుంది. 
మరణించిన వ్యక్తి ఆరోగ్యం బావుండి అకస్మాత్తుగా దుర్మరణం పాలైతే ఇలాంటి 
దెయ్యాలు తష్టక వెలుస్తాయి. ఎంచేతనంటే ఆ వ్యక్తిలోని “బ్యాటరీల్లో శక్తి 
పూర్తిగా “ఛార్ట్‌ అయి ఉంటుంది కాబట్టి. శక్తివంతమైన ఈ 'ఎథిరిక్‌' లు 
అయస్కాంత శక్తి వలన తాము పూర్వపు తిరుగాడిన ప్రదేశాల్లోనే తిరుగుతూ 
ఉంటాయి. భూతవైద్యులకు గానీ, ఆరాలను చూడగలిగిన వ్యక్తులకు గానీ, 
భయంతోనో ఆత్రుతతోనో బాగా ఉద్రేకం చెంది వున్న (తనలోని ప్రకంపనాలను 
తీవ్రతరం చేసుకుని ఉను వ్యక్తికీ ఈ 'ఎథిరిక్‌' శరీరాలు కన్పిస్తాయి. వాళ్ళు 
ఆ దెయ్యం ఏ మనిషి తాలూకుదో ఇట్టే గ్రహించగలిగి ఉంటారు. 

“ఎథిరిక్‌' కన్నా ఆరాలు సూక్షమైనవి. స్తూల శరీరానికి ఎథిరిక్‌ ఎంత 
సూక్ష్మంగా ఉంటుందో అదేవిధంగా 'ఎథిరిక్‌” శరీరాన్ని ఆవరించి ఉన్న 'ఆరా” 
అంతకన్నా సూక్ష్మంగా ఉంటుంది. 'ఎఖరిక్‌' శరీరాక్యతిని యధాతధంగా 
ప్రతిబింబిస్తూ ఉంటుంది; కానీ, 'ఆరా' మాత్రం శరీరం చుట్టూ ఓ కోడిగుడ్డు 
ఆకారంలో విస్తరించి ఉంటుంది. (చిత్రం-4). ఈ 'ఆరా' సుమారు ఏడు 


లోబోనాంగ్‌ రాంనా 


మీకు ఆరా ప్రస్తుతానికి కనిపించకుండా ఉన్నప్పటికీ “నిజంగా అవి 
ప్రతి శరీరం చుట్టూ ఉంటాయి” అని స్పష్టంగా అద్ధం చేసుకోమని మీకు 
మేము చెబుతున్నాం. ఉదాహరణకి, మీరు పీల్చే గాలి మీకు కనిపించడం 
లేదు కదా! అలాగే నీళ్ళల్లో ఈదులాడే చేపకీ ఆ నీళ్ళు కనబడవనే మా 
అనుమానం ! మానవుడు జీవించి ఉండటానికి అత్యంత కీలకమైన శక్తిని 
ఈ 'ఆరాలు కలిగి ఉన్నాయి. సాధన లేకుండా మనుషులకి ఈ ఆరాలు 
కన్పించడం అసాధ్యం. కొన్ని ప్రత్యేకమైన కళ్ళద్దాలను ఉపయోగించి కూడా 
ఈ 'ఆరా'లను గుర్తించవచ్చనని చెబుతూ ఉంటారు. ఈ విషయం గురించి 
మేము వాకబు చేసి గ్రహించిన జ్ఞానం ఏమిటంటే ఇలాంటి అద్దాలు 
మామూలు కళ్ళను బలవంతంగా శ్రమపెట్టి మామూలు కంటి చూపుకు 
ముప్ప తెప్పించగలవని ! కాబట్టి ఎంత గొప్పగా వర్ణించబడినా అలాంటి 
'ఆరా' లను చూపించగలుగుతాయని చెప్పబడే ఆ కళ్ళద్దాలను దయచేసి 
కొనవద్దని మా అభ్యర్థన. అలాగే రెండు మామూలు గాజు పలకల మధ్య 
పల్చటి రంగు 'డై' పూతని ఏర్పాటు చేసి ఆ అద్దాల పలకలోంచి చూస్తే 
ఎదురుగా ఉన్న మనిషి 'ఆరా' లను స్పష్టంగా చూడవచ్చుననీ తెలుసుకోండి. 
ఈ అద్దాల మధ్య వాడే రంగు మిశ్రమం ధర బాగా అధికంగా ఉంటుందని 
వేరే చెప్పక్కర్లేదనుకుంటాను. కాబట్టి యిలాంటి రంగు గ్లాసులని సంపాదించే 
ప్రయత్నాలు కూడా విరమించుకో వలసినదని మా విన్నపం. ఇలాంటి 
యాంత్రిక సాధనాల జోలికి పోకుండా యోగా పద్ధతిలో సంపూర్ణ విశ్వాసంతో 
చేసే సాధన వలన త్వరితంగానే 'ఆరా' లను చూసే శక్తి మీకు లభ్య 
మవుతుందని తెలునుకోండి. ఈ ఆరాలు మనకు కనిపించకుండా 
ఉన్నందుకు ముఖ్యకారణం అలాంటి శక్తి మన కళ్ళకు ఉందని మనం 
విశ్వసించక పోవడమే! 

మన 'ఆరా' లో అనేక రంగులు ఉంటాయని మనం తెలుసుకున్నాం. 
మనం 'రంగులు' అని చెప్తున్నది వర్ణమాలలోని ఓ ప్రత్యేక తరంగ సామర్థ్యం 
ఉన్న ఓ అంశమేనని మనం గుర్తుపెట్టుకోవాలి. 'ఎరువు' అన్నామంటే 
వర్ణమాలలో సులభంగా గోచరమయ్యే ఓ ప్రత్యేక తరంగమని అనుకోవచ్చు. 


25 


MAIN LINES OF AURA 


మరణం లేని మీరు 


'ఎరుపు', 'నీలి ఇలా వేరు వేరు తరంగ సామర్థ్యాలు ఏడు ఒక్కటిగా ఏర్పడి 
“వర్ణమాల అంటే తెలుపు రంగు వెర్దడుతుంది. తెల్లటి రంగే ఇంధ్రధనస్సు 
ఏర్పడినప్పుడు ఈ వర్ణమాల రూపంలో స్పష్టంగా విభజింపబడి ఏడు 
రంగులుగా విచ్చేధం చెంది మనకి దృగ్లోచరమౌతుంది. ఎర్రరంగు మన 
కంటికి చాలా సులభంగా కనబడితే, నీలి రంగును గుర్తించడం మాత్రం 
అంత సులభం కాదు. కొంత మందికి నీలి రంగు కన్పించదు. మరి కొంత 
మందికి ఎర్ర రంగు కనిపించదు. 'ఆరా' ను చూడగలిగే సామర్థం ఉన్న 
వాళ్ళ ముందు మాట్లాడేప్పడు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. 
ఎంచేతనంటే వాళ్ళు మీ మాటల్లోని అబద్దాలని సులభంగా గుర్తు పట్టేసి 
పైకి చెప్పేసి మిమ్మల్ని అవమానం పాలు చేయగలరు. సాధారణంగా మన 
తల చుట్టూ ఓ నీలి రంగు కాంతి వలయం గానీ, లేత పసుపు రంగు కాంతి 
వలయం గానీ ఉంటుంది. మనం ఒక అబద్దాన్ని ఉచ్చరించగానే ఓ పసుపు 
ఆకుపచ్చ కాంతి కిరణం ఈ హేలో లో విజ్యంభించి కనిపిస్తుంది ! ఈ రంగుని 
మాటల్లో వర్ణించడం కష్టమే కానీ ఒక్కసారి ఈ రంగుని చూడగలిగారంటే 
మరి జన్మలో ఆ రంగుని మర్చిపోరు. కాబట్టి మనం ఓ అబధ్ధం ఆడగానే 
మన తల మీద హేలో లో ఆకుపచ్చ - పసుపు రంగు మంట ఒకటి ఉవ్వెత్తున 
లేచి మన అబద్దాన్ని బయటపెట్టేస్తుంది. కాబట్టి మనల్ని మనమే మోసం 
చేసుకున్న వారమవుతాం. ఈ హేలో మన 'ఆరా' పైభాగంలో ఉంటుంది. 
మన శరీరం చుట్టూ 'ఆరా' మన కళ్ళ ఎత్తువరకు మామూలుగా వ్యాపించి 
ఉంటుంది. ఆ పైన తల పైభాగంలో నీలి రంగుతో కానీ లేత పసుపు పచ్చ 
రంగుతో కానీ ఈ హేలో లేక 'నింబన్‌' మెరుస్తూ వెలుగుతూ ఉంటుంది. 
తల మీద నడినెత్తిన పైకి చిమ్మేనీటి ధారలాగా ఓ కాంతి పుంజం కలువ 
ఆకారంలో విచ్చుకుంటూ మన 'ఆరా' పైభాగంలో భాసిస్తూ ఉంటుంది. 
వర్ణనాత్మకత, భావుకత కల కవులకి ఏడుదళాల కలువ విచ్చుకున్నట్టే 
ఈ హేలో కనిపిస్తుంది. 
a వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న కొద్దీ అతేని హేలో రంగు 
వర్ణం పనువు రంగులోకి కొద్ది కొద్దిగా విన్తరిన్తూ గాఢంగా 
26 న 


లోదీనాంగ్‌ రాంసా 


రూపొందుతుంది. ఓ మనిషికి వికారమైన ఆలోచనలు చుట్టుముట్టి ఉంట్ర 
ఈ హేలో రంగు బురద మట్టి రంగులోకి దిగిపోయి దాని అంచుల్లో ఆక 


వసరు పసుపు రంగుల్లో పిచ్చి ఆలోచనలు ఈ బురద రంగుని ఆవరించి | 


కనబడుతాయి. 

“వాలా మందికి ఈ ఆరాలు కన్చిస్తూ ఉంటాయి” అని మేము 
నమ్ముతున్నాం. 'ఆరా' లనూ చూస్తూ ఉండి కూడా తామేం చూస్తున్నారో 
వాళ్ళకి తెలియకుండా చాలామంది ఉంటున్నారని మేము అనుకుంటున్నాం, 
ఓ పురుషుడు లేకపోతే ఓ ఆడపిల్ల “ఈ రంగు లేక ఆ రంగు బట్టలు నాకు 
బాగా నచ్చుతాయి” అని చెప్పకోవడం మనం వింటూనే ఉంటాం. లేకపోతే 
ఫలానా వాళ్ళకు ఫలానా రంగు త్రన్గులు బాగుండవని అనుకోవడం కూడా 
మనం వింటూనే ఉంటాం. ఇలా ఓ స్త్రీ గానీ పురుషుడు గానీ అనుకోవడానికి 
స్వతఃసిద్ధంగా తమకి కనిపించినా గుర్తించలేని 'ఆరా' రంగులతో పైన ధరించే 
రంగు వస్త్రాలు సవ్యంగా అమరి ఉండగలవని తెలుసుకుని ఉండగలగడమే 
కారణం. కొంతమంది, వేసుకున్న బట్టల్ని చూడగానే “అవి వాళ్ళకు సరిగ్గా 
'మేచ్‌' కాలేదు” అని యిట్టే గుర్తు పట్టేయగల నేర్చుని స్వతణిద్ధంగానే కలిగి 
ఉంటారు. ఈ విషయం మీకు నిత్యం అనుభవంలోకి వస్తూనే ఉంటుంది. 
ఆ బట్టలు వేసుకున్న వ్యక్తికి తెలిసి ఉండక అలాంటి వేషధారణ చేసి వున్నా 
చూస్తున్న మనకి ఆ దుస్తులు ఎబ్బెట్టుగా కనిపించక మానదు. కాబట్టి, 
మనలో చాలామంది 'ఆరా' ని చూసే సామర్థ్యం కలిగి ఉంటారనీ, నేరుగా 
'ఆరా' ని చూడలేకపోయినా మార్గాంతంలో దాన్ని కనీసం గుర్తు పట్టగలిగి 
ఉంటారనీ, లేదా మనిషి చుట్టూ ఆరా ఉండి ఉంటుందని కనీసం తెలుసుకుని 
ఉంటారనే విషయం కానీ స్పష్టంగా అర్థమౌతుంది. కానీ చిన్నప్పటి నుంది 
తాము వంటబట్టిచ్చుకున్న ఆచార వ్యవహారాల వల్లా, “వింతలని వెర్రిగా 
షం 
“ఆరాలు కనబడడం లేదు” క sD 

ంటూ ఉండిపోతారు. 
27 


మరణం లేని మీరు 


కొన్ని డ్రస్సులు మీకు బాగా 'సూటొ అవుతాయి. వాటిని ధరిస్తే మీరు 
ఎంతో ఉత్సాహంతో ఉరకలు వేస్తుంటారు; ప్రశాంతంగా లేక గంభీరంగా 
ఉంటారు. మరి వేరే రంగు బట్టల్లో ఉన్నప్పడు మీకు చీకాకూ, ఆందోళనా, 
దిగులూ లేకపోతే ఆ డ్రెన్సుని తీసి పారేసేంత వరకూ అనారోగ్యం కూడా 
కలుగుతుందనే విషయం మీ అనుభవంలోకి వచ్చే ఉంటుంది. ఓ గదిలోకి 
మీరు వెళ్ళగానే ఆ రూము గోడలకి వేసి ఉన్న రంగులు గమనించినప్పుడు 
కొన్ని సార్లు మీ మనస్సుకి ప్రశాంతత చేకూరినట్టు అనిపిస్తూ వుంటుంది. 
మరికొన్ని గదులలోని రంగులు గమనించి నపుడు మీరు ఉద్రేకానికి లేవా 
అశాంతికి గురి కావచ్చు. రకరకాల ప్రకంపనాలకి బక్కో 'రంగు' పేరు మనం 
పెట్టుకుని ఉన్నామన్న సత్యాన్ని గుర్తించండి. ఎరుపు రంగు ఒక నిర్లీతవేగంతో 
పయనించే తరంగమనీ, ఆకుపచ్చ రంగు మరో ప్రకంపనం కలిగిన 
తరంగమనీ, నలుపురంగు ఇంకో తీవ్రతను పొందిన తరంగమనీ మనం 
గుర్తిస్తే ఆ రంగులని గమనించినప్పుడు మనలో కలిగే ప్రశాంతత, ఉద్విగ్నత, 
ఉదాసీనత, దిగుళ్ళ లాంటి భావాలకు అర్ధం గోచరిస్తుంది. మనకు విన్సించే 
శబ్దాల తీవ్రత అధికమైతే మనకు ఎలా తిక్కరేగుతుందో మనకు కనుపించని 
కాంతి తరంగాల తీవ్రత కూడా మనలోని ఆధ్యాత్మికత్వాన్ని అలాగే భగ్నం 
చేయవచ్చు. 


28 — 


ఐదవ పాఠం 
ఆరా వర్గ్జాలు-1 


సంగీతంలో న్వరాలు ఉంటాయి. శ్రావ్యంగా వినిపించే ధ్వని 
తరంగాలని 'స్వరాలు' అని మనం అనుకుంటూ ఉంటాం. కొన్ని శబ్దాలు 
కర్ణకరోరంగా ఉంటాయి. అట్లాంటి శబ్బాల్ని వదలిపెట్టి శ్రావ్యతను తమలో 
నింపుకున్న స్వరాలను ఇతర మంచి స్వరాలతో కలిపి మంచి సంగీతాన్ని 
సృష్టించేందుకు స్వరకర్తలు నిరంతరం కృషి చేస్తుంటారు. 

సంగీతంలో మనకు వినిపించే స్వరాలలాగే కనిపించే కాంతిలో 
కూడా వర్ణాలుంటాయి, వినిపించే ధ్వనీ, కనిపించే కాంతీ రెండూ తరంగ 
రూపాంత రాలేనని మనం తెలుసుకోవాలి. కొన్ని రంగులు మనల్ని ఉత్తేజితుల్షి 
చేసి సంతోష పెడ్తే మరికొన్ని వర్ణాలు మనకు తిక్క పుట్టిస్తాయి: ఉద్వేగాన్నీ 
కోపాన్టీ ప్రేరేపిస్తాయి. మానవుని ఆరాలో అనేక రంగులు కలబోనుకుని 
ఉంటాయన్సి మనం తెలును కున్నాం. మన కంటికి కనిపించే వర్ణాలకు 
మాత్రమే పేర్లున్నాయి. మన కంటి చూపు పరిధిలోకి రాని లేక దాటిపోయే 
కొంతి మిశ్రమాలకు మనం పేర్లు పెట్టలేం. వాటికి పరారుణా (INFRA-RED) 
కిరణాలు అనీ, అతి నీలలోహిత (౮1724-10౯7) కిరణాలు అనీ గుంపుగా 
సమిష్టి నామాలతో ఉదహరించి అనుకుంటాం తప ప్రత్యేక పేర్లు చాలా 
య మన లేవు. మన చెవులకి విన్సించకుండా స షల 
Sa శబ్దాలను వుట్టించగల “ఈలి urs గం నో 

కున్నాం. అలాగే కుక్క చెవులకు ఏ మాత్రం వి ల 


20 


మరణం లేని మీరు 


మన చెవులు గ్రహించ గలుగుతున్నాయి. శబ్దతరంగాలని ఓ అంచులో 
కుక్కలు వినగలుగుతూ ఉంటే, మరో అంచులోని కొన్ని భాగాలను మనం 
వినగలుగుతున్నాం. మన చెవులు వినగలిగే శబ్దతరంగాల విస్తీర్ణాన్ని మనం 
పెంచుకోగలిగామనుకోండి, అప్పడు మనకు 'కుక్క ఈల' శబ్దం స్పష్టంగా 
వినిపిస్తుంది. అలాగే కంటికి కనుపించే కాంతి తరంగాల విస్తీర్ణాన్షీ మనం 
పెంచుకోగలిగితే మనకి మానవ శరీరం చుట్టూ ఉన్న 'ఆరా' స్పష్టంగా 
కనిపించి తీరుతుంది. ఇలాంటి ద్యక్కును సంపాదించడానికి మనం చేసే 
సాధన నవ్యంగా సాగకపోతే మనం నల్లరంగు, డీప్‌ పర్టుల్‌ రంగుల్ని కూడా 
చూడలేని స్థితికి మన కన్ను చేరుకుంటుంది! కాబట్టి, 'ఆరాను చూసేందుకు 
మనం చేసే ప్రయత్నాల్ని జాగ్రత్తగా, ఓర్చుతో చేయవలసి ఉంటుంది. 
అన్ని రంగుల మిశ్రమాలను చర్చించుకోవడంలో అర్థం లేదు, 
ముఖ్యమైన ప్రాధమిక ఏడు రంగుల గురించి మాత్రం ఈ పాఠంలో 
చర్చించుకుందాం. ఓ వ్యక్తి యొక్క “ఆరా'ను మనం గమనిస్తున్నాం అనుకోండి, 
ఆ వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదుగుతూంటే ఆ వ్యక్తి 'ఆరా'లోని రంగులు క్రమేపీ 
ఓ పద్ధతిలో మార్చు చెందటాన్ని మనం గుర్తించవచ్చు. దురదృష్టవశాత్తూ 
ఓ వ్యక్తి పరమపద సోపానాలు ఎక్కుతూ క్రిందకి జారిపోతే ఆ న్యక్తి ఆరాలోని 
ప్రాథమిక రంగు పూర్తిగా మారిపోవచ్చు లేదా రంగు సాంద్రత తగ్గిపోయి 
పేవలంగా తయారవచ్చు. సప్త ప్రాధమిక వర్ణాల్లో ఓ వ్యక్తి ఆరాలోని ఓ రంగు 
ప్రాముఖ్యంగా గోచరిస్తుంది. మిగతా, అనేకానేక వర్ణ మిశ్రమాలు ఆ వ్యక్తి 
ఆరాలో ఇంద్రధనుస్సు రంగులు నుడిగుండాల్లో చిక్కుకున్నట్టు గిర్రున 
తిరుగుతూ ప్రవహిస్తూ కనిపిస్తాయి. శరీరం చుట్టూ ఈ రంగుల కాలువలు 
వర్తులాకారంలో వేగంగా పరుగులు తీస్తుంటాయి. అలాగే తల నుంచి పాదాల 
వరకు జలపాతంలా పడుతూ వుంటాయి. మనకు ఇంద్ర ధనస్సులో కన్పించే 
ఏడు రంగుల కన్నా చాలా ఎక్కువ రంగుల మిశ్రమాలు ఈ ఆరాలో మనకు 
దర్శన మిస్తాయి. నీటి బిందువుల కాంతి పరావర్తనం వల్ల ఏర్పడేదే 
ఈ ఇంద్రధనస్సు, ఈ ప్రకృతి దృశ్యం చాలా సులభంగా ఏర్పడుతుంది. అలాగే 
'ఆరా' అనేది ప్రాణానికి పూర్తిగా ప్రత్యామ్నాయం ' అని తెలుసుకోండి. 


లోటీపాంగ్‌ రాంన్రా 


ఈ క్రింద కొన్ని రంగుల గురించి విశ్లేషణ యివ్వబడింది. మిగతా 
రంగుల గురించి చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ఎంచేతనంటే ముందు 
ఈ క్రింది వర్ణాలను మనం గ్రహించగలిగినప్పడే మిగతా విషయాల గురించి 
శైలుసుకోవాలనే కోరిక మీకు ఏర్పడాలి. ఈ రంగులు మీరు చూడగలిగే 
రోజు వచ్చేవరకూ మిగతా రంగుల గురించి మరచిపోండి. 


ఎరుపు: 
ఎరుపు ఓ మంచి రంగు, బలమైన జీవితానికి ఇది ఓ సంకేతం. 
గొప్ట సైనికాధికారుల ఆరాలో ఎర్రరంగు విశేషంగా గోచరిస్తుంది. పసుపు 
రంగు అంచులు కలిగి ఉన్న మంచి ఎరుపు రంగును తన ఆరాలో పొందు 
పరచుకుగ్న వ్యక్తి ఇతరుల యోగక్షేమాల కోసం నిరంతరం వాటుపడి పోరాటం 
చేయాలనుకునే తత్వాన్ని కలిగి ఉంటాడు. అందరి ఆంతరంగిక విషయాల్లో క్ర 
అనవసరంగా కల్పించుకుని దూరే వ్యక్తితో పై వ్యక్తిని పోల్బకోకండి. ఇలాంటి 
నక్షత్రకుల ఆరాలలో ఉండేది ఎర్రరంగు కాదు బ్రౌను (కాఫీపాడి కలర్‌ రంగు 
మాత్రమే. ఓ శరీరం లోంచి ఎర్రటి కాంతి వుంజాలు వెలువడుతూంటే 
ఆ శరీరాంగాల ఆరోగ్యం చాలా బాగా ఉన్నట్టు అర్ధం. చాలా మంది ప్రపంచ 
నాయకుల ఆరాల్లో ఈ ఎర్రటి రంగుతో బాటు కాలుష్యపు రంగులు కూడా 
తోడు కావటం నిజంగా శోచనీయం. 
బురద రంగు తోడయిన ఎరుపు రంగు కానీ, బాగా ముదిరి ఉన్న 
సుపు రంగు కానీ ఓ వ్యక్తి యొక్క దుర్మార్గాన్నీ కాఠిన్యాన్నీ ఘోషించి 
ల్లడిస్తుంది. అటువంటి రంగు ఆరా గల వ్యక్తిని మనం నమ్మడానికి 
వీలులేదు. అతను నిరంతరం 'జగడాలమారి'గా ఉంటాడు. భయంకరమైన 
స్వార్థాన్షి తనలో నింపుకుని, మోసంతో జీవిస్తూ తన స్వంత పబ్బం గడుపుకునే 
వ్యక్తిగా అతనిని మనం గ్రహించవచ్చు. పాలిపోయిన ఎరుపు రంగు ఉత్తేజం 
పొందిన నాడ్రీ మండలంలో అలజడిని సూచిస్తుంది. 'మాచెడ్డ' ఎరుపు రంగు 
ఆవరించి ఉన్న మనిషి శరీరకంగా బాగా బలవంతుడయి వుంటాడు, 


es 


el 


ప లా టాయి. 
హంతకుల “ఆరాలు అధోగతికి చెందిన ఎరుపు రంగుని కలిగి చ 


31 


ఇ 


మరణం లేని మీరు 


ఎరుపు రంగు ఎంత తేలికగా ఉంటే ఆ వ్యక్తి అంతగా నెర్వన్‌గా ఉంటాడు, 


అంతగా నిశ్చలతను కోల్పోయి ఉంటాడు. అలాంటి వ్యక్తి ఉద్రేకంతో ఉరక్రల్పు 
వేస్తూ ఉంటాడు; ఎంతో ఆందోళన చెందుతూ ఉంటాడు; కొద్ది క్షణాలు 
కూడా నిశ్చలంగా ఉండలేడు. అలాంటి వ్యక్తి తప్పక స్వార్ధపరుడై వుంటాడు, 
శరీరాంగాల వద్ద ఎర్ర రంగు కనిపిస్తే ఆయా అవయవాల ఆరోగ్యాన్ని 
ఆ రంగు తెలువుతూ వుంటుంది. నిర్జీవంగా కనిపించే ఎరుపు గానీ, 
మట్టిరంగు కలిసిన ఎరుపు గాన్‌, ఓ ప్రదేశంలో నెమ్మదిగా ఊగిసలాడుతూ 
కనిపిస్తే అక్కడ కేన్సర్‌ వ్యాధి వృద్ధిపొందుతోందని గ్రహించవచ్చు. ఆ ప్రదేశంలో 
నిజంగా కేన్సర్‌ ఉన్నా లేక సమీప భవిష్యత్తులో అక్కడ 'కేన్షర్‌' వృద్ధి జరిగే 
అవకాశం ఉన్నా ముందే గుర్తు పట్టవచ్చు. ఆ భాగం నుంచి వెలువడే ఎర్ర 
కాంతిని బట్టి రాబోయే జబ్బులని గురించి ముందుగానే గ్రహించవచ్చు. 
వెంటనే సరైన జాగ్రత్తలు వహించగలిగితే మంచి జరుగుతుంది. లేకపోతే 
రకరకాల వ్యాధులతో బాధపడటం తప్పదు. “ఆరా థెరపీ” ద్వారా రోగ నిరోధం 
సాధించడం లేక రోగాన్ని బాగుచేసుకోవడం - భవిష్యత్తులో సాధ్యం కావచ్చు. 
దవడ దగ్గర ఎర్రరంగు మచ్చలాగా మెరుస్తూ కనిపిస్తే ఆ వ్యక్తి పంటి పోటుతో 
బాధపడుతున్నాడని అర్ధం చేసుకోవచ్చు. ఆత్మ విశ్వాసం అతిగా కలవారి 
ఆరాల్లో స్కార్లెట్‌ ఎరుపు కనిపిస్తుంది. వాళ్ళు తమని తాము ఇష్టపడుతూ 
ఉంటారు. ఈ రంగు వారి నిరతిశయానికి-లేని గొప్టతనానికి సంకేతంగా 
నిలుస్తుంది. వ్యభిచారం వ్యత్తిగా గల స్త్రీల పిరుదుల వద్ద కూడా ఇలాంటి 
రంగు కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళకు ఉన్న 'స్కార్లెట్‌ వుమెన్‌” అనే పేరు సార్ధక 
నామధేయంగా గ్రహించండి. అటువంటి స్త్రీలలో సెక్సులో ఏ మాత్రం ఆనందం 
ఉండదు ధనార్జనే వారి ధ్యేయం. బ్రతుకు తెరువుకు అది టి వద్ధతి - అంతే 
దురహంకారి, పడుపుగత్తి మొదలైన వారు ఒకానొక ఎరుపు (స్మార్లెట్‌ వర్షాన్ని 
ధరించి ఉంటారు. ఇంగ్లీషు భాషలో ఎప్పడూ వాడే కొన్ని మాటల్లో - 
ఉదాహరణకి 'స్కార్లెట్‌ ఉమెన్‌”, 'బ్లూ మూడ్‌ రెడ్‌రేజ్‌, 'బ్లాక్‌ విత్‌ టెంపర్‌" 
'ర్రీన్‌ విత్‌ ఎన్వీ? ఆరా రంగులు స్పష్టంగా వాళ్ళు నిజంగా గమనించో, చూసో 
చెప్పినట్టుగానే మనకి అనిపించడంలో ఏ మాత్రం ఆశ్చర్యంలేదు. 
32 


లో రరాంగ్‌ రాంనా 


ర 

ఎరుపు రంగు వద్దే ఇంకా కొంతసేపు నిలబడదాం. పింక్‌ రంగు 
(సరిగ్గా పింక్‌ రంగుకాకపోయినా పగడాల రంగుకు కొంత దగ్గరగా ఉండే 
రంగు లాంటిది వూర్తిగా ఎదగని శైశవాన్ని ప్రకటిన్తుంది. నవ 
యవ్వనవంతుల్లో ఈ రంగు ఎక్కువగా కనిపిస్తుంది. పెద్దవారిలో ఈ రంగు 
కనిపిస్తే అది వాళ్ళ పిల్లతరహో వ్యవవోరాన్నీ తమకి భద్రతలేదని అనుకునేవాళ్ళ 
మనస్తత్వాన్నీ సూచిస్తుంది. రెడ్‌ - బ్రౌన్‌ ఆరా వ్యక్తి చాలా నీచంగా 
ప్రవర్షిస్తుంటాడు. అలాంటి రంగు ఆరా ఉన్న వ్యక్తి దగ్గరకి వెళ్ళడం 
మానుకోవడం ఉత్తమం. ఎందుకంటే వాళ్ళు మనకు తప్పక కష్టాలు తెప్పించ 
గలరు. ఈ రంగు ముఖ్య శరీర అవయవం మీద కనిపిస్తే భయంకరమైన 
జబ్బుతో వాళ్ళు బాధపడుతున్నారనీ, త్వరలోనే వాళ్ళకి మరణం సంభవిస్తుందని 
తెలుసుకోండి. 

ప్రక్క టెముకల క్రింద ఎరుపు రంగు కనిపిస్తే వాళ్ళకి నరాల బలహీనత 
ఉందని అర్థం. ప్రశాంతంగా జీవించే ప్రయత్సం చేయాలి. నాలుగు కాలాల 
పాటు సుఖ సంతోషాలతో జీవించాలని వారు కోరుకునేట్లయితే అది తష్టక 
సాద్యం. 
ఆరెంజ్‌: 

ఆరెంజ్‌ రంగు నిజానికి ఎరుపులో ఓ భాగమే. కానీ దానికో ప్రత్యేక 
స్థానాన్షిచ్చి గౌరవించడం ఎందుకంటే ప్రాచ్య దేశాల్లో ఆరెంజ్‌ కంధున 
సూర్యుడికి చిహ్హంగా ఆరాధిస్తూ ఉంటారు కనుక. అక్కడ ఎక్కడ చూసినా 
వివిధ వర్ణాల ఆరెంజ్‌ రంగులు కనిపిస్తూనే ఉంటాయి. ఇక్కడ సూర్యునికి 
ఆరెంజ్‌ రంగుతో జతచేయబడుతూ ఉంటే మరికొన్ని దేశాల్లో సూర్యుడిని 
నీలిరంగుతో నమీకరించే పద్ధతిని కొందరు ఆచరిస్తారు. ఈ రెండు 
పద్ధతులను ఒకే నాణానికి ఉన్న రెండు ముఖాలుగా చూపించడానికి ఈ 
ప్రస్తావన తెచ్చాం. మీ మతం ప్రకారం సూర్యుని ఏ రంగుతో oi 
పర్వాలేదు. ఎటొచ్చీ ఆరెంజ్‌ రంగు ఓ మంచి రంగు. తమ ఆరాల్లో తే 
ఆరెంజ్‌ కల వ్యక్తుల ఇతరుల పట్ల సానుభూతిని కలిగి ఉంటారు. వాళ్ళు 


త్ర అండగా 
మానవతావాదులు. దురద్యష్టవంతులకి వాళ్ళు కొండం' వ్ల 


33 


నురణం లేని మీరు 


తతత! 


ఉండేందుకు ప్రయత్నిస్తారు. పసుపు - ఆరెంజ్‌ మిశ్రమం తమ ఆరాల్ర 


ఉండాలని ఆశించడం ఉత్తమమైనది. ఎంచేతనంటే అట్లాంటి వర్షా, న్ని ఉండి | 


ఉన్న వాళ్ళు ఆత్మ నిగ్రవోన్నీ చాలా ఇతర మంచి గుణాలనీ కలిగి ఉంటార్స. 

బ్రౌను - ఆరెంజ్‌ మిశ్రమం అథమమైన సోవమురిపోతున్స 
సూచిస్తుంది. 'దున్నపోతు మీద వర్షం' అనే సామెత ఇలాంటి వ్యక్తులక్ర 
వర్తిస్తుంది. ఈ వర్గం మూత్రపిండాల జబ్బని ఎత్తి చూపుతుంది. కిెక్షీలు 
ఉన్న ప్రాంతంలో ఉదా రేఖల్లో దర్శనమిస్తే వాళ్ళ మూత్రపిండాల్లో రాళ్ళు ఉన్నట్లు 
నిర్ధారణ చేసుకోవచ్చు. 

ఆకుపచ్చ ఛాయలో కలిసి ఆరెంజ్‌ మిశ్రమాన్ని ఎవరు తమ ఆరాల్లో 
కలిగి ఉంటారో వాళ్ళు ఉత్తి పుణ్యానికి ఎదుటి మనిషితో తగవు పెట్టుకునే 
సరదా కలిగి ఉంటారు. రంగుల్లోని ప్రాథమిక ఛాయల్లోని మరో ఛాయల్ని 
చూడగలిగే స్థితికి చేరుకున్నప్పడు ఇలాంటి మనుష్యుల జోలికి వెళ్ళడం 
మానుకోండి. ఎందువల్లనంటే ఏళ్ళకి నలుపు తెలుపులు తప్ప మరొకటి అర్థం 
కాదు. వీళ్ళ బుర్రలు సరిగ్గా ఊహించే స్ధితిని పొంది ఉండవు. ఎదుటి 
మనుషులకి ఆలోచనలు, అభిప్రాయాలు, కొంత జ్ఞానం ఉంటాయని కూడా 
వీళ్ళ గ్రహించకుండా అంతులేని వాదనా వ్యాసంగంతో మునిగి తేలుతూ 
ఉంటారు. వాదనలో పస ఉన్నా లేకున్నా వీళ్ళు గ్రహించలేరు. వాళ్ళ ఏకైక 
జీవితాశయం నిరంతరం వాదిస్తూ ఉండడమే! 
పసుపు: 

బంగారు రంగు పసువు ఆరా ఉన్న వ్యక్తి ఆధ్యాత్మికంగా బాగా ఎదిగి 
ఉన్నవాడు. గొప్ప మహనీయులైన సన్యాసులకి ఈ రంగు హేలో (1210) లు 
తలల వెనుక కనిపిస్తూ ఉంటాయి. వారి ఆధ్యాత్మిక స్థితిని బట్టి ఈ హేలో 


ప్రకాశం ఎక్కువ అవుతూ వుంటుంది. అత్యుత్తమ స్థానంలో ఉన్న సన్వాసుల ' 


ఆరాల్లో మేలిమి బంగారు పసుపు వర్ణంతో బాటు ఇండిగో వర్ణం కూడో 

కలిసి ఉంటుంది. ఆరాలో పసుపు రంగు వున్న వ్యక్తులు ఆధ్యాత్మికంగా, 

నైతికంగా బలంగా వుంటారు. అలాంటి వారు భయాన్ని త్యజించిన వారై 

సక్రమమైన మార్గం లోనే నిరంతరం నడుస్తూ ఉంటారు. ప్రకాశవంతమైన 
34 


లోట్‌సాంగ్‌ రాంసా 


స లా పా 
పసుపు రంగు ఆరా ఉన్న వ్యక్తిని మనం పూర్తిగా నమ్మవచ్చు పాడవుతున్న 
వెన్నకు ఉండే పనువు రంగు ఉన్న వ్యక్తిని పిరికివాడుగా గ్రహించవచ్చు 
కలా ఐహీనం అయిన పసుపు రంగుని ధరించిన వ్యక్తి అన్నిటికీ భయపడే 
లక్షణాల్ని కలిగి ఉంటాడు. ఎరుపు పాలు ఎక్కువైన పసుపు ఆరా కల వ్యక్తి 
మానసిక, నైతిక, శారీరక పిరికి తనపు బలహీనతలను కల్లి ఉంటాడు. వాళ్ళలో 
అధ్యాత్మికత పూర్తిగా మృగ్యం. వారిలో ఆత్మ విశ్వాసం పూర్తిగా శూన్యంగా 
ఉంటుంది. ఎరుపు రంగులో కలసిన వారిలో పనుపు ఆరా కల వ్యక్తి మతాల్ని 
మార్చుకుంటూ స్థిరత్వంతో ఉండలేక “ఐదు నిమిషాల్లోనే సాధించగలిగే” 
విషయాల వెంట, వస్తువుల వెంట పరుగులు తీస్తూ ఉంటాడు. వాళ్ళు 
నిలకడగా ఉండలేరు. ఏ విషయాన్ని గురించి కానీ కొన్ని క్షణాల కన్నా మించి 
ధ్యాసతో ఉండలేరు. ఎరుపు - పసుపు ఇంకా బ్రౌన్‌ - ఎరుపు ఛాయలున్న 
ఆరా కల వ్యక్తులు 'విజాతి' (00౧౦5116 560) వ్యక్తుల వెంటి పడుతూ నిరంతరం 
భంగపడుతూ ఉంటారు. ఒక గమనించాల్సిన విషయం వినండి. ఓ వ్యక్తికి 
ఎరుపు లేక అల్లం రంగు జుట్టు ఉంటే అతని ఆరాలో ఎరుపు - పసుపు 
వుంటే అతను దురునుగా ఉండే వ్యక్తిత్వం కలిగి ఉంటాడు. ఎవరు ఏ మాట 
మాట్లాడినా తనలోని లోపాల్ని ఎత్తి చూపించి దుయ్యబడుతున్నారని 
అపోహలు తెచ్చుకుని అందరితో పోట్లాడుతూ ఉంటాడు. కొన్ని రకాల ఎరుపు 
పసుపు రంగు మిశ్రమాలు ఆరాల్లో ఉన్న వ్యక్తి తనను తానే అందరిలోకీ 
అధముజ్ఞని ఊహించుకుని దిగులు పడిపోయి ఇన్ఫీరియారిటీ కాంఫ్లెక్ట్‌తో 
బాధపడుతూ ఉంటాడు. అలాంటి వాళ్ళ ఆరాల్లో ఎరుపు ఎంత ఎక్కువ 
సాంద్రతతో ఉంటే వాళ్ళ ఇన్సీరియారిటీ కాంప్లెక్సు అంత తీవ్రతని పొంది 
ఉంటుంది. బ్రౌనిష్‌ ఎరుపు రంగు ఆరాలు ఉన్న వ్యక్తుల ఆలోచనలు పవిత్రంగా 
ఉండవు. వారికి ఆధ్యాత్మికంగా ఎదుగుదల కూడా ఉండదు. ఇలాంటి అధోగతి 
పొందిన వాళ్ళందరూ ఒకచోట పోగయి ఉంటారు. ఇలాంటి అర 
భ్రష్ణులూ, నీచులంతా అధఃపాతాళానికి కూరుకుపోతూ ఉంటారు. 
అధ్వాన్నంగా తయారై ఉంటే వీళ్ళ ఆరాల్లో పాచి రంగు కూడా య. 
అసహ్మంగా ఉంటుంది. స్ప్వయంకృతాపరాధులు వీళ్ళు వీళ్ళని వతనం 
రక్షించడం దాదాపు దున్ఫాధ్యం. 


35 


మరణం లేని మీరు 


బ్రౌనిష్‌ - పసుపు రంగు అపరిశుద్ధ ఆలోచనలని సూచిస్తుంది, 
ఇలాంటి రంగు ఉన్న ఆరా గలవాళ్ళు ఇరుకైన, సక్రమమైన దారిఈ 


నడవడంలేదని గ్రహించవచ్చు. ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఆకుప. చ్చ | 


పనుపు రంగు కాలేయ జబ్బుల్ని ఎత్తి చూపిస్తుంది. ఆకుపచ్చ - పసుపు 


బ్రౌన్‌ - ఎరుపు - పసుపు రంగుల్లోకి మారుతూ కన్నిస్తే అలాంటి వ్యక్తుల్లో | 
సుఖ వ్యాధులున్నాయని అర్థం. సుఖవ్యాధులున్న వ్యక్తుల పిరుదులు చుట్లు. 


దట్టమైన బ్రౌన్‌తో కలసిన దట్టమైన పనుపు పట్టీ ఒకటి ఖచ్చితంగా 
కనిపిస్తుంది. ఈ పట్టీ వద్ద ఎర్రమట్టి విరజిమ్మ బడినట్లు కనిపించడం కూడా 
సహజమే. పసుపు రంగులో బ్రౌన్‌ రంగు ఎక్కువ ప్రస్సుటమవుతూ ఉండి 
వంకర్లు తిరుగుతూ ఉన్న పట్టీలను కలిగి ఉన్నట్లు కనిపిస్తే అది మానసిక 
అవలక్షణాలను సూచిస్తుంది. ఒక వ్యక్తి రెండు విభిన్న మనస్తత్త్వాలు కలిగి 
ఉంటే అతని ఆరాలో సగభాగం నీలి పసుపు రంగు మిగతా సగ భాగం 
బ్రౌన్‌ లేక ఆకుపచ్చ - ఎరుపు మిశ్రమంతో నిండి ఉంటుంది. 

మనం మొదట అనుకున్న శుద్ధ బంగారు వర్ణపు పసుపు రంగు 
ఆరాను నంపాదించుకునేందుకు మనం నిరంతరం కృషి చేయాలి. 
ఆలోచనలను ఉద్దేశ్యాలను పవిత్రంగా ఉంచుకోవడం ద్వారా దీన్ని మనం 
సాధించవచ్చు. జీవబ్రహ్మైక్య పథంలో అభివృద్ధి సాధించాలంటే తప్పక 
ఈ పనుపు రంగు ఆరాను సంపాదించుకోకుండా మాత్రం ముందుకు 
వెళ్ళలేం. 
ఆకుపచ్చ: 

ఆకుపచ్చ రంగు రోగ ఉపశమనానికి, విద్యా బోధనకూ ప్రతీక, 
భౌతికంగా ఎదుగుదలను కూడా ఆకుపచ్చ రంగు ప్రకటిస్తుంది. గొప్ప 
వైద్యులూ శాస్త్ర నిపుణులూ తమ ఆరాల నిండా ఆకుపచ్చ రంగుని నింపుకుని 
కన్పిస్తారు. వాళ్ళ ఆరాల్లో ఎరుపు రంగు కూడా అమితంగా కన్సిస్తుంది. ఒక 
కుతూహలాన్ని రేకెత్తించే విషయం ఏమంటే ఆకుపచ్చ - ఎరుపు రంగులు 
ఆరాలో పరస్పరం స్నేహంగా కనిపిస్తూ ఒకదానితో మరొకటి సులువుగౌ 

36 


లో "రాంగ్‌ రాంనా 


ననన ననన న. 
కలిసిపోతూ ఉంటాయి. వాటి రెండింటిలో చక్కటి పొంతన కుదు కుతురిది. 
మామూలుగా వస్తువుల్లో ఈ రెండు రంగులూ ఎబ్బెట్టుగా కనిపించవచ్చు. 
కానీ ఆరాల్లో మాత్రం ఈ రంగులు చూసే వాళ్ళకి సంతోషాన్ని కలిగిస్తాయి. 
తగినంత ఎరుపు ఆకుపచ్చ రంగుతో కలసి ఉన్న శస్త్ర నిపుణులు చాలా 
చురుకుగా ఉంటారు. తమ విధిని చక్కగా అనుష్టించగలిగి ఉంటారు. 
ఎరుపు రంగు లేకుండా, ఉట్టి ఆకుపచ్చ రంగునే తమ ఆరాల్లో కలిగిన 
వైద్యులు తమ వృత్తిలో అత్యున్నత స్థానాన్ని పొంది ఉంటారు. లేక ఆ రంగు 
కల నర్గులు మానవ సేవాతత్చరతను తమ జీవితాశయంగా కలిగి ఉండటమే 
కాకుండా అంతులేని ప్రేమా శ్రద్ధల్ని కలిగి ఉంటారు. ఒక ప్రత్యేక నీలి వర్ణంతో 
జత కలినిన ఆకుపచ్చ రంగు చక్కటి విద్యా బోధనా వటిమను 
ప్రతిబింబిస్తుంది. కొందరు విద్యావేత్తల ఆరాల్లో ఆకుపచ్చ రంగు పట్టిలు 
నీలిరంగు సుళ్ళు కన్పిస్తూ ఉంటాయి. విద్యుత్‌ కాంతి నీలి రంగు నీలి ఆకుపచ్చ 
రేఖల మధ్యలో పసుపు రంగులో ప్రదర్శిస్తూ ఉన్న ఈ ఆరాలు ఉన్న 
ఉపాధ్యాయులు తమ శిష్యుల మీద అపారమైన వాళ్లల్యాన్నీ కరుణనూ కలిగి 
ఉండటమే కాకుండా అత్యున్నతమైన ఆధ్యాత్మిక విషయాలను నిశితంగా 
స్పష్టంగా శిష్యులకు నేర్చగలిగిన నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. 

మానవుల, ఇతర జీవుల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించే వ్యక్తుల 
ఆరాల్లో ఆకుపచ్చ రంగు విశేషంగా ద్యోతకమవుతుంది. గొప్ప డాక్టర్లు, గొప్ప 
నర్భులు, గొప్ప సర్టన్లు కాకపోయినా, ఏ న్యక్తులైనా మానవుల, జంతువుల 
ఆరోగ్యాన్ని గురించి వాళ్ళు ఏ పని అయినా చేస్తున్నట్లయితే వాళ్ళ ఆరాల్లో 
కొద్దో గొప్పో ఆకుపచ్చ రంగు తప్పక చోటు చేనుకుని ఉంటుంది. 
ఆరోగ్యశాఖను ప్రకటించే బిళ్ళ ల్లోని ఆరాల్లో ఈ రంగు స్పష్టంగా తోభరిన్తూ 
ఉంటుంది. ఆకుపచ్చ రంగు సాధారణంగా మరో గాఢవర్డాన్షి ఆశ్రయించి 
ఉంటుంది, ఆకుపచ్చ రంగు ఆరాల్లో ఉన్న వ్యక్తులు స్టేహశీలురుగానూ, 
సానుభూతిపరులుగానూ, హితులుగానూ ఉంటారు. కానీ పనువు a 
కూడిన ఆకుపచ్చ రంగు ఉన్న ఆరాలు గల వ్యక్తులను యాల వర 
వికారాన్ని సూచించే పసుపురంగు కానీ, వికారంగా కనిపిం 


37 


మరణం లేని మీరు 


కానీ ఎంతో అధికంగా ఆరాల్లో కనిపిస్తే అంత గాఢం గానూ వారు 
మోసగాళ్టని గ్రహించగలం. తియ్యటి మాటల్లో నమ్మించి మోసాలు చేసి 
డబ్బులను సంపాదించే వాళ్ళకి నిమ్మ ఆకుపచ్చ రంగు - పసుపు రంగు 
మిశ్రమం ఉన్న ఆరా ఉండి తీరుతుంది. ఆకుపచ్చ రంగు క్రమేపీ ఆకాశం 
నీలం రంగు గానీ విద్యుత్‌ నీలం రంగు గానీ కలిగి ఉంటే అలాంటి వ్యక్తుల్ని 
సంపూర్ణంగా నమ్మవచ్చు. 
నీలి: 
ఆధ్యాత్మిక ప్రపంచానికి నీలి రంగును నూచికగా వర్ణిస్తారు. 

ఆధ్యాత్మికంగా వున్న బుద్ధి సూక్షత్రను కూడా ఒక విధమైన నీలి రంగు ఛాయ 
ఎత్తి చూపుతుంది. మంచి ఛాయ ఉన్న నీలి రంగు సానుకూల్యాన్ని గుర్తింపు 
చేయగలిగి ఉంటుంది. ఎథిరిక్‌ నీలి రంగు ఛాయనే కలిగి ఉంటుంది. 
నేరుగా సిగరెట్టు నుంచి వెలువడే లేత నీలి పొగ రంగులో ఆరా ఉంటుంది. 
ఎండు కట్టెలు మండుతున్నప్పడు కూడా ఆ మంటల ప్రారంభంలో ఇలాంటి 
నీలి రంగు భాగాలను గమనించవచ్చును. ప్రగాఢ మవుతున్న నీలి వర్ణం 
సంపూర్ణ ఆరోగ్యానికి సంకేతం. పాలిపోతున్న ఈ నీలి వర్ణపు ఆరా గల వ్యక్తి 
చంచల మనస్కుడై, స్థిరాభిప్రాయం లేనివాడై, ఎంతో బలవంతం చేస్తే తప్ప 
ఏ నిర్ణయమూ తీసుకోలేనివాడే ఉంటాడు. బలమైన లేదా గాఢమైన నీలి 
రంగు ఆరా కలిగి వుంటే ఉన్నత దిశలో క్రమేపి ఎక్కుతూ వున్న వ్యక్తినీ, లేక 
అభివృద్ధి కోసం నిజంగా పాటుపడే వ్యక్తినీ కృషి చేసే వ్యక్తినీ చూడొచ్చు. 
చేస్తున్న పనిలో తృప్తిని పొందుతున్న వ్యక్తి ఆరాల్లో గాఢమైన నీలి వర్ణం 
దర్శనమిస్తూ ఉంటుంది. ఆత్మప్రబోధాన్ని నిజంగా విని ధర్మ ప్రచారం చేస్తూన్న 
మతాధికారుల ఆరాలు ఈ వర్ణంతో ఎంతో శోభిస్తూ ఉంటాయి. ప్రపంచం 
చుట్టూ ధర్మ ప్రచారానికి బయలు దేరి తద్వారా చక్కటి ఆదాయాన్ని 
సంపాదించుకో జూస్తున్న మత ప్రచారకుల ఆరాల్లో మాత్రం ఈ వర్ణం అసలు 

గోచరించదు ! ఏ వ్యక్తి సచ్చీలాన్నయినా అతని ఆరాలో కనిపిస్తున్న పసుపు 

రంగును బట్టి నీలి రంగును బట్టి మాత్రమే స్పష్టంగా గ్రహించగలం. 

38 


లోదీసాంగ్‌ రాంసా 


rTP rrr = నన్నా. 


ఇండిగో : 

ఇండిగో రంగునూ, అతి నీలలోహిత వర్ణాన్నీ కలిపి మనం 
చర్చించుకోవలసి వస్తుంది. ఎంచేతనంటే ఈ రెండు వర్గాలూ అత్యంత 
సహజంగా పరస్పరాశ్రితాలు. ఆరాలో అధికభాగం ఇండిగో వర్ణంలో కనిపిస్తే 
అలాంటి వ్యక్తులు మతాన్ని గాఢంగా విశ్వసించేవాళ్ళ అయి వుంటారు. 
గొప్ప మతాభిమానులమని ప్రచారం చేసుకోనక్కరలేదు. కొంతమంది తమకి 
మతం మీద విశ్వాసం బోలెడంత వుందని చెబుతూ వుంటారు. మరి కొంత 
మంది తమకి మతం మీద ప్రగాఢ విశ్వాసం వుందని అనుకుంటూ వుంటారు. 
వీళ్ళే ఇద్దరిలో ఎవరు నిజంగా మత విశ్వాసం కలిగి వున్నవాళ్ళో వాళ్ళ ఆరాలను 
పరీక్ష చేయకుండా నిర్ధారణ చెయ్యలేం. ఆరా లోని ఇండిగో వర్ణం మత 
విశ్వాసాన్ని స్పష్టంగా నిరూపిస్తుంది. ఈ ఇండిగో వర్ణంతో పాటు పింక్‌ వర్ణం 
కూడా ఆరాల్లో కనిపిస్తే అలాంటి వ్యక్తులు ప్రతి విషయానికీ విసుక్కునే 
వాళ్ళుగా గ్రహించండి. మనిషిలోని అధోగతిని ఈ పింక్‌ - ఇండిగో మిశ్రమం 
సూచిస్తుంది. నిర్మలత్వం లోపించిన వ్యక్తుల ఆరాల్లో ఈ వర్ణం ప్రత్యక్ష మవుతూ 
వుంటుంది. హ్యద్రోగంతో బాధపడుతున్న రోగులలో, జీర్ణకోశ జబ్బుల్లో 
బాధపడుతున్న రోగులలో ఇలాంటి మిశ్రమం వున్న రంగు ఆరాల్లో తప్పక 
నెత్తి మీద గూడు కట్టుకుని వుంటాయి. 


గ్రే(ఊదా); 

ఈ రంగు ప్రత్యేకించి ఏ గుణాన్నీ సూచించదు. బొత్తిగా అధోగతి 
పాలయిన వ్యక్తిని ఈ వర్ణం విశ్లేషిస్తుంది. ఆరాల్లో ఈ రంగు పొరలు 
ద్యోకకమయితే ఆ వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతున్నాడనీ, వెంటనే అతనికి 
వైద్య సహాయం అవసరమనీ గ్రహించాలి. తలనొప్పితో ఎవరైనా బాధపడుతూ 
ఉంటే అతని అరాలో ఆ రంగు కొట్టుకుంటూ కనిపిన్తాంటి. బొత్తిగా 

ఏదల లేని వ్యక్తి ఆరాలో ఈ రంగు చెల్లా చెదురుగా విరణమ్మవిడినట్లు 
కనిపిస్తుంది. అయితే అలాంటి వ్యక్తుల నగ్న శరీరాల్ని చూసి అవకాశం 
సాధారణంగా మీకు రాకపోవచ్చు. 


39 


అరవ పాఠం 


ఈ పాటికి * ఈ విశ్వమంతా ఒక ప్రకంపనల సముదాయం” 
అని మీకు చక్కగా అర్ధమై ఉండాలి. ఈ విశ్వంలో అన్ని ప్రకంపనాలనూ 
సృష్టించగల ఓ పెద్ద “పియానో లేక హార్మోనియం మెట్ల వంటి మీటలు" 
అనంత విశ్వంలోకి వ్యాపించి ఉన్నాయని ఊహించండి. ఈ కీ బోర్డ్‌లో 
ఉన్న అనంతమైన మీటలను ఓక్కోటీ నొక్కుతూ పోతే ఒక్కో ప్రకంపనం 
నృష్టించబడుతూ ఉంటుందని ఊహించండి. ఆ మెట్ల మీద మనం 
చీమలలాగా చిన్న చిన్న శరీరాలతో నడుస్తున్నాం అనుకోండి. అప్పుడు కొన్ని 
మెట్లు మాత్రమే కనిపిస్తాయి. ఈ మెట్లకి సంబంధించిన ప్రకంపనాలను 
మాత్రమే గ్రహించగలుగుతాం. మనకు తెలిసిన ఈ మీటల్లో ఒకదాన్ని నొక్కితే 
'స్టేర్య' అని మనం అనుకుంటున్న ప్రకంపనం కలుగుతుంది. ఈ ప్రకంపనం 
వారా నెమ్మది గాను, నిదానం గానూ ఘనపదార్ధంలాగా ప్రవర్తిస్తూ ఉండటం 
వల్ల మన చేతికి అది ఘనంగా అనిపిస్తుంది తప్ప ఆ ప్రకంపనాన్ని మన 
చెవులతో వినలేం. మన కళ్ళతో చూడలేం. (5వ బొమ్మని చూడండి). 

ఇప్పడు నొక్కిన మెట్టుకు ప్రక్క మెట్టు శబ్దానికి నంబంథించినది. 
టే మన చెవులకి వినిపించే తరంగ ధైర్యం ప్రకంపనాల వేగం ఉన్న శద్ధి 
వర్ణాలను సృజించే మెట్టు ఇదన్నమాట. కర్ణభేరిని ఈ వర్ణాలు ఉత్తేజపరచ 
"లగి ఉంటాయి. మన చేతి వేళ్ళకి ఈ శబ్ధతరంగాలని గ్రూంచగలిగ i 
శేండదు. కానీ, మన చెవులు ఈ శబ్ద తరంగాలకు అనుగుణంగా స్టందిం 


40 


లోబోపొంగ్‌ రాంనా 


శబ్దాన్ని గ్రహించగలిగి ఉంటాయి. మనం ముట్టుకోగలిగిన ప్రకంపనాలను 
వినలేం. వినగలిగిన ప్రకంపనాలను ముట్టుకోలేం. శుభం! మనం ఈ అనంత్ర 
పియానో మెట్లలోని రెండు మెట్ల (స్పర్మ - శబ్దాలు గురించి తెలుసు fig 5 
కోగలిగాం. 
మూడో మెట్టు రూపానికి సంబంధించినది. కాంతి ప్రకంపనాల వేగం 
చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రకంపనాలను మన స్పర్శ జ్ఞానం 
గుర్తించలేదు. మన చెవులు ఈ ప్రకంపనాలను వినలేవు. కానీ ఎలాగో 
ఈ కాంతి ప్రకంపనాలు మన కళ్ళని ప్రోత్సహంచగలిగి ఉంటాయి. ఈ శక్తిని 
మనం “కంటిచూపు” అంటూ ఉంటాం. 
ఈ మూడు మెట్లూ దాటాక మనకి రేడియో ఫ్రీక్వెన్స్‌ని సృష్టించగల 
మీటలు దర్శనమిస్తాయి. లాంగ్‌వేవ్‌ అనీ, మీడియం వేవ్‌ అనీ, షార్ట్‌ వేవ్‌ 
అనీ, మైక్రో వేవ్‌ అనీ రకరకాల రేడియో తరంగాలను ఈ మీటలు 
సృష్టించగలిగి ఉంటాయి. ఇంకా కాస్త ముందుకు పోతే మనకు టెలీవతీ 
(దూర శ్రవణం) క్లైయర్‌వొ యన్స్‌ (దూరదర్శనం) లాంటి అతీంద్రియ శక్తుల 
నముదాయాలను తమ ఆధీనంలో ఉంచుకుని ఉన్న వెంట్లు ' 
గోచరమగుతాయి. మనం తెలుసుకోవాల్సింది నిజంగా ఇలాంటి మెట్లున్న 
పెద్ద పియానో లేక హర్మోనియమో ఒకటి ఉందని కాదు -“ఇంత వైవిధ్యం 
ఉన్న ప్రకంననాల శ్రేణులతోనే ఈ సృష్టి మొత్తం నిండి ఉన్నది” అని. మనం 
శట్టం అన్నా రూపం అన్నా రాగంఅన్లా గంధం అన్నా అతీంద్రియ శక్తులన్నా 
ఇంకా ఏ పేర్లు వాడినా *విశ్వం మొత్తం అనంతమైన ప్రకంపనాల ప్రోగు” 
అని మాత్రమే మనం చక్కగా పరిపూర్ణంగా గ్ర గ్రహించాల్సి ఉంది. అనంతమైన | 
చైతన్యమే ఈ విశ్వం. ఈ విశ్వంలో మానవుని అనుభూతికి జ్ఞానేంద్రియాలకు 
అందేది చాలా స్వల్బమైన పరిమాణం మాత్రమే. 
శబ్దమూ, కాంతి దగ్గరి బంధువులు లాంటివి. ఒక రంగు పేరు 
చెప్పగానే దానికి తగ్గట్టు ఓ శబ్ద వర్ణం వినిపిస్తుంది. వింటానికి ఈ విషయం 
చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ ! సరిగ్గా ఇలాంటి పనిచేయగల ఎలక్ష్రానిక్‌ 
ఆర్దాన్స్‌ ఉన్నాయి. వాటిలో ఉన్న స్కానర్‌ (కన్ను లాంటి పరికరం) ముందు 


న్ని 41 | 


THE SYMBOLIC KEYBOARD 


మరణం లేని మీరు 


Fr ict nS 
ఓ రంగు ఉన్న వస్తువుని ఉంచితే ఆ రంగుకు తగిన రాగాన్ని ఈ యంత్రం 
వినిపిస్తుంది. ఈ విషయం అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటే ఇంకా వినండి 
మన చుట్టూ ఎన్నో రేడియో శబ్ద తరంగాలు, టెలివిజన్‌ బొమ్మల ప్రోగ్రాముల 
తరంగాలు తిరుగుతూనే ఉన్నాయి. మైక్రోవేవ్‌ తరంగ రూపాల్లో ఎందరో 
మనుమ్యులు టెలిఫోన్లలో మాట్లాడుతున్న మాటలన్నీ మన చుట్టూ 
తిరుగుతూనే ఉన్నాయి. ఇంట్లోకి వెళ్ళినా, వీధిలోకి వెళ్ళినా ఈ తరంగాలని 
మనం తప్పించుకోలేం. కానీ ఇవి మనకు కనబడవు, వినబడవు. ఓ ట్రాన్గిష్టరు 
రేడియోనో, ఓ టెలివిజన్‌ సెట్లో, ఓ మొబైల్‌ కార్డ్‌లెస్‌ ఫోనో ఏదో ఒక ప్రత్యేక 
పరికరం లేకపోతే ఈ తరంగాలని మనం గ్రహించలేం, అర్థం చేసుకోలేం, 
ఆనందించలేం. ఈ పరికరాలన్నీ ఈ రేడియో, మైక్రోవేవ్‌, టెలివిజన్‌ ప్రసారాల 
తరంగాల వేగాన్ని తమలో ఉన్న ఎలక్ష్రానిక్‌ సర్మూట్ల ద్వారా గణనీయంగా - 
అంటే ఆ తరంగాలు మనం గ్రహించగలిగే వేగంలోకి నియంత్రించి 
పునర్షిర్మాణం చేసే మాటలుగా, పాటలుగా, టెలివిజన్‌ ప్రోగ్రాంలుగా మనకి 
అందించగలుగుతున్నాయి. ఈ పరికరాలు పైన ఉన్న ఫ్రీక్వెన్సీలను (ప్రకంపనాల 
వేగాన్ని మనకు వినిపించే ఫ్రీక్వేన్సలోకి మారతాయని మీరు మరో మాటలో 
చెప్పకోవచ్చు. ఇప్పడు అదే పద్ధతిలో మీరు ఆలోచిస్తే ఒక్కో కాంతి వర్ణాన్నీ 
ఒక్కో స్వర వర్ణంగా మనం మార్చుకుని వినవచ్చునని అరం చేసుకోవచ్చు. 
లేకపోతే ఒక్కో స్వర వర్ణాన్ని ఒక్కో స్వర వర్ణంగా రూపొందించుకుని వాటిని 
దర్శించి ఆనందించవచ్చు. తూర్పు దేశాల వారికి ఈ విషయం ఎప్పటినుంచో 
బాగా తెలుసు. చిత్రలేఖనాన్ని సంగీత పరంగా అర్థం చేనుకుంటే అందులో 
మజాయే వేరుగా ఉంటుంది. ఉదాహరణకి ఓ తైలవర్ణ చిత్రంలోని రంగులు 
ఓ సంగీత విద్వాంసుడికి భాసురమై స్ఫూర్తియై పరమానంద భరితుణ్ణి చేసి 
స్వరకల్పన చేయిస్తాయి. 

అంగారక గ్రహాన్ని “ ఎర్ర గ్రహం ” అంటామని 'అందరికీ తెలుసు. 
ఎరుపు రంగు అంగారకుడికి చిహ్నం. అసలు ఎరుపు రంగు ఛాయకు 
సమీకరణం చెందుతూ సంగీతంలోని “దో” అనే స్వరం ప్రకటించబడుతూ 
ఉంటుంది. 


42 


yp 


లోట్‌నాంగ్‌ రాంనా 

ర న. 

నారింజ ఎరుపుకు మరో ఛాయ; ఈ వర్ణానికి 3 అనే సంగీత 
వర్ణం సరిగ్గా తులతూగుతుంది. కొన్ని మతాల వాళ్ళు ఈ వర్ణంలో సూర్శుజ్ణి 
వర్ణిస్తారు. మరి కొందరు నీలి రంగుతో సూర్యుడిని సమీకరించే ప్రయత్షం 
చేస్తున్నారు. మేము మాత్రం నారింజ రంగునే సూర్యుడికి ప్రతీకగా గుర్తిస్తూ 
ఆరాధిస్తాం. 

పసుపు పచ్చ రంగు సంగీతంలోని 'మికి సమానం. సూర్యుడి 
గ్రహాల్లో మొదటిడైన బుధుడికి ఈ రంగు ప్రతీక. ఇలాంటి విషయాన్ని మనం 
వివిధ మతస్తుల పురాణాలలో చదువుతాం. గ్రీకుల దేవుళ్ళు మంటలు 
చిమ్మేరథాలు వేసుకుని గగన విహారాలు చేస్తుంటారనని మనం చదివాం. 
అలాగే ప్రాచ్చులు వారి పురాణాలల్లో ఒక్కో గ్రహాన్ని ఒక్కో రంగుకు అధిపతిగా 
అభివర్ణించారు. 

ఆకువచ్చ రంగుకు నంగీతంలోని 'ఫా' న్వరానికీ పొత్తు 
కుదురుతుంది. ఈ రంగు పెరుగుదలకు సంకేతం. చక్కటి శ్రావ్యమైన 
సంగీతం వినిపిస్తే చెట్లు బాగా ఎదుగుతాయని మనకి అనేక బుజువులు 
కూడా కన్చిస్తాయి. ఈ విషయం గురించి మనకు ప్రత్యేకమైన జ్ఞానం 
లేకపోయినప్పటికీ ఈ విషయం నిజమేనని మాకు ఆ విషయాలను 
చెబుతున్న వ్యక్తుల మీద అచంచల విశ్వాసం వల్ల అనిపిస్తుంది. శని గ్రహం 
ఆకుపచ్చ రంగుకు అధిపతి. మన పూర్వీకులు ధ్యానంలో ఈ గ్రహాల వర్ణాలను 
ర్రహించగలిగారనే విషయం మనకి అత్యంత ఉత్సావోన్ని ధ్యానం పై కల్పిస్తుంది. 
మొషులు భూమి మీద అత్యంత ఎత్తయిన ప్రదేశాల మీద ఈ ధ్యానం చేశారు. 
ఉదాహరణకి హిమాలయ పర్వతాలలో, సముద్రమట్టం నుంచి సుమారు 
పదిహేను వేల అడుగుల ఎత్తు నుంచి చూస్తే గ్రహాలన్నీ స్పష్టంగా దర్శన 
మిన్నాయనే విషయం ఇప్పుడు బాగా తెలుసు. వాతావరణం సాంద్రత బాగా 
శగ్లిపోయి గాలి తక్కువగా ఉండటమే బీనికి కారణం. గ్రవోలు స్పష్టంగా 
కనిపించడం వల్ల వాటి గురించిన జ్ఞానం కూడా మరింత స్పష్టంగానే 
అ ఏ మాత్రం ఆశ్చర్యం లేదు. కాబట్టి మన ప్రాచీన యోగులు 

మార్గంలోనే గ్రహాలను కాంతి వర్ణాలతో నమీకరించగలిగారు. 


43 


మరణం లేని మీరు 


నప. 
నీలి రంగుకు సరిపోయే సంగీతస్వరం “సో" నీలి రంగు సూర్చుడిక్షి 
చిహ్నమని కొన్షి మతాల వాళ్ళ అనుకుంటారని మనం ఇందాక అనుకున్నాం 
కదూ! కానీ మనం ప్రస్తుతం చేస్తున్న సాధన అంతా ప్రాచీన హిందూ 
సాంవ్రదాయాన్ని అనునరించి కాబట్టి నీలి రంగును బృవాన్చతికి 
అనుసంధానం చేస్తాం తప్ప సూర్యుడికి కాదు. 
ఇండిగో వర్ణం సంగీతం లోని “లా” స్వరానికి సమానంగా ఉంటుంది. 
ప్రాచ్యులు ఈ వర్గాన్ని శుక్రుడికి అపాదిస్తారు. శుక్రుడు ప్రసన్నుడైతే మనుషులకి 
చిత్రలేఖనా సామర్శ్యాన్మీ పవిత్రమైన ఆలోచనా పటిమనూ అనుగ్రహిస్తాడు. 
మంచి వ్యక్తిత్వాన్ని శుక్రుడు ప్రసాదిస్తాడు. ఇతర హీన ప్రకంపనాలతో కూడిన 
మనుషుల మీద మాత్రమే శుక్రుడు కొన్ని విపరీతాలను కలిగిస్తూంటాడు. 
వైలెట్‌ వర్ణం సంగీతంలోని “టీ” స్వరాన్ని సూచిస్తుంది. ఈ వర్ణానికి చంద్రుడు 
అధిపతి. చంద్రుడి అంశ, అనుగ్రహం సరిగ్గా ఉన్నవాళ్ళు కూడా చక్కటి 
మనఃశుద్ధిని కలిగి చక్కటి ఆలోచనలను కలిగి ఉంటారు. చంద్రుడి అంశ 
కాస్త వికటిస్తే మాత్రం ఓ వ్యక్తి మానసిక పరిస్థితి గందరగోళంగా తయారై 
చివరికి పిచ్చివాళ్ళగా మారే పరిస్థితి ఎదురవుతుంది. 
ఆరాకు వెలుపల ఓ పొర వుంటుంది. ఆరా అనేది మానవ శరీరాన్ని 
పూర్తిగా ఆవరించి ఉంటే, శరీరం చుట్టూ ఉన్న ఎథిరిక్‌ని, అతడి ఆరాని 
కూడా మొత్తంగా ఒక ప్లాస్టిక్‌ సంచిలో పెట్టి బిగించినట్లు ఈ అమరిక 
ఉంటుంది. ఈ విషయాన్ని మరొక రకంగా మనస్సులో ఊహించుకోండి. 
మీ దగ్గర ఓ కోడి గ్రుడ్డు ఉందనుకోండి. ఆ కోడి గ్రుడ్డు లోపల ఉన్న పిండం, 
దాన్ని బేలెన్సు చేస్తున్న బ్యాలెన్సర్లూ మ్‌ శరీరం అనుకోండి. స్తూల శరీరం ఇది. 
పిండం, చుట్టూ తెల్లసాన వ్యాపించి ఉంటుంది. గ్రుడ్డు నిండా ఈ తెల్ల సొనను 
ఎరిక్‌, ఆరాలుగా దర్శించండి. ఈ తెల్లసాన చుట్టు ఓ పలుచటి మెత్తటి 
పార ఒకటి గ్రుడ్డులో ఫైపెంకు క్రింద ఉంటుంది. కోడి గ్రుడ్డును ఉడకబెట్టి పై 
పెంకును తీసేస్తే ఈ పారని తోలు వలచినట్లు వలిచి తీసేయవచ్చు. 
ఈ పొర చాలా బలంగా ఉంటుంది. మానవ శరీరం చుట్టూ ఉన్న అమరిక 
కూడా అచ్చం ఈ కోడి గ్రుడ్డు లాగానే ఉంటుంది. మానవ శరిరం చుట్టూ 
44 


లోబోసాంగ్‌ రాంసా 


త నన 
ఉన్న ఎథిరిక్‌, ఆరాలను రక్షిస్తూ పారదర్శకమైన ఒక సంచి (0౭9) లాంటి 
పోర శరీరాన్ని స్థిరంగా ఆవరించి ఉంటుంది. ఆరాలోని తీవ్ర ప్రకంపనాలకు 
ఈ పైపొర కొంత చలించినా తన ఆకారాన్ని మార్చుకున్నా మళ్ళి తన కోడిగ్రుడ్డు 
లాంటి ఆకారాన్ని వెంటనే తిరిగి తెప్పించుకోగలుగుతుంది-నిండా 
గాలినింపబడి ఉన్న ఓ బెలూన్‌ తన ఆకారాన్ని ఎలా నిలబెట్టుకొంటుందో 
అలాగే! బయటి వాతావరణంలోని గాలి పీడనం కన్నా బెలూన్‌ లోపలి వాయు 
పీడనం కాస్త ఎక్కువగా ఉండడం వల్ల ఈ బెలూన్‌ ఆకారం సాధారణంగా 
సిరంగానే ఉంటుంది. కోడిగ్రుడ్డు ఆకారంలో ఉన్న ఓ సెల్లో ఫేన్‌ ప్లాస్టిక్‌ సంచిలో 
మీ ఆరా, ఎథిరిక్‌, స్టూల శరీరాలు ప్యాక్‌ చేయబడినట్టు మీరు ఊహించ 
గలిగితే, మీరు విషయాన్ని చక్కగా అర్థం చేసుకున్నవారుకాగలుగుతారు 
(చిత్రం 6). 

ఓ వ్యక్తి ఆలోచిస్తూ ఉంటే అతని మనస్సు నుంచి ఆలోచనలు 
వెలువడి ఎథిరిక్‌ లోంచి, ఆరా లోంచి దూసుకు వెళ్ళి ఈ పారదర్శకమైన 
పొర లోపలి భాగానికి తగుల్తూ ఉంటాయి. అప్పుడు ఆ పార పైభాగంలో ఆ 
ఆలోచనలకు సరిపోయే చిత్రాలు ఏర్పడుతాయి. రేడియో - టెలివిజన్‌ సిగ్షల్డ్‌ 
సరిగ్గా ఇలాంటి పనినే చేస్తుంటాయి. ఉదాహరణకి ఓ టెలివిజన్‌ ట్యూబ్‌ 
వెనకాల సన్నగా సీసామూత లాగా సన్నగా వున్న ప్రదేశంలో ఓ ఎలక్షన్‌ గన్‌ 
ఉంటుంది. ఈ గన్‌ లోంచి ఎలక్ట్థాన్‌లు విపరీతమైన వేగంతో బయటికి 
వచ్చి టెలివిజన్‌ ట్యూబ్‌ లోపలి ఫ్లోరొసెంట్‌ స్కీన్‌ మీద తమ కాంతుల్ని 
శ్రతిఫలింపచేన్తాయి. అటు వైపు నుంచి మనకు టెలివిజన్‌ స్కీన్‌ మీద 
లొమ్మలు కనబడుతూ ఉంటాయి. ఎలక్ష్రాన్సు గన్‌లోంచి దూసుకు వచ్చ 
స్వీన్‌ లోపలి భాగాన్ని తగిలి ప్రక్కకు వెళ్ళిపోయినా ఆ చోట్లో కాంతి తాలూ 


శాపకం అలాగే మిగిలి ఉంటుంది. స్క్రీన్‌ మొత్తం మీద అన్ని భాగాల్లోనూ 
క్క 


టెలివిజన్‌ 
"జెడియోతోని కెమెరాకు కనిపించే దృశ్చం మారిపోతూ ఉంటేమీ fs 
సీన్‌ మీద బొమ్మలు కూడా అవే సంకేతాలతో కదుల్తూ అవే బొహకి 


45 


మరణం లేని మీరు 


చూపిస్తాయి. నరిగ్గా ఇలాంటి పద్ధతిలోనే మనస్సు లోంచి వెలువడే 
ఆలోచనా పరంపరలు మీ చుట్టూ ఉన్న “ ఆరిక్‌ తొడుగు ” మీద అనేక 
చిత్రాలను నిరంతరం చిత్రిస్తూ ఉంటాయి. యోగులు (క్లెయిర్‌వొయాంట్ల్‌ 
కొంతమందికి ఈ చిత్రాలు నున్చష్టంగా కనిపిస్తాయి. దార్సనికులైన 
ఈ యోగులు వర్తమానంలో కనిపిస్తున్న బొమ్మల్షే కాదు భూత కాలంలోని 
బొమ్మల్షి కూడా చూడగలిగిన శక్తిని సంపాదించుకుని ఉంటారు. ఇట్లాంటి 
శక్తులను మనం కూడా సంపాదించుకోవచ్చు. 
ఇటువంటి శక్తి ఉన్న జ్ఞానులు ఓ వ్యక్తిని చూస్తూనే, అతడి రెండో, 
మూడో గత జన్మల గురించి కూడా వెంటనే తెలుసుకోగలరు. వినడానికి 
అత్యంత విచిత్రంగా ఈ మాట తోచినా ఇది పరమ సత్యం. 
పదార్థాన్ని నాశనం చేయలేం. స్యష్టిలోని అన్ని పదార్థాలూ ఎల్లప్పుడూ 
ఉంటాయి. మీరు ఒక శబ్దం చేస్తే ఆ శబ్దం తాలూకు ప్రకంపనాలూ, 
ఆ ప్రకంపనాలకు ఆధారభూతమైన శక్తీ ఎల్లప్టటికీ ఈ విశ్వంలో వ్యాపిస్తూనే 
ఉంటాయి. మాట వరసకి - ఒకవేళ మీరు ఉన్న పాటున ఎంతో గొప్ప 
దూరంలో ఉన్న ఓ కొత్త గ్రహానికి వెళ్ళారనుకోండి. అప్పుడు మీకు కొన్ని వేల 
సంవత్లరాల క్రితం జరిగిపోయిన సంఘటనలు కన్చిస్తాయి. (అలా చూడటానికి 
మీ దగ్గర యంత్ర పరికరాలు ఉన్నట్లయితే కాంతి వేగం చాలా గొప్పదని 
మీకు తెలుసు. అలాగే, “కాంతి ఎంత దూరం పయనించినా వెలిసి పోదు - 
తగ్గిపోదు” అని మీకు తెలుసు. కాబట్టి చటుక్కున మీరు కొన్ని కోట్ల కాంతి 
నంవత్సరాల దూరంలో ఉన్న ప్రదేశానికి చేరుకోగలిగితే మన సూర్య 
మండలంలో మన భూమి పుడుతూ ఉన్న దృశ్యాన్ని అక్కడ నుంచి ప్రత్యక్షంగా 
వీక్షించవచ్చు. మనం చర్చించుకుంటున్న విషయం నుంచి దూరంగా 
వెళ్ళిపోతున్నాం ఈ మాటలతో, మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే 
- “అచేతన స్థితిలో ఉన్న మనస్సు చైతన్యంలో ఉన్న మనస్సు భాగాల 
అజమాయిషీ లేకుండా ఉన్నప్పుడు ఇప్పడు మనకు ఉన్న మానసిక చైతన్యంతో 
అందుకోలేని అనేక వింత విషయాలను ప్రకటించ గలిగి ఉంటుంది” అని 
భూత వర్తమాన భవిష్యద్దర్మనం చేయగల మహాపురుషులు (0121402౧15) 
46 


లోట్‌పాంగ్‌ రాంసా 


ననన 
ఎదురుగా కనివిన్తున్న వ్యక్తి తాలూకు విషయాలన్నీ నులభంగా 
తెలుసుకోగలిగి ఉంటారు. ఈ సాధన బాగా అభివృద్ధి చెందిన సైకోమెట్రి 
విద్య అనుకోవచ్చు. ఆ విద్యలో ఇది “దృగ్గోచరమైన మానసిక పరిశీలన 
(Visual psycnometry) ” అనే విభాగంలోకి వస్తుంది. మనం ముందు 
ముందు ఈ మానసిక పరిశీలనా పద్ధతిని గురించి నేర్షకుంటాం. 

ఏ మాత్రం అవగాహన నంపాదించినా లేక బుద్ధి నూక్షత 
సాధించినా ఆరాను నేరుగా చూడలేక పోయినా కనీసం గుర్తించగలిగే 
నేర్పును మనం సంపాదించుకోగలుగుతాం. అనేక సందర్భాల్లో మీరు కొందరు 
వ్యక్తులని చూడగానే ఎంతో ఆకర్షితులు కావడం, లేకపోతే వెంటనే కొందరిని 
అసహ్యించుకోవడం, లేక కొందర్షి చూస్తేనే “దూరంగా పారిపోతే బాగుండు” 
నని అనుకోవడం గమనించే ఉంటారు. అజ్ఞాతం గానే ఉన్న ఆరాను 
గుర్తించగలిగి ఉండటమే మీ ఈ ఆకర్షణ వికర్షణలకు అర్థాన్ని వివరిస్తుంది. 
మొదట్లో ప్రాచీనకాలంలో అందరికీ అందరి ఆరాలను స్పష్టంగా చూడగలిగే 
శక్తి ఉండేది. కానీ ఆ శక్తిని అనేక విధాలుగా దుర్వినియోగం చెయ్యడం 
వల్ల మానవులు ఆ శక్తులను కోల్పోయారు. రాబోయే కొన్ని శతాబ్దాలలో 
అందరికీ ఈ శక్తులు మళ్ళీ వస్తాయి. అప్పడు అందరూ టెలివతీ - 
క్లెయిర్‌వోయాన్స్‌ లాంటి విద్యల్ని ప్రదర్శించగలిగి ఉంటారు. 

ఇష్టా ద్వేషాల గురించి ఇంకా కొన్ని విషయాలను ముచ్చటించు 
కుందాం. ప్రతి ఆరాలో అనేక రంగుల మిశ్రమాలు ఉంటాయని 
తెలుసుకున్నాం యిథివరకే ఇద్దరి మధ్య ఆకర్షణ ఏర్పడాలంటే ఇద్దరి ఆరాల్లోని 


స ఉంటారు. 
ర్యోతకమవ్వాల్రి. భార్యాభర్తలు కొన్ని విషయాల్లో ఎంతో టగా 


ar 


మరణం లేని మీరు 


కుదురుతుంది. కొన్ని జంటలను “భిన్న ధ్రువాలు లాగా ఉన్నారు” అని 
అనుకుంటూ ఉండటం మనం వింటూ వుంటాం. అనుకూల దాంపత్యం 
ఉండనివారికి ఈ మాట నిజంగా సరిపోతుంది. భార్యాభర్తలు ఒద్దికగా ఉంటే 
వాళ్ళ ఆరాల్లోని రంగులు కూడా హృడ్యంగా అమరి ఉంటాయనీ, పరస్పరం 
పోట్లాడుకునే జంట ఆరాల్లో రంగులు భయంకరంగా ఒకదానితో ఒకటి 
పొంతన లేకుండా ఉంటుందని కూడా మీరు అనుకోవచ్చు. 
మనుష్యులు కొన్ని ప్రత్యేక పద్ధతుల్లో నిర్మింపబడి ఉంటారు. 
ఇంచుమించు ఒకే విధమైన తరంగ ప్రకంపనాల వేగం (ఫ్రీక్వెన్లు ఉన్న 
మనుష్యులు అందరూ బక గుంపుగా కలసి తిరుగుతూ వుంటారు. 
ఓ అమ్మాయిల గుంపు మనం తిరగడం చూసే ఉంటాం. అలాగే నగి చానర్లో 
అబ్బాయిలు కొందరు అల్లరి గ్యాంగులాగా ఏర్పడి నుంచొని ఉండటాన్ని కూడా 
చూసే ఉంటాం. ఈ గుంపులో అందరికీ ఇంచుమించు ఒకే పద్ధతిలోనే 
ఉన్న ఆరాలు వుంటాయి. అందరి ప్రకంపనాలూ సుమారుగా ఒకే తీరులో 
ఉంటాయి. అందరు మరొకరిని అనుసరించి మెలగుతూ ఉంటారు. 
అందరూ ఒక విధమైన అయస్కాంత శక్తితో ఆకర్షింపబడి కలసి ఉంటారు. 
గుంపులో అందరికన్నా బలంగా ఉన్న వ్యక్తి మిగతా అందరినీ శాసించగలిగి 
ఉంటాడు, మంచికైనా, చెడుకైనా ఈ గుంపు కలిసే ఉంటుంది. యువకులు 
క్రమశిక్షణను అలవరచుకుంటే ప్రాథమిక ఆవేశాలను అణచుకుని అందరూ 
ఒకే సమయంలో అభివృద్ధి చెందే అవకాశం పుష్కలంగా ఉంటుంది. 
మనం ఇదివరకే అనుకున్నట్లు ప్రతి మనిషీ కోడి గ్రుడ్డు లాంటి 

ఆకారంలో ఉన్న “ఆరిక్‌ తొడుగు” మధ్యలో - నడి మధ్యలో ఉంటాడు. ఇదే 
ప్రతి మనిషి యొక్క సాధారణ స్థితి. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న వ్యక్తి ఇలాంటి 
స్థితిలోనే అంటే తన ఆరాకి సరిగ్గా మధ్యలో ఉంటాడు. ఓ వ్యక్తి మానసిక 
రుర్మతతో ఉంటే ఈ వ్యక్తి శరీరం ఆరిక్‌ తొడుగుకు సరిగ్గా మధ్య భాగంలో ల 
ఉండదు! అలాంటి వారిని గురించే 'మనిష్‌ మనిషిలో లేడు” అని | AURIC SHEATH 
చెప్పుకుంటూ ఉంటారు. వీళ్ళు ఆరాలో వాలిపోయి వుండి తమ ఆలోచనలను 

వక్రమార్గంలో వ్యక్తీకరిస్తూ - ప్రాజెక్ట్‌ చేస్తూ ఉంటారు. కొంతమంది వృక్తుల్లో 

48 


దోబ్‌రాంగ్‌ రౌంనో 
రెండు విభిన్న వ్యక్తిత్వాలు గోచరిన్తూ ఉంటాయి. ఇలాంటివారి ఆరాల్సు ఓ మనిషి చనిపోగానే ఆరా మాయమైపోతుంది. కానీ అతని 
మామూలు మనుష్యుల ఆరాల లాగా కోడిగ్రుడ్డు ఆకారంలో ఉండదు. వా! 


ఆరాల్లో సగభాగం ఒక రంగుతోనూ మిగతా సగభాగం మరొక రంగుతోన్సు 
గోచరిస్తూ ఉంటుంది. ఇలాంటి వ్యక్తుల ఆరా ఒక కోడిగ్రుడ్డులా కాక రెండు 
కోడి గ్రుడ్లను జంకర టింకరగా అంటించినట్లు కూడి ఉంటుంది. మానసిక 
రోగులకు జరిగే వైద్యవిధానం సున్నితంగా ఉంటుందని అనుకోకూడదు. | 
వాళ్ళకు ఇచ్చే షాక్‌ ట్రీట్‌మెంట్‌ చాలా భయంకరంగా అనిపిస్తుంది. 
ఎంచేతనంటే వాళ్ళకు ఇచ్చే విద్యుత్తాతం శక్తి చాలా బలంగా ఉండి వాళ్ళ 
“ఆస్టల్‌ బాడీ లను (సూక్ష్మ శరీరాలను) బలంగా బయటకు విసిరి వేస్తాయి 
(ఈ సూక్ష్మశరీరాలను గురించి మనం తరువాత తెలుసుకుందాం. ఎలక్ట్రిక్‌ 
షాక్‌ ట్రీట్‌మెంటు (తెలిసి చేస్తున్నా తెలియక చేస్తున్నా ముఖ్య ఉద్దేశ్యం 
ఆ రండు సూక్ష్మ శరీరాలను బలంగా రూడించి ఒక్కటిగా చేయటమే. 
ఈ ట్రీట్‌మెంటు ఆ మానసిక రోగుల మెదళ్ళలో గల నరాలను ఓ పద్ధతిలో 
కాల్చి వేస్తుంది. 

మనం సహజంగా కొన్ని శక్తులతో ఏర్పడి పుడతాం. మన ఆరాల 
రంగులూ, మన ప్రకంపనాల వేగమూ ఇలాంటివన్నీ కొన్ని హద్దులకు లోబడి 
ఉంటాయి వుట్టుక నుంచీ. ఈ హద్దులన్నీ గట్టి ప్రయత్నంతో మనం 
మార్చుకోవచ్చు. మన మంచి కోసం - మన అభివృద్ధి కోసం, కానీ అథోగతి 
పాలయ్యే విధంగా ఈ మార్పులను సాధించడం చాలా నులభం. 


మరణం లేని మీరు 


ఎథిరిక్‌ తొడుగు మరి కొంత కాలం వరకు కొనసాగుతుంది, చనిపోయిన 
వ్యక్తి ఆరోగ్యం మీద ఈ 'కొనసాగడం' అనే అంశం ఆధారపడి పరమం: 
ఈ మనస్సు లేని ఎథిరిక్‌ శరీరం పిచ్చి పిచ్చిగా తన పూనకాలను ప్రదర్శిస్తూ 
ఉంటుంది. కొత్తగా చనిపోయిన వారి సమాధుల్లోంచి - రాత్రిపూట 
ముఖ్యంగా - ఈ పిశాచాలు బయటకు వస్తూండడం చాలా మంది 
గమనించి వుంటారు. లేత నీలి రంగులో ఈ ఎథిరిక్‌ శరీరాలు కనిపిస్తాయి. 
కుళ్ళి పోతున్న శరీరాల నుంచి ఈ ఎథిరిక్‌ నెమ్మదిగా 'బయట పడుతూ 
ఉంటుంది. 

తక్కువ వేగపు ప్రంపనాలు ఆరాలో వికారం కలిగించే మొరటు 
రంగుల్ని సృజిస్తాయి. ఇది అసహ్యాన్ని పుట్టిస్తాయే తప్ప ఆహ్లాదాన్ని కలిగించలేదు. 
ప్రకంపనాల వేగం పెరిగే కొట్టి ఆరాలోని రంగులు ఎక్కువ తేజస్సును 
నంతరించుకుని మెరుస్తూ ఆ ఆరాను గమనిస్తున్న వాళ్ళకు మంచి 
ఉత్సాహాన్ని నంతోషాన్ని కలిగిస్తాయి. నిర్మలమైన రంగులు ఆహ్లాదాన్నీ 
పాలిపోయి కనిపించే రంగులు వికారాన్నీ పుట్టిస్తాయని మనం అనుకోవచ్చు. 
ఓ మంచి పని చేసిన వ్యక్తి ఆరా చక్కగా మెరుస్తూ సంతోషాన్ని కలిగిస్తూ 
ఉంటుంది. అలాగే ఓ చెడు పని చేసిన వ్యక్తి ఆరా కళావిహీనమై, 'నీలి' 
రంగునో 'నలుపు' రంగునో ప్రతిబింబిస్తూ దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటుంది. 


మనం చేసే నత్మార్యాలు మనల్ని ఆహ్లాదకరమైన 'రోజా' రంగు కళ్ళద్దాల 
మహావేదాంతి అయిన సోక్రటిసు తాను ఓ హంతకుడి మనస్తత్వాన్నీ శక్తులనూ లోంచి nn ఆనందాన్ని కలుగజేస్తాయి. 
కలిగి ఉన్నానని తెలుసుకోగలిగాడు. కానీ విధి ఆడించినట్టు ఆడటానికి న న్ని స్తున్న శ్రి పరిధినీ, వృక్తిత్వాన్నీ చక్కగా 
ఆయన అంగీకరించలేదు. ప్రకృతికి ఎదురొడ్డి తన స్వభావంపై యుద్ధం పకక న్‌ వ్యక్తి తలు es నదులలో రొన్స 
ప్రకటించి తన ప్రవర్తనని ఆయన దిద్దుకున్నాడు. మహాజ్ఞాని అయ్యాడు. | బిస్తుందనే విప్రభయ్లాన్హి మగత మారవచ్చు కానీ కొన్ని ప్రాథమిక 
ఈయుణ లాగే మనం కూడా మన ఆరాలను ప్రయత్నంతో బాగు జ లు అతని మానసిక పరిస్థితి మారి మూడ్‌ మారితే రంగు 
చేసుకోవచ్చ. కావలసిన విధంగా మన జీవితాలని మలచుకోవచ్చు. బురద శైలు మాత్రం ఎప్పటికీ ఒక్కలాగే ఉంటాయి. మూ పూర్వకంగా 
ఎరుపు రంగు ఆరాతో ఉన్న ఓ కామపిపాసి తన ఎరుపు రంగు ప్రకంపనాల | ౌరవచ్చు ప్రాథమిక రంగులు మాత్రం మారవు - ప్రయత్నే 


ఆ లే ప్ప, వ్యక్తిత్వం మారనంతవరకూ 
పెంచుకుంటే కామాన్ని జయించగలుగుతాడు. నిర్మాణాత్మకంగా తన జీవితాన్ని '_ నేక్తీతన స్వభావాన్ని మార్చకోగలిగితే తప్ప, వ్యక్తిత్వ బట్టి మారుతూ 
దిద్దుకోగలుగుతాడు. క వర్ష్ణాలూ మారవనీ ఇతర రంగులు అతని మూ 


50 


49 


లో 'టీరొంగ్‌ రాంనా 


ఉంటాయనీ మీరు నిశ్చయంగా తెలుసుకోండి. ఓ వ్యక్తికి సంబం, 
ఆరాలను మీరు చూస్తున్నప్పుడు ఈ క్రింది ప్రశ్షలు వేసుకోండి. 
1) కనిపిస్తున్న రంగు ఏమిటి ? 


ధించిన 


2) రంగు తేటగా ఉందా ? బురద కలయబెట్టినట్లు ఉందా ? ఎంత్ర 
న్ఫష్టంగా ఆ రంగులోంచి నేను చూడగలుగుతున్నాను ? 

3) కొన్ని చోట్లలో ఈ రంగులు సుళ్ళు తిరుగు తున్నాయా ? లేకవిళ్త 
ఒకే ప్రదేశంలో నిశ్చలంగా కనిపిస్తోందా ? 

4) ఈ రంగు ఒక స్థిరమైన పట్టీలాగా శరీరాన్ని ఆవరించి ఉందా ? 
లేకపోతే కొన్ని చోట్ల పైకిలేస్తూ మరికొన్ని చోట్లలో లోయల్లాగా లోపలికి 
కూరుకుపోతూ కనిపిస్తోందా ? 

5) ఓ వ్యక్తిలో కనిపెస్తున్న రంగుల్ని సరిగ్గా అంచనా వేయకుండా ఆ వ్యక్తి 
గురించి అపోహ పడడం చాలా సులభం. మనమే ఓ బురద రంగుని 
ఊహించుకుని అలాంటి బురద రంగును అవతలి వారి ఆరాలలో 
చూడడం చాలా స్వాభావికం. అలాంటి పారబాటును మనం చేస్తూ 
ఉండవచ్చు. కాబట్టి జాగ్రత్త వహించండి. మన సరికాని ఆలోచనలే 
ఎదుట కనిపిన్తున్న ఆరాని తవ్వగా అంచనా వేయడానికి 
అనుకోకుండా దోహదం చేస్తాయి. గుర్తుంచుకోండి - ఎదుటి వ్యక్తి 
ఆరా రంగుల్ని మనం ముందుగా మన ఆరా రంగుల్లోంచే చూస్తూ 
ఉంటాం ! 

మానసిక, సంగీత తరంగాల పద్ధతిలో ఓ విభమైన క్రమం ఉంది. 
మానవుని అన్ని భాగాల్లోంచి పుట్టే ప్రకంపనాలు తమలోంచి విద్యుత్‌ 
సంకేతాలను విరజిమ్ముతూ వుంటాయి. ఓ వ్యక్తి తన మానసిక ప్రకంపనాల 
వేగానికి తగ్గట్టు ఓ సంగీత వర్ణాన్ని బయటకు వెలువరిస్తూ ఉంటాడు. 

ఓ తేనెతుట్టి వద్దకు వెళ్ళి నుంచుంటే తేనె టీగలు చేసే శబ్ద నాదాన్ని మనం 

ఎలా వినవచ్చో అలాగే మన శరీరాల నుంచి వలువడే సంగీతాన్ని మరో 

జీవి బహూశా వింటూనే ఉండవచ్చు. టెలిఫోను వైర్లు తమ చుట్టూ 

ఓ విధమైన శబ్ద తరంగాలని పుట్టిస్తూ ఉంటాయి. అలాంటి శబ్ద విశేషాలనే 

51 


మరణం లేని మీరు 


మన శరీరం కూడా సృష్టిస్తూ ఉంటుంది నిరంతరం. జనం మెచ్చే సంగీతం 
వా తయారవుతుందంటే ఆ నంగీతం మానవుని ప్రకంపనాలకు 
అనుగుణంగా ఉండేలా స్వష్టించబడి వుండటం వల్లనే అని గ్రహించండి. 
శరీర ప్రకంపనాలకు కూడా ఈ సంగీతం అనుగుణ్యంగానే ఉంటుంది. జాగా 
ప్రాచుర్యం పొందిన కొన్ని రాగాలను అందరూ ఈలతోనో, నోటితోనో 
అనుకరిస్తూ ఆనందం పొందుతారు. 

తమ మనసుల్లో ఓ సంగీత ధోరణి నిరంతరం దేగుతూ ఉంటుందని 
కొందరు భావిన్తూ ఉంటారు. కొన్ని గొప్ప ట్యూన్లు తమ శక్తి నశించి 
పోయేంతవరకూ మనస్సు నుంచి వెలువడే ప్రకంపనాలను అనుసరించి 
మెలగుతూ మనస్సును ఉత్తేజపరచ గలిగి వుంటాయి. శాస్త్రీయ సంగీతం 
ఇలాంటి శక్తిని చాలా ఎక్కువగా కలిది ఉంటుంది. మన శ్రవణేంద్రియాలు 
శాస్త్రీయ సంగీతానికి అనుగుణంగా తాదాత్మ్యం చెంది ప్రకంపనలను 
వెలువరిస్తూ ఉంటాయి. ఓ దేశ నాయకులు ప్రజలందరినీ ఉత్తేజం 
చేసేందుకు వాడే ఏకైక సాధనం జాతీయ గీత రచనా వ్యాసంగాన్ని చేపట్టడం. 
వినే వాళ్ళని జాతీయ గీతాలు బాగా ఉత్తేజపరుస్తాయి. భావోద్రేకం కలిగించి 
మనుష్యులని లేపి నిలబెట్టు గలుగుతాయి. దేశం గురించి ఆలోచనలు 
రేకెత్తించి ప్రశాంతంగా ఉండడమో లేకపోతే శత్రుదేశాల గురించి ఆలోచించి 
రౌద్రాన్నీ ఆవేశాన్నీ తెచ్చుకోవడమో ఈ సంగీతం ప్రేరేపిస్తుంది. క్రమ పద్ధతిలో 
సారే ఈ నంగీతం వినేవారిలో కొన్ని అనుభూతుల్ని రేపి ఉద్విగ్నతను 
పెంపొందిస్తుంది. ప్రతి వ్యక్తినీ ఉద్రేక పరచగల సంగీతాల సృష్టి జు. 

తమ ఆలోచనా సరళిని అనుసరించి ఉండే సంగీతాన్ని మానవు 
ఆస్వాదిస్తూంటాడు. ఓ విషయాన్ని గురించి లోతుగా త 
మెదడు వెలువరించే తరంగాలు ఎత్తయిన ఎత్తులనీ లోతయిన టువంటి 
కలిగి ఉంటాయి. ఇలాంటి తరంగాల పద్ధతినే కలిగి ఉన్న అం నచ్చే 
గనుల నచ్చుతాయి. ఆలోచనలలో ఏ మాత్రం వనలేని అధమ క 
సంగీత లక్షణాలు కూడా అర్థం పర్ధం లేకుండా పంటలను 
చప్పక్షు గోల త్రష్ట మరేథీ ఇటువంటి వారికి ఆనందాన్ని 


52 


లోద్‌నాంగ్‌ రాంసా 


గొప్ట వాగ్గేయకారులు, సంగీత కళానిధులూ తమకు తెలిసో తెలియ్స 
కుండానో తమ సూక్ష్మశరీరాలతో విహారాలను (astral travelling) చెయ్యగలిగ్రి 
ఉంటారు. మృత్యువుకు అతీతమైన చోట్లను వీరు దర్శించి తిరిగి రాగలిగిన 
శక్తిని పొంది ఉంటారు. అటువంటి వారికి 'విశ్వసంగీతం' వినిపిస్తూంటుంది. 
తమ కళలో నిష్ణాతులు కాబట్టి ఈ సంగీతం వాళ్ళకి బాగా నచ్చుతుంది. 
వాళ్ళ మనస్సుల మీద గాఢమైన ముద్రను ఈ సంగీతం వేసి తీరుతుంది. 
భూమికి తిరిగి వచ్చిన వెంటనే ఈ సంగీత శాస్త్రజ్ఞులు కొత్త రాగాల్ని సృష్టించే 
మూడ్‌లోకి వస్తూ ఉంటారు. ఓ సంగీత వాయిద్యాన్ని వెంటనే అందుకోవడమో 
ఓ కాగితం మీదకి ఆ సంగీతాన్ని రికార్డు చేసే ప్రయత్తమో చేసేందుకు 
ఉద్యుక్తులవుతారు. సూర్ష్మ -శలీరాల్తో తాము వన్న దిశ్వసందీతం సంగతిని 
అంతగా గుర్తుంచుకోలేని కొందరు తామే ఆ సంగీతాన్ని సృష్టించామని 
అనుకుంటూ ఉంటారు. 

టెలివిజన్‌ స్కీన్‌ మీద ఓ మహోన్నతమైన ప్రకటనను మన చైతన్యంతో 
గమనించలేనంత వేగంతో చూపించే ఓ పాపిష్టి పద్ధతి మన అచేతనత్త 
మానసంపై పనిచేస్తుంది. అత్యంతవేగంతో వస్తున్న ఈ చిత్రమాలికలు మన 
చేతనత్తపు మనస్సు మీద ఏ ప్రభావాన్నీ చూపించలేకపోయినా మన 
అచేతన మానసాన్ని ఒక్క ఉదుటున లాగి వీటిని గురించి ఆలోచించేలా 
చేస్తాయి. చివరకు మన అచేతన మనస్సు మన చేతనత్త్వవు మనస్సు కన్నా 
తొమ్మిది రెట్లు బలమైనది అన్న విషయం మరచిపోకండి - మన చేతనత్తపు 
మనస్సులోకి ఓ ఆజ్ఞను పంపుతుంది. అప్పడు మనం లేచి వెళ్ళి ఓ స్టోర్లో ఓ 
వస్తువులు - మనం ఏనాడూ కోరుకోని వస్తువు అయినాసరే - కొనుక్కుని 
ఇంటికి తెచ్చుకుంటాం. అధర్మానికి జంకని కొందరు వ్యక్తులు - బహూశా 
కొందరు దేశనాయకులు ప్రజలకు మేలు జరగాలనే ఆలోచన తను 
వ్యాదయాల్లో ఏ మూలా ఉండకపోవడం వల్ల ఇట్లాంటి పద్ధతులను 


ఉపయోగించి దేశ ప్రజల మనస్సుల్లో తాము కోరుకున్న వికారాలను న్యష్టంచ 
గలుగుతారు. 


క5్‌3ె 


పడవ పాఠం 


అరా తర్జాలు-1॥ | 


ఈ పాఠం చాలా బగ్నడిణా ఉంటుంది. కానీ ఎంతో ముఖ్యమైన 
పాఠం ఇది. మరింత జాగ్రత్తగా దీన్ని చదవండి. 

ఆరాలను చూడాలని ప్రయత్నించే వాళ్ళలో చాలా మందికి ఓర్చు 
అన్నలు ఉండదు. “ చదువుతున్న పుస్తకం నుంచి దృష్టి మళ్ళించి కళ్ళిత్తి 
ఎదుటనుంచున్న వ్యక్తిని చూడగానే తమ కళ్ళ ముందు ఆరాలు తమ 
రంగులని పూర్తిగా విచ్చుకుని కనిపించేయాలి” అని వాళ్ళు అనుకుంటూ 
ఉంటారు. చిత్త శుద్దితో ప్రయత్తిస్తే చాలా మందికి ఈ ఆరాలు తప్పకుండా 
కనిపించి తీరుతాయి. హిష్తాటీజం ఎక్కువ మంది మీద పెనిచేస్తుందని 
మనం వినే ఉంటాం. అదేవిధంగా గట్టి పట్టుదలతో వదలి పెట్టకుండా సాధన 
చేస్తే ఎంతో మందికి ఆరాలు కనిపించి తీరుతాయి. 

ఓ ఆరాను సంపూర్ణంగా చూడగలగాలి అంటే మనం మ్‌ 
వ్యక్తి పూర్తిగా నగ్నంగా ఉండాల్సి ఉందని మనం నిశ్చయంగా చెప్పు చ 
ఉంటుంది. ఓ వ్యక్తి ధరించే దున్తులు ఆ వ్యక్తి ఆరాని ws 
దొచేయగలిగి ఉంటాయి. ఉదాహరణకి ఓ వ్యక్తీ ఇలా అంట. 
అనుకుందాం. * నేను ఇప్పుడే లాండ్రీ నుంచి పట్టుకొచ్చిన శుభ్రమైన వర్త 

సుకుంట్రాన్లు, అప్పడు నా ఆరా శుభ్రంగా కనిపిస్తుందేమో కలా శ 

ఊహు! అలా జరగదు. ఆ లాండ్రీలో పనిచేస్తున్న వాళ్ళ శ్వాస నా 
చేస్తున్న వని మీడే నిలకడగా ఉండదు. ఏవేవో విషయాల 


54 


లోబీవాంగ్‌ రాంసా 


ఆలోచిస్తూ యాంత్రికంగా దుస్తుల్ని మడతలు పెట్టి దొంతరలు పెట్టుకుంటు, 
అలాంటి వ్యక్తులు తమ స్వాధీనంలో తాము ఉండరు. వాళ్ళ ఆలోచనలు 
వాళ్ళ ఇస్త్రీ చేస్తున్న బట్టల మీదకు పాకుతాయి. ఆ డ్రెస్సులను తొడుక్కున్న 
మనకు కూడా ఆ ఆలోచనలే ముసురుకుని మనలను చికాకు పరుస్తాయి, 
ఈ మాటలను నమ్మడం నీకు కష్టంగా అనిపిస్తుందా? ఇంకో పద్దతిలో 
ఆలోచిద్దాం. మీ దగ్గర ఉన్న అయస్కాంతంతో ఓ స్టీలు కత్తి మీద 
యథాలాపంగా పై నుంచి క్రిందకు కొన్నిసార్లు రాయండి. 

ఆ కత్తికి కూడా ఈ అయస్కాంత శక్తి అంటుకుంటుంది. అలాంటిదే 
ఈ దుస్తుల విషయం కూడా ! మనుషులు కూడా ఇలాగే మరొకరి 
ఆలోచనలను అందుకుని తమ దృక్టథాన్ని మార్దేసుకుంటూ ఉంటారు. ఒక 
స్త్రీ ఓ సినిమాకో, డ్రామాకో వెళ్ళి పరిచయం లేని వ్యక్తి ప్రక్కన కూర్చుని షో 
అయిపోయాక ఇంటికి తిరిగొచ్చి ఆ మనిషి ప్రక్కన కూర్చుంటే పరమ చెత్తగా 
అనిపిస్తోంది - ఒళ్ళంతా, స్నానం చేయక తప్పదు అనుకుంటుంది. 

ఓ ఆరాని పరిపూర్ణంగా స్పష్టమైన రంగుల్లో మీరు చూడాలనుకుంటే 
మీరు నగ్గంగా ఉన్న వ్యక్తి వైపే చూడాల్సి ఉంటుంది. ఓ పురుషుడి ఆరా 
వర్ణాల కన్నా ఓ స్త్రీ ఆరాలోని రంగులే స్పష్టంగా మెరుస్తూ కన్సిస్తాయి. ఇంత 
స్పష్టంగా ఈ మాటను చెప్పాల్సినందుకు మాకు బాధగానే ఉంది కానీ చెప్పక 
తప్పదు. స్త్రీల ఆరాలే ముదురు రంగుల్లో పురుషుడి ఆరాల కన్నా అందంగా 
స్పష్టంగా కన్ప్సిస్తూ ఉంటాయి. తన ఆరాని బట్టలు ఊడదీసి చూపించేందుకు 
బప్పుకునే స్త్రీ మీకు దొరకడం కొంత కష్టమైన పని కాబట్టి సులభంగా దొరికే 
మీ శరీరాన్నే ఉపయోగించుకునే ప్రయత్నం చేయ్యచ్చు కదా ! 

మీరు ఒంటరిగా ఉండాలి. ఏకాంత ప్రదేశంలో - ఉదాహరణకి 
ఓ బాత్‌రూంలో నిలబడండి. బాత్‌రూంలో వెలుతురు ఎక్కువగా 
ఉండకూడదు. దీపం నుంచి వచ్చే కాంతి ఎక్కువగా ఉంటే ఓ టవల్‌ని 

దీపానికి అడ్డుగా అమర్హండి. అందువల్ల బాత్‌రూంలోని కాంతి తగ్గిపోయి 

సరైన మసక వెలుతురుతో గది తయారవుతుంది. జాగ్రత్త ! టవలు విద్యుత్తు 

టిపానికి తగిలి పారపాటుగా అంటుకుని తగులబడిపోయే అవకాశం ఉంది. 
55 


మరణం లేని మీరు 


un నాలా! 
ఇంటిని తగులబెట్టే పద్ధతి కాదు మీరు చేస్తున్నది. వెలుతుర్షి తగ్గించే పనిని 
విద్యుత్‌ను ఏ మాత్రం ఖర్చు చేయని అంటే ఎలక్ట్రిక్‌ మీటరు తిరగదన్న మాట 
టన గ్లిమ్‌ ” నియాన్‌ బల్బుని మీరు సంపాయించ గలిగితే మరీ మంచిది. 
ఇలాంటి బల్బు పారదర్శకంగా ఉంటుంది. బల్స్‌ మొదట్లో ఉన్న గాజు కడ్డీ 
నుంచి ఓ చిన్న వృత్తాకారపు లోహపు పలక ఉంటుంది. మొదట్లోని గాజు 
కడ్డీ నుంచి ఓ తీగ బయటకు వచ్చి బల్ట్‌ పై భాగం వరకు వచ్చి మళ్ళి క్రింద 
తీగ చుట్టలాగా చుట్టుకుని వ్రేళ్ళాడుతూ ఉంటుంది. మధ్య ఉన్న ప్లేటుకు 
తగలకుండా. ఈ బల్డ్‌ని సాకెట్లో బిగించి స్విచ్‌ వేస్తే ఈ బల్ట్‌ నెమ్మదిగా 
ఎరుపు రంగుతో మిణుకు మిణుకు మంటూ వెలుగుతూ కన్పిస్తుంది. మీరు 
గుర్తు పట్టేందుకు వీలుగా అలాంటి బల్‌ బొమ్మను ఇక్కడ చూస్తున్నాం. 
(చిత్రం 7) జక విషయం - * టిన్‌ గ్లిమ్‌ * అనే పేరు ఓ కంపెనీది మాత్రమే. 
ఇతర దేశాల్లో అనేక ఇతర పేర్లతో ఈ బల్బు తయారు కావచ్చు. 

“ఓన్‌ గ్లిమ్‌ ' బల్ళ్‌ని వెలిగించి బట్టల నన్నింటిని పూర్తిగా విప్పేసి 
నిలువెత్తు అద్దం ముందు నుంచోండి. వెలుతురు తక్కువగా ఉండాలి, బల్ట్‌ 
వెలిగించకుండా ఉన్నప్పటికీ మీ వెనుకవైపు ఉన్న గోడమీదకి ఓ నల్లరంగు 
వస్త్రాన్షిగానీ, ఊదా రంగు వస్త్రాన్ని గానీ వ్రేలాడ దీయండి. నల్లరంగు గుడ్డ 
అయితే మరీ మంచిది. కనిపించబోయే ఆరా రంగులని నృష్టంగా 
చూడటానికి ఈ రంగు కొంత తోడ్పడుతుంది. దేన్ని చూడటానికీ 
ప్రయత్షించకుండా పూర్తిగా రిలాక్టయిపోండి. mee 

కొన్ని క్షణాల విశ్రాంతి తరువాత అద్దంలో కన్పిస్తున్న మీ ప య 
శాపీగా చూడండి, మీ తలలో కణతల దగ్గర లేత నీలిరంగు చార ఏదయి ' 
మీకు కన్షిస్తోందా ? మీ దేహాన్ని పూర్తిగా గమనించండి - ప 
పిరుదులు ఇలా ఒక్కొక్క భాగాన్ని మండే ఆల్కహాలు మంట లాటీ: స 
రగు ఆ భాగాల దగ్గర కనిపిస్తోందా? బహూశా ఇలాంటి దీపాన్ని. ses 
సీరిట్‌ తోనో _ ఆల్కవోలు తోనో - పని చేసేదాన్ని మీరు pga వళ 
ఈ దీపం మంట లేత నీలి రంగుతో ఉండి పై శరంలో 

రుపుని కలిగి ఉంటుంది. ఎథిరిక్‌ మంట రంగు కూడా ౫ 'ఐినట్లే లెక్క | 
ఈ రంగుని మీరు చూడగలిగారంటే మీరు అభివృటిని సాధిం 1 


56 


Fig 7 


"OSGLIM" TYPE OF NEON GLOW LAMP 


| మజ 


లోబీనాంగ్‌ రాంసా 


మొదటి - రెండో - మూడో ప్రయత్నంలో కూడా మీకు ఈ నీలి మంట 
వెలుతురు కనిపించకపోతే నిరాశ పడకండి. దీర్చు తెచ్చుకుని సాధనని 
కొనసాగించండి. కష్టమైన రాగాన్ని సాధించడానికి ఓ సంగీతకారుడు విసుగు 
లేకుండా ప్రయత్నిస్తూ ఉంటాడనే విషయాన్ని మరచిపోకండి. అలాంటి 
పట్టుదలనే మీరూ వహించాలి. ఈ ఎఖిరిక్‌ను మీరు చూడగలిగే సమయం 
తష్టక వచ్చి తీరుతుంది. ఇంకా సాధన చేస్తే అరాని కూడా పూర్తిగా చూడగలిగే 
శక్తిని మీరు సిద్ధించుకో గలుగుతారు. మళ్ళీ మళ్ళీ మేము ఏమి చెప్టాల్సి 
వస్తోందంటే నగ్న శరీరాల చుట్టూ కనిపించే ఆరాలే స్పష్టంగా ఉంటాయని. 

“ఓ దేహాన్ని నగ్నంగా చూడడం తప్ప ” అని అభిప్రాయపడకండి, * 
దేవుడి రూపం తోనే మనుషులు కూడా నిర్మింపబడ్డారు ” అని పెద్దలు 
చెప్తుంటారు. ఓ దేవుడి రూపాన్ని నగ్గంగా చూస్తే తప్ప ఏమిటి? మనస్సు 
నిర్మలంగా ఉంటే అన్ని చోట్లా నిర్మలత్వమే మీకు గోచరిస్తుంది. ఓ పవిత్రమైన 
ఆశయం తోనే మీరు మీ నగ్న శరీరాన్ని గానీ, ఇంకొకరి దేవోన్ని గానీ 
చూస్తున్నారు. మీ మనస్సులో వికారం గనక ఉన్నట్టయితే మీకు కనిపించేది 
ఆరాలు కాదు - మీరు దేన్ని చూడాలని వెంపర్ణాడుతున్నారో అదే మీకు 
కన్పిస్తుంది ! 

మీ వైవు చూడటం కొనసాగించండి. ఆరాని చూడడానికి 
త్రయత్నిస్తూనే ఉండండి. కొంతకాలానికి ఈ విద్య సిద్ధిస్తుంది. మీ ప్రయత్నం 
ఫలిస్తుంది. 

కొంతమందికి ఆరా కోసం చూస్తుంటే అది కనిపించదు కానీ అరి 
చేశిలోనో అలి కాలిలోనో, ఒంటి మీద మరోచోటులోనో దురద పట్టుకున్నట్లు 
ఉంటుంది. విచిత్రంగా జరిగే ఈ దురద సెన్సెషన్‌ను (భావనను) సులభంగా 


గర్తు పట్టవచ్చు ఇలాంటి అనుభవం మీకు కలిగితే మీరు నరైన దారిలోనే 


న్నారని గ్రహించండి. అయితే, మీరు మీ ప్రయత్నాన్ని మరీ ఆ 
అ మాత్రం గ్రహించండి. బాగా రిలాక్స్‌ అయ్యేందుకు pe 
దురదలు తగ్గిపోతాయి. నరాలు కొట్టుకోవడం ఆగ్‌ క 


కు ఏథిరిక్‌లు గానీ ఆరాలు గానీ లేకపోతే ఆ రెండూ క్రాస్‌ కనివీంి 


57 


మరణం లేని మీరు 


మీ ఆరాలోని శక్తి మీ అరచేతిలో (లేక ఇంకోచోట్లో బలంగా 
కేంద్రీకరింప బడితే ఆ చోట్లోనే ఇలాంటి దురదలు వస్తాయని ర్రహించండ్రి 
కొంతమందికి భయపడితే వాళ్ళ అరచేతిల్లోనో - కాళ్ళల్లోనో ముచ్చెమటలు 
పోస్తాయి. ఇది కూడా అలాంటిదే. చెమటకు బదులు ఇక్కడ దురదలు 
వస్తాయి. ఇది “శుభసూచకమే” నని మేము మళీ గుర్తు చేస్తున్నాం. మీరు 
ఉగ్గబట్టుకుని ప్రయత్నం చేస్తున్నారని కూడా మళ్ళీ వెంటనే గుర్తు చేస్తున్నాం, 
ఏ వొత్తిడులూ లేకుండా ప్రశాంతంగా ప్రయత్నం చేస్తే మీ కళ్ళకు 
ఆశ్చర్యచకితంగా ఈ ఆరాలు గోచరించి తీరుతాయి. 

ఓ విషయం గుర్తుంచుకోండి. అద్దంలో కనిపించే ఆరాలు అంత 
స్పష్టంగా ఉండవు - ఎంచేతనంటే రంగుల్ని అది కొంతవరకూ వక్రీభవిస్తుంది 
కనుక. వక్రీభవనం చెందిన ఆ రంగులు కూడా రెండోసారి మీ ఆరాను 
చీల్చుకుంటూ మీ కంట్లోకి వెళ్ళాలి గనుక. ఈ రంగులు కాస్త మసక బారినట్లు 
అస్పష్టంగా ఉన్నట్టు, మురికిగా ఉన్నట్టు కనిపించడంలో ఆశ్చర్యమే లేదు. ఓ 
చేప నీళ్ళ లోంచి బయట ఉన్న ఓ పువ్వుని చూస్తుందని అనుకోండి. అలల 
చాంచల్యం వల్లా, నీళ్ళు శుభ్రంగా లేకపోవడం వల్లా ఆ చేపకు ఆ పూవు 
రంగు మనకు కనిపించినంత స్పష్టంగా కనిపించకపోవచ్చు. అదేవిధంగా 
మీరు కూడా మీ ఆరా లోంచి అద్దం వైపూ, అద్దం నుంచి వక్రీభవనం చెందిన 
ఆరాని మళ్ళీ మీ ఆరాలోంచి చూస్తున్నప్పడు కొంత స్పష్టత లోపించి 
తీరుతుంది. అందువల్ల అద్దంలోని మీ శరీరాన్ని కాకుండా, వీలైనప్పుడల్లా 
నిజమైన మనుష్యుల వైపే చూస్తుండండి. 

మ్‌ సాధనకు తోడ్పడే వ్యక్తి పూర్తిగా మీతో సహకరించగలిగి ఉండాలి: 
సాధారణంగా ఎవరినైనా నగ్నంగా ఉన్నప్పడు చూస్తే వాళ్ళకి ఎంతో సిగ్గు 
బిడియమూ, ఆందోళనా కలుగుతాయి. అలాంటి వాళ్ళ ఎఖిరిక్‌లు బాగొ 
కుంచించుకుపోయి శరీరాలకి చాలా దగ్గరగా వచ్చేస్తాయి. అందువల్లి 
ఆ ఆరాలోని రంగులు కూడా తగ్గిపోయి స్పష్టత లోపిస్తుంది. ఒక వ్యక్తి ఆరాని 

గుర్తించి అతడిని గురించిన నిజాలను తెలుసుకోవడానికి చాలా సాధన 
అవసరం. ఆరా రంగుల్ని మనం సరిగ్గా గుర్తించగలిగి ఉండాలి. కాబట్టి pe 
రంగులో, పు రంగులో ఏవో ఒక 

ae | రంగులను మనం ముందు సాధన 


58 


లోబీవాంగ్‌ రాంనా 


మన ఎదుటి వ్యక్తిలోని ఆందోళనను తగ్గించడానికి లేక 

శలగించడానికి ఏమైనా కొన్ని విషయాల గురించి మాట్లాడ్డం ఉత్తమమైన 
పద్ధతి. ఏ విషయమైనా సరే. ఏకాంతంలో ఏ ఉపద్రవమూ జరగదని ఎదుటి 
వ్యక్తికి నమ్మకం కలిగించగలిగితే చాలు. వాళ్ళ ఆరాలు, ఎథిరిక్‌ మళ్ళీ సహజ 
సతికి వ్యాకోచించి సర్దుకుని నిలబడతాయి. 
స ఈ పరిస్థితి కూడా హిప్పాటిజం లాగానే ఉంటుంది చూడడానికి, 
ఏ హిప్మోటిస్టు కూడా దీ మనిషిని దగ్గరకు లాక్కుని చటుక్కున, ఉన్న ఫళాన్ష 
హిష్టోటైజ్‌ చెయ్యలేడు. మామూలుగా కొన్ని సార్లు ఇద్దరూ కలసి కూర్చోవాల్సి 
రావచ్చు. హిష్తోటిస్తు ఎదుటి వ్యక్తితో మాటలకి దిగి ఓ చిన్న సంబంధాన్ని 
ఏర్షరచుకో గలుగుతాడు. ఇద్దరికి సాభిప్రాయం ఏర్పడుతుంది. ఒక్కొసారి 
హిష్మోటిస్టు ఎదుటి వ్యక్తి హిష్టోటిజానికి లోనవుతాడో లేడో గమనించేందుకు 
చిన్న చిన్న ట్రిక్కులని కొన్నింటిని చేస్తాడు కూడా. చివరికి రెండు మూడు 
ప్రయత్నాల తరువాత ఆ వ్యక్తిని హివెక్టిటిస్టు గాఢ నిద్రలోకి పంపగలుగుతాడు. 
ఇదే పద్ధతిలో మీరు కూడా మొదటిసారి మీ ఎదుట నగ్నంగా నిలబడి ఉన్న 
వ్యక్తితో మామూలుగా ఉండండి. ఆ వ్యక్తి దున్తులు ధరించి ఉన్నట్టే 
భావించండి. యథాలాపంగా ఆ శరీరం వంక చూడండి తప్ట గ్రుడ్లప్పగించి 
కాదు. రెండోసారి మళ్ళీ మీ ప్రయత్నం జరుగుతున్నప్పుడు ఆ వ్యక్తి మరింత 
రిరాక్ట్‌క్‌గా ఉండగలిగే పరిస్థితి నెలకొంటుంది. మూడోసారి ముచ్చటగా మీరు 
ఎదుటివారి శరీరాన్ని చూస్తున్నప్పుడు సత్ఫలితాలే కలుగవచ్చు. శరీరం వ 
అక్కడక్కడా నీలిరంగు చాయలు కన్సిస్తున్నాయా? పనువు పచ్చ 
శరీరం చుట్టూ సుళ్ళ తిరిగే రంగుల వలయాలు మీకు కనిన న్నాయా? 
వేసుపు ప్రజ్య “హేతో” శరీరం చుట్టూ కన్పిస్తోందా? తల మచ్చు 
నిచ్చకుంటున్న తామర పువ్వులాంటి రంగులు గానీ - లేక పాన్గాత్యు 
పర్గతిలో చెప్పాలంటే తల మీద నుంచి చిమ్ముకొస్తున్న దీ చిచ్చబుడ్డీ రంగుల్ని 

రు Mis మైన పారం కది. మా విన్నపం 
జ చిన్న పాఠం పూర్తయింది. ముఖ్యమై 
లమిటంటే ముందుగా మీరు స్వస్తులయ్యే దాక పొక్తి తికి 

59 


మరణం లేని మీరు 


నతన 


మీ మనస్సులో ఏ విధమైన ఆందోళనా లేకుండా ఉండండి. మీకు ఆకలిగా 
గాన్‌, బాగా తిన్న తరువాత వచ్చే కడుపు నొప్పి గానీ ఉండకూడదు. ఇప్పుడు 
మీరు మీ బాత్‌రూంలోకి వెళ్ళండి. కావాలంటే శుభ్రంగా స్నానం చెయ్యండి a 
మీ దున్తుల నుంచి మీ ఆరాలకు ఏవయినా మలినాలు అంటుకుని 
ఉండొచ్చని అనిపిస్తే - తరువాత అద్ధం ముందు నుంచుని మీ ఆరానే 
చూసుకునే ప్రయత్నం చెయ్యండి. 

“ సాధనమున సమకూరు పనులు ధరలోన.” 


60 


ఎనిమిదవ పాఠం 


ఇంతకుముందు పాఠాల్లో ఆరాలో ఎథిరిక్‌ లోపల మధ్యలో మన 
శరీరం నిలబడి ఉంటుందని తెలుసుకున్నాం. శరీరాన్ని వదిలి ముందుగా 
దాని చుట్టూ కమ్ముకుని ఉన్న ఎథిరిక్‌నూ, అక్కడ నుంచి ఇంకా బయటికి 
వచ్చి ఎథిరిక్‌ను ఆవరించి ఉన్న ఆరానీ, అందులోని రంగుల్లీ కాంతివలయాల్నీ 
గురించిన జ్ఞానాన్ని సంపాదించుకున్నాం. చివరగా ఆరా చుట్టూ ఉన్న 
పారదర్శకం అయిన తొడుగు లేక రక్షణ కవచాన్ని గురించి తెలుసుకున్నాం. 
ఈ విషయాలన్నీ ఎంతో ముఖ్యమైనవి. మీరు వెనక్కి వెళ్ళె పాతపాఠాన్ని మళ్టే 
ఇంకోసారి అధ్యయనం చెయ్యడం మంచిదని మా నలహో. ఎంచేతనంటే, 
ఈ పాఠం లోనూ తొమ్మిదో పాఠం లోనూ ఈ శరీరాన్ని మనం వదిలిపెట్టి 
బయటకు వెళ్చగలిగేందుకు అవసరమైన సొమర్భాన్ని అందించే విషయాలను 
గురించి చర్చించుకోబోతున్నాం. ఎథిరిక్‌ గురించి మీకు పూర్తి అవగాహన 
రేకపోణే మీరు తరువాత కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కోవలసి రావచ్చు 

మానవ శరీరం మొత్తం 'ప్రోటోష్లాజం' ద్రవ్యరాశితో నిండి ఉందని 
మనం ఇదివరకే తెలుసుకుని ఉన్నాం. ఈ శరీరం అనేక అజువీలు పందిన గౌ 
కొంత ప్రదేశాన్ని ఆక్రమించుకుని ఉండటం వల్లి ఏర్పడుతోంది - రే 
నక్షక్రాలూ గ్రహాలూ అనంతంలో కొంత స్థలాన్ని ఆక్రమించుకుని "విశ్వం 


అనే సేర్రుత్త్రో పడు మనం మన 
- అలాగ. ఇ 
ఎలా ఏర్చడి ఉందో - అ టై శరీరం 
ర్ధాగంలోకి - దూసుకుని వెళ్ళి పోబోతున్నాం. ఎందువల్లనంటే స 


రే 


మరణం లేని మీరు 


మాంసంతో నిర్మించబడ్డ ఓ ప్రయాణ సాధనం మాత్రమే. భౌతిక శరీర 

0 

“ప్రపంచం” అనే నాటక రంగం మీద పాత్రధారియైన వ్యక్తి తనవంశ్ర 
నటనను ప్రదర్శించడానికి ధరించే ఓ తొడుగు మాత్రమే. 

ఒక ప్రదేశాన్ని పూర్తిగా ఆక్రమించుకుని రెండు వన్తువులు 


ఉండలేవని చెప్పబడింది. ఇటుక రాళ్ళ గురించీ, కర్ర ముక్కల గురించీ. 
లోహపు ముక్కల గురించీ మనం ఆలోచిస్తూ ఉన్నంత వరకూ ఈ మాట 


నిజమే, కానీ రెండు వేర్వేరు వస్తువులు విభిన్న ప్రకంపనాలను పొంది ఉన్నా 

క 
లేక వాటి అణువులూ, న్యూట్రాన్లూ, ప్రాటాన్ల మధ్య దూరాలు తగినంత 
ఎడంగా ఉండే పరిస్థితుల్లో ఆ ఖాళీ జాగాల్లోనే సర్దుకు ఉండగలిగిన 


వస్తువులు నర్జుకుని ఉండగలవు. ఈ విషయాన్ని అర్ధం చేసుకోవడానికి | 


కష్టంగా అనిపించవచ్చు. అంచేత ఈ మాటనే మరో పద్ధతిలో చెప్పుకుందాం 
రెండు ఉదాహరణలని కూడా మనం గమనిద్దాం. మొదటి ఉదాహరణని, 
ఇదిగో గమనించండి :- 

ఓ రెండు గ్లాసుల్షి - గ్లాసు అంచుల వరకూ - పూర్తిగా నీటితో 
నింపండి. తరువాత ఓ గ్లాసులోకి ఓ టీ స్పూనుతో ఇసుకని నెమ్మదిగా 
వదలండి. వెంటనే కొన్ని నీళ్ళు పారిపోయి గ్లాసునుంచి కారిపోతాయి. ఈ 
ఉదాహరణలో నీరూ, ఇసుకా కలసి ఓ గ్లాసులోపలి ప్రదేశంలో సర్దుకుని 
ఉండలేవని మనకు అర్థమ మౌతుంది. నీళ్ళకంటే ఇసుక బరువు కాబట్టీ 
ఇసుక నీటిలో మునిగిపోతుంది. ఇసుక ఎంత స్థలాన్ని గ్లాసులో ఆక్రమిస్తోందో 
అంతపరిమాణం ఉన్న నీరు గ్లాసు నుంచి బయటకు వచ్చేసి వేరే చోటును 
చూసుకుంటుంది. 

ఇక మన ముందున్న రెండో గ్లాసు సంగతికి వద్దాం. ఈ గ్లౌన 
కూడా మొదతీ గ్లాసులాగా పూర్తిగా అంచువరకూ నీటితోనే నింపబడి ఉంది. 
ఇప్పుడు కొంత చక్కెరను నెమ్మదిగా ఈ నీళ్ళలో కలుపుతూపోతే నుమారు 
ఆరు టి స్పూన్ల చక్కెర గూడా నీటితో బాటు అదే స్థలాన్ని ఆక్రమించుకుని 


నర్దుకుంటుంది. ఆ తరువాత గానీ గ్లానులో నీళ్ళు గ్లాసులో న్లలి | 
గా 


చాలకపోవడం వల్ల పార్లిపోవు. జాగ్రత్తగా గమనిస్తే నీళ్ళలోకి చక్కెర 
62 


లోట్‌సాంగ్‌ రాంసా 

ననన ననన. 
కరిగిపోతూ మాయమవడం మనం చూడొచ్చు. ఈ విధంగా చక్కెర 
నీళ్లలోకి కరుగుతున్నప్పుడు నీటి అణువుల, పరమాణువుల మధ్య ఉన్న ఖాళీ 
స్తలం లోనికి ఈ చక్కెర పరమాణువులు సర్దుకుని పోయి ఉండడం వల్లనే 
నీళ్ళు పార్ణిపోవు. ఈ ఖాళీ ప్రదేశాలన్నీ నిండిపోయిన తరువాత గానీ చక్కెర 
నీళ్ళలో కరగడం ఆగదు. ఆ తరువాత ఎక్కువైన చక్కెర గ్లాసు అడుక్కి దారితీస్తే 
కొంతనీళ్ళు బయటకి జారిపోయాయి. ఈ ఉదాహరణలో రెండు పదార్థాలు 
ఒకే ప్రదేశాన్ని పూర్తిగా ఆక్రమించి ఉండగలదన్న సత్యాన్ని మనం నిశ్చయంగా 
నిరూపించి గ్రహాంచగలుగుతున్నాం. 

మరో ఉదాహరణని కూడా గమనిద్దాం. మన సూర్యకుటుంబాన్ని 
చూడండి. ఇదొక వన్తువు - ఒక వ్యవస్థ - ఒక 'ఉనికి! అణువులు, 
పరమాణువులతో సామ్యం పొందుతూ ఇందులోని గ్రహాలు ఉన్నాయి. 
ఈ సూర్యకుటుంబం మొత్తం కలిసి రోదసిలో ప్రయాణిస్తూ ఉంది. రెండు 
వస్తువులు ఒకే ప్రదేశాన్ని ఆక్రమించుకుని ఉండగలవన్నమాట అబద్ధమైతే 
మనం రోదసిలోకి రాకెట్‌లను పంపించలేం. అదే విధంగా మరో ప్రదేశం 
నుంచి గ్రహాంతరవాసులు మన భూమి మీదకు రాలేరు. ఎందువల్లనంటే 
వాళ్ళ మన స్థలాన్ని ఆక్రమించుకోవలసి వస్తుంది కనుక కాబట్టి తేలేవిషయం 
ఏమిటంటే కొన్ని ప్రత్యేక పరిస్థితులల్లో రెండు వస్తువులు ఒకే స్థలాన్ని ఆక్రమించి 
స్థిమితంగా ఉండగలవని. 

మన శరీరంలోని అణువులు, పరమాణువుల మధ్య ఉన్న ఖాళీ 
ప్రదేశాలలో కూడా ఇలాగే మరికొన్ని శరీరాలు నులువుగా నర్దుకుని 
ఉంటున్నాయి. ఈ శరీరాలు తక్కువ సాంద్రతతో - చాలా పలుచగా - దూరం 
దూరంగా ఉంటున్న అణువులతో నిర్మింపబడి ఉంటాయి. వీటిని జ 
'సూక్ష్మకీరాలు' (అస్ట్రర్‌బాడీస్‌) అని అంటూ వుంటాం. ఈ సాకార 
అణువుల సాంద్రత స్టూల శరీరంలో అణువుల సాంద్రత ws 
శక్కువగా ఉంటుంది. అంచేత, ఈ స్తూల, సూక్ష్మ శరీరాలు జన 
సేలంలో ఏ మాత్రం ఇబ్బంది లేకుండా నిలబడి ఉండగలుగు _ వేర్వేరు 
మట్టిలోని అణువులు, సీసంలోని అణువులు, చెక్కలోని అనే 


63 


మరణం లేని మీరు 


సాంద్రతల్షి పొంది ఉన్నట్లే స్టూల, సూక్షద్రేవోలలోని అణువుల పొందిక 
సాంద్రత గానీ వేరు వేరుగా ఉంటుంది. అందువల్లనే మాంసంతో నిర్మిం 
మన శరీరంలోనే ఈ నూక్షదేహం కూడా ఒద్దికగా ఆ ప్ర 
ఆక్రమించుకుని సంపూర్ణంగా, సుఖంగా సర్దుకుని ఉంటుంది. 
సూక్షద్రేవోన్ని స్తూల దేహాన్ని కలుపుతూ “సిల్వర్‌ కార్డ్‌ (వెండి ప్రోగు 
ఉంది. ఈ వెండి ప్రోగు అత్యంత వేగంతో కంపించే అణువులతో నిర్మితమై 
ఉంటుంది. గర్భంతో ఉన్న తల్లినీ, ఇంకా జిన్మించని పురుటిబిడ్డనీ కలిపే 
బొడ్డుత్రాడు లాగానే ఈ సిల్వర్‌ కార్డ్‌ సూక్షద్రేవోన్ని స్టూలదేహానికి కలుపుతూ 
ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. బిడ్డకు తల్లి శరీరం నుంచే ఆవారం, పోషణా, 
అనుభవాలూ బొడ్డుత్రాడు ద్వారా అందుతూ వుంటాయి. బిడ్డ పుట్టగానే 
బొడ్డుత్రాడుని కత్తిరించి తల్లి నుంచి వేరుచేయగానే ఆ జిడ్గకి ఇదివరకటి 
పరాధీనపు జీవితం అంతమై స్వతంత్రంగా నిలబడగల ఓ క్రొత్త జీవితం 
ఆరంభమౌతుంది. తల్లి జీవితంతో బిడ్డ జీవితం ముడీపడి ఉండడం 
ముగిసిపోయి ఓ క్రొత్త జీవితానికి నాంది జరుగుతుంది. 
మన స్థూల శరీరాన్ని పూర్ణాత్మతో సిల్వర్‌కార్డ్‌ అనుసంధానం చేస్తూ 
- అంటే కలుపుతూ - ఉంటుంది. శరీరం ఉన్నంతవరకు శరీరానికీ, పూర్ణాత్మకు 
మధ్య అనుక్షణం ఓ సంభాషణ జరుగుతూనే ఉంటుంది. రెండింటి మధ్యా 
సంకేతాలు అటూ, ఇటూ ప్రసరిస్తూనే ఉంటాయి. అనేక అభిప్రాయాలనూ, 
ఆజ్బిలనూ, పాఠాలనూ లేక ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు 
ఉపయుక్తమైన 'ఆహారాన్సీ ఈ సిల్వర్‌ కార్ట్‌ పూర్ణాత్క నుంచి గ్రహించి స్టూల 
శరీరానికి చేరవేస్తూ ఉంటుంది. మృత్యువు ఆవహించగానే శరీరానికీ, 
పూర్ణాత్మకూ మధ్య వున్న సిల్వర్‌ కార్డ్‌ తెగిపోయి విష్టి పడవేసిన వస్త్రాల్లాగ 
శరీరం నేలకు జరిగిపోతుంది - వూర్ణాజ్మే తన పయినాన్ని కొననాగిన్తుంది. 
ఈ విషయం వ్రన్తుతం అప్రస్తుతం; కానీ అనేక పూర్ణాత్మలు, 
నూక్షశరీరాలు ఉన్నాయనే విషయం మనం గుర్తుంచుకుంటే చాలు. 
మాంసనిర్మిత స్టూలదేవోల గురించీ, వాటిలో ఉండే సూక్షద్రేవోల గురించీ 
ప్రస్తుకం మనం చర్చించుకుంటూ ఉన్నాం. ఇష్టటివరకు జరిగిన జీవపరిణామ 
64 


గానీ 
పబడ్డ 
దే శాన్షి 


లోద్‌నోంగ్‌ రాంపా 
న  _—  — — — — —_— —_ 


వలన మానవ శరీరానికి అనుసంధింపబడి మొత్తం తొమ్మిది శరీరాలు 

ఉన్నాయి. ముఖ్యంగా మనం ప్రస్తుతం సూక్షశరీరయానం (ఆస్టల్‌ ట్రావెల్స్‌ 
గురించీ, సూక్షశ్రరీరాలు విహారాలు చేసే సూక్షలోకాలను గురించీ మాత్రమే 
3లునుకునే ప్రయత్నం చేస్తున్నాం. 

మానవుడు సత్యానికి దేహధారి అయిన ఓ “ఆత్త”. శరీరం లేకపోతే 
ఏ జ్ఞానాన్ని పొందడం అసాధ్యమో, ఆ జ్ఞానాన్ని సంపాదించేందుకు, అనేక 
నత్యాలను గ్రహించేందుకు ఉపకరించే రక్తమాంసాలతో నిర్మింపబడిన 
శరీరాన్ని మానవుడు ధరిస్తున్నాడు. మానవుని లేక 'మానవశరిరం' అనే ఈ 
ప్రయాణసాధనాన్ని వూర్ణాత్మ తన సారధ్యంలో నడిపిస్తూ ఉంటుంది. ఇక్కడ 
కొంతమందికి 'ఆత్మ' అనే మాటను వాడడం ఇష్టంగా ఉంటుంది. మనం 
మాత్రం 'పూర్ణాత్మ' అనే మాటనే వాడుకుందాం. ఎందుకంటే ఆత్మ అనే పదానికి 
ఉన్న పరిధి మరీ గొప్పది. మానవత్వం కన్నా గొప్పదైన సత్యాన్ని ఆత్మ దర్శిస్తుంది. 
పూర్ణాత్మ శరీరాన్ని శాసించి నడిపిస్తూ ఉంటుంది. మానవుని మెదడును 
ఒక రిసీవింగ్‌ స్టేషన్‌ గానో, లేక ఒక టెలిఫోన్‌ ఎక్సేంజ్‌ లాగానో, లేక ఒక 
రిలేస్టేషన్‌ లాగానో, లేక పూర్తిగా ఆటోమేటిక్‌ ఫ్యాక్టరీ లాగానో మనం 
ఊహించుకోవచ్చు. పూర్ణాత్య నుంచి వెలువడే సంకేతాలను మానవుని 
మెదడు స్వీకరించి ఆ ఆజ్ఞలకు అనుగుణంగా శరీరంలో రసాయనిక 
మార్పులను నిర్వహిస్తూ, భౌతిక శరీరాన్ని ప్రాణంతో నిలబెట్టి ఉంచుతూ 
కండరాలతో పనిచేయిస్తూ, అనేక మానసిక వ్యత్తులను కల్పిస్తూ ఉంటుంది. 
అలాగే, గ్రహించిన అనుభవాలను వూర్ణాత్మకు నిరంతరం నివేదిన్తూ 
ఉంటుంది. 

కారుని కాసేపు ఆపేసి డ్రైవరు బ 
హద్దులకు లోబడి విధిని నిర్వర్తించే శరీరాన్ని వదలిపె 
మానవుడు తను నేర్చుకున్న జ్ఞానాన్ని నూక్ష్మప్రపంచం' వ 
గానంతో విజ సృష్టంగా దర్శించి సమీక్షించుకోవచ్చు భౌ ఎరా 
గురించి, సూక్షలోకాల గురించీ ప్రస్తుతం మన చర్చ క as 
శరీరాన్ని గులంచే మన చర్చ కొనసాగిస్తూ ఉన్నాం. నూక్కే 

65 


యటకు వచ్చి నిలబడినట్లు, అనేక 
ట్టి బయటకు వచ్చి 
లోని అనంతమైన 


మరణం లేని మీరు 


కనురెప్టపాటు కాలంలో నుదూర ప్రాంతాలకు పవయనమె వెళ్ళవ 
ఏ వేళలోనైనా, ఏ ప్రదేశానికైనా వెంటనే వెళ్ళొచ్చు - అలా వెళ్ళి మన fe 
స్నేహితులూ, బంధువులు ఏం చేస్తున్నారో చూడొచ్చు. ఓ పురుషుడు శ్ర సి 
కూడా ప్రపంచంలోని, ఏ సిటీలోని, ఏ లైబ్రలీలోని, ఏ పేజీనెనా క్షణమాక 
కాలంలో చదవగలగడం అనేది సాధనతో చాలా నులభంగా 
సిద్ధింపజేసుకోవచ్చ. పడమటి దేశాల్లో చాలామందికి “శరీరాన్ని వదలి పెట్టి 
బయటికి వెళ్ళిపోవడం అనే విషయం అసాధ్యం” 


అనివిన్తుంది. 
ఎందువల్లనంటే- జీవితమంతా వాళ్ళు అవనమ్మకంతోనే బ్రతుకుతూ, 


ఏ వస్తువునైనా చీల్చి చెండాడి పరిశీలించి ప్రయోగిస్తే తప్ప నమ్మని జీవన 
విధానంతో, “హేతు” వాదంతో అర్థం చేసుకోలేని విషయాలను వాళ్ళు అర్ధం 
లేని విషయాలుగా తమ మనస్సుల్లో స్థిరంగా అభిప్రాయాలను ఏర్పరుచుకుని 
తమ చుట్టూ గిరులు గీసుకుని బ్రతుకుతున్నారు కాబట్టి. 

బాల్యంలో కొందరు పిల్లలు దేవుళ్ళని చూశామని చెబుతూ 
ఉంటారు. ఇలాంటి విషయాలు నిజంగా జరుగుతున్నాయి. అలాంటి దేవుళ్ళని 
మేము చూడగలుగుతున్నాం. వారితో మాట్లాడగలుగుతూ ఉన్నాం. వాళ్ళని 
మేము నేచర్‌ స్పిరిట్స్‌ (ప్రకృతి దేవతలు) అని అంటూ వుంటాం. అనేకమంది 
చిన్నారులకు ఈ ప్రకృతి దేవతలతో స్నేవాం ఏర్పడుతూ వుంటుంది. 
అపనమ్మకంతో ఉండే పెద్దలకు గంటల తరబడి ఆటల్లో మునిగితేలుతూ 
'దేవుళ్ళతో' మాట్లాడ్తూ గడిపే పిల్లలమీద ఏ మాత్రం నమ్మకం ఉండదు. 
ఆ పిల్లలకు మాత్రం తమ స్తేహితులు నిజంగా ఉన్నారనే విషయాన్ని రూఢిగా 
తెలును. 

ఇలాంటి పెల్లలు పెరిగి పెద్ద వారవుతున్న కొద్దీ వాళ్ళను చూసీ 
గేలిచేసి. నవ్వి. కొట్టివడేని, తోవగించుకున పెద్దవాళ్ళు ధోరణిని 
ఎదుర్కోవలసివన్తుంది. ఈ పెద్దలు “తాము ఒకప్పడు చిన్నవాళ్ళే”నన్న 


గుర్తు తెచ్చుకుని తమ పిల్లలని 


అబద్ధాల కోరులుగా, అతి తెలివి చూపిస్తున్న 
వాళ్ళలాగా -చిత్రించుకుని వా 


కని భయంకరంగా దండించడం కూడొ 
66 


| 


| 


లోబీనాంగ్‌ రాంసా 

క ననన ననన నాననా 
చేస్తున్నారు. క్రమంగా ఇలాంటి పరిస్థితులకు తల బర్గి పిల్లలు 'దేవతలు' 
లే రని తమ మనస్సులను హిష్మాటైజ్‌ చేసేసుకుంటున్నారు. పెరిగి పెద్దయి 
మళ్ళీ తమ పిల్లల్ని కూడా అలాంటి దేవతలతో మాట్లాడుతున్నందుకు, ఆడు 
కుంటున్నందుకు దండించే స్థితికి చేరుతున్నారు. 

ప్రాశ్చాత్సదేశాల వారికీ, ఐర్లాండు ప్రజలకీ ఈ విషయాల గురించి 
బాగా తెలునుననే విషయాన్ని మేము బల్లగుద్ది మరీ చెప్పగలం. వాళ్ళకి 
ఈ ప్రకృతి దేవతల గురించి తెలుసు. “దేవుళ్ళు అనండి - 'దేవతిలనండి - 
ఫయిలీస్‌' అనండి - 'లెప్రెషాన్స్‌ అనండి - పేరేదైనా కానీయండి - వాళ్ళ 
పేర్లు అనవసరం కానీ వాళ్ళు ఉన్నారు, మంచిపనులు చేస్తున్నారు. ఇలాంటి 
వారిని నమ్మకపోవడం వలన మానవులు తమ జీవితంలో గొప్ప గొప్ప 
విలువలను కోల్ళోతూ ఉన్నారు. అజ్ఞానం, గర్వం ఈ రెండూ తలకెక్కి 
మానవుడు అనంతమైన విజ్ఞానానికి ర 
ఎందువల్లనంటే ఈ ప్రకృతి దేవతలు తమకు నచ్చిన వాళ్ళకి, తమను నమ్మి: 

ప్రీతితో మేలు చేస్తారు. 

వాళ్ళకి అత్యంత ప్రితి, స్తా : 

పూర్ణాత్మ విజ్ఞానం అనంతం. శరీరంలో ఉన్నప్పుడు ఎన్నో అడ్డంకులూ, 

ద వ ప్ర షీ నిద్రపోతున్నప్పుడు 
పరిధులూ ఉంటాయి. కొంతమందిని తప్పించి ప్రతి మనిషి నిద్ర a 
తన శరీరం లోంచి తప్పించుకుని బయటకు వ 
మెలకువ స్థితిలోకి వచ్చాక తనకు “కలలు” మగ్‌ ము 
కని 
ఈ విధంగా కూడా మానవుడు హిష్టాటైజ్‌ త్రయం wa a 
తాను శరీరం లోంచి బయటకు రాలేదనీ, ఎక్కడి న ను 
అ 

మభ్యపెట్టుకుంటూ తాను సంపాదించుకుని వచ్చిన peas sass 
'కలలు' అనే పేరు పెట్టి వట్టించుకోకుండా ఉం 
చేసుకున్నాడు. . 

నమ్మకం ఉన్న అనేక మంది ఇచ్చా వ 
వడిచపెట్టి, సుదూర తీరాలకు క్షణాల్లో చేరుతూ కొరి | ఐం చేశారో 
శమ శరీరాల్లోకి తిరిగి వచ్చి వాళ్ళు ఏం చూశారో, ఏం దిన్నా 
కొన్నీ స్పష్టంగా గుర్తుపెట్టుకోగలుగుతున్నారు. సాధారణంగా 

67 


ం౦తో తమ శరీరాల్ని 


మరణం లేని మీరు 
నల 


నూక్షశరీరయానం చేయగలను” అనే నమ్మకం తప్పక ఉండి తీరాలి, 
అపనమ్మకంతో వ్యతిరేకపు ఆలోచనలను విరజిమ్ముతూ ఉంటే మాత్రం 
సూక్షశలీరయానం సాధ్యంకాదు. నిజానికి నిర్ణయంగా ఉండగలగడమృ 
నూక్ష్మకరీర యానానికి మొదటి అర్హత. భయాన్ని జయిస్తే సూక్షక్రరీరయానం 
అత్యంత సులభం. 
భయమే బక గొప్ట అడ్డంకి - ఒక బ్రేకు. శరీరాన్ని “వదిలిపెట్టడం! 
అంటే 'మరణించడం' అనే అపోహను ముందు త్రొక్కి పడేయాలి. అలాంటి 
భయాన్ని విడిచిపెట్టాలి. కొంతమందికి తాము “శరీరాన్ని వదిలిపెట్టి బయటికి 
వెళితే తిరిగి రాలేమే” ననీ, ఒకవేళ తిరిగి వచ్చినా తమకన్నా ముందుగా 
నుగొకడు గూగిసోతాడే మోనని చచ్చేంత భగం కయగుడూ ఉంటుంది. 
పిచ్చి భయంతో 'తలుపులు తెరిచి ఉంచితే” తప్ప ఇలాంటివి జరగడం 
అనంభవం. భయంలేని వాడికి ఏ ఆపదా రాదు. శరీరాన్ని వదలిపెట్టి 
అనంతమైన దూరాలకు వెళ్ళిపోయినా సిల్వర్‌ కార్డ్‌ మాత్రం తెగిపోదు. మనం 
భయపడిపోయి 'ఆవ్వోనిస్తే' తప్ప మరెవ్వడూ మన శరీరంలోకి దూరి 
ఆక్రమించుకోలేడు. 
సూక్షశల్‌ర యానం తరువాత ప్రతిసారీ - ప్రతిసారీ - నువ్వు నీ 
శరీరానికి తిరిగి వస్తావు - రాత్రి నిద్రపోయిన ప్రతి వ్యక్తీ మళ్ళీ ప్రొద్దున్నే 
నిద్రలేచినట్లుగా ! మనం భయపడే విషయం నిజానికి ఎప్పడూ జరగదనే 
విషయం మనకందరికీ బాగా తెలుసు. 
భయం తరువాత ఉన్న మరో అడ్డంకి “ఆలోచనా. రీజనింగ్‌ (తర్కం) 
తో చేసే ఆలోచనల వల్లనే ఎక్కువ సమస్య ఎదురవుతుంది. “ఆలోచన” - 
“హేతువాదం”, ఈ రెండే ఓ మనిషిని పర్వత శిఖరం మీదకి చేరనీకుండా 
అడ్డుపడుతూ ఉంటాయి. ఎక్కుతూ ఉన్నప్పడు కాలు లేక చెయ్యి పట్టు తేఫి 
క్రింద పడితే ప్రాణాలు “హరీ” అంటాయనే 'రీజనింగ్‌' మనిషిని కొండ 
ఎక్కనీయదు. కాబట్టి ఆలోచననీ - రీజనింగ్‌నీ కూడా నిర్దాక్షిణ్యంగా 
అణచివేయాలి. ఈ రెండు పదాలు - ఆలోచనా, రీజనింగ్‌ చాలా చెడ్డవి 
కావడం మన దురదృష్టం. ఆలోచన లేక యోచన! ఎప్పడైనా మీరు 'ఆలోచనే' 
68 


లో 5 $0ర్‌ రాంసా 


(యోచన) గురించి ఆలోచించారా? 'ఆలోచన' అంటే ఏమిటి? మీరు 
ఎక్కడ ఆలోచిస్తారు? మీ ఆలోచనలు తలపై నుంచి వన్తున్నాయా? 
మీ తల వెనకవైవున ఆలోచనలు జరుగుతున్నాయా? భ్రూమధ్యం గ 
జరుగుతున్నాయా? చెవుల లోపల ఆలోచిస్తున్నారా? కళ్ళ మూసుకుంటే 
మీ ఆలోచనలు ఆగి పోతున్నాయా? లేదు! మీ మనస్సును నువ్వు ఎక్కడ 
లగ్గం చేస్తావో - ఎక్కడ కేంద్రీకరిన్తావో - అక్కడే నీ ఆలోచన జరుగుతూ 
ఉంది. ఈ చిన్ని - మౌలికమైన సత్యాన్ని అర్ధం చేసుకుంటే చాలు - మీరు 
మీ శరీరాన్ని వదలి బయటికి వచ్చి సూక్షశరీరంతో ఎక్కడకైనా, పిల్లగాలిలా 
తేలిపోవచ్చు. దీన్ని గురించి ఆలోచించు. మళ్ళీ ఈ పాఠం ఇక్కడవరకు 
చమురు. అలోవన గురించి ఆలోచించు, మీరు లాబోయు కష్టాల గురించి 
ఆలోచిస్తూ ఉండడం వల్ల మీ ఆలోచనే నిన్ను వెనక్కి ఎలా నెట్టేస్తోందో 
ఓసారి ఆలోచించు. మీ ఇంట్లో వొంటరిగా ఉన్న సమయంలో - అర్థరాత్రి 
వేళ - గాలులు బలంగా ఈలలు వేస్తూన్న వేళ - ఇంట్లోకి దొంగలు 
వచ్చేశారేమోనని మీరు అనుకుంటున్లవేళ - కర్టెన్‌ వెనక దాక్కుని మీ మీదకు 
దూకడానికి సిద్ధపడుతున్న మనిషి గురించి మీ ఆలోచనలు సాగడం లేదూ? 
“ఆలోచన” - ఇలాంటి ఆలోచన వల్లే మీకు ఎక్కువ ప్రమాదం జరుగుతుంది. 
ఆలోచన గురించి ఇంకా ఇంకా ఎక్కువ ఆలోచించండి. 
మీకు ఓ పన్ను పాడయి నొప్పితో బాధపడుతున్నారు. అయిష్టంగానే 
డెంటిస్టును కలవాల్సి వచ్చింది. ఆయన మీ నోటిని పరీక్షించి ఆ పంటిని 
పెరికి పడేయాలని అంటున్నారు. పన్ను పీకితే నొప్పి పుడుతుందని మీకు 
యం పట్టుకుంది. డెంటల్‌ చెయిర్‌లో బిగపట్టుకుని కూర్చున్నారు. మీ నోట్లో 
6ంజెక్షన్‌ ఇవ్వడానికి డెంటిస్టు సిరంజిని మందుతో ఎత్తి పట్టుకునేసరికి 
బ్ర సీగాలు పోయినంత వనయ్యింది కదూ? భయంతో గుటకలు 
౨ిగుతున్ట మీ ముఖం పాలిపోయిందని కూడా గమనించారా? ఇంజెక్షన్‌ 
'సేతో బాబోయ్‌ - ఆ తరువాత మీ నోట్లోకి వెళ్తున్న పట్టకారు. బలంగా 
పన్ను నెత్తురుతో బాటు మీ నోట్లో నుంచి వెలుపలికి రావడం 


మరణం లేని మీరు 


మీరు చూస్తారు కదూ? ఆషాక్‌ నుంచి తట్టుకుని ఉండగలనా! అని 
ఆలోచిస్తున్నారు కదూ! బహుశా స్పృహతప్పి పడిపోతానని అనుకుంటున్నారు 
కదూ! ఈ విధంగా మీరు మీ భయాన్ని పోషిస్తూ మీ పంటి నొప్పిని ఇంకా 
ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. మీ ఆలోచనా శక్తి మొత్తం ఆ పిష్టి పన్న 
మొదట్లో కేంద్రీకరింపబడి బాధను ద్విగుణీకృతం చేస్తుంది. మీమొత్తం శక్తి 
అంతా ఆ నొష్టిని ఎక్కువ చెయ్యడానికే ఉపకరిస్తూ ఉంటుంది. సరే ఇప్పడు 
తాపీగా ఆలోచిస్తే, మీ ఆలోచన ఎక్కడుంది? తలలోనా? మీకు ఎలా 
తెలుసు? మీ తలలో ఆలోచన ఉన్నట్టు మ్‌రు గ్రహించగలుగుతున్నారా? 
ఎక్కడ మీ మనస్సు కేంద్రిక్య్వతమౌతుందో అక్కడే ఆలోచన ఉంది. మీరు 
మీ గురించి ఆలోచిస్తూ ఆలోచనలు మీలోనే ఉన్నాయని ఆలోచించడం 
వల్ల ఆ ఆలోచనలు మీలోపలే ఉన్నట్టు మీకు అనిపిస్తుంది. ఆలోచనని మీరు 
ఎక్కడ ఉండాలని కోరుకుంటావో ఆ ఆలోచన ఆ చోటులోనే ఉంటుంది. 
మీ ఆలోచన ఎక్కడికి వెళ్ళాలని మీరు కోరుకుంటారో మీ ఆలోచన 
ఆ చోటుకే ఖచ్చితంగా వెళ్ళి తీరుతుంది. 

“ఎక్కడ మీరు మీ మనస్సును కేంద్రీకరిస్తారో అక్కడే ఆలోచన ఉంది! 
అనే ఈ మాట గురించి మళ్ళీ పరిశీలిద్దాం. ప్రచండంగా యుధ్ధం 
జరుగుతున్నప్పుడు కొందరికి తూటాలు శరీరంలోనికి దిగబడినా, కత్తులు 
శరీరాల్లో దిగబడినా నొప్పలు తెలియవు. కొంత సమయం జరిగే వరకూ 
వాళ్ళకి గాయాలు అయిన సంగతే వాళ్ళకు తెలియదు. తమకు తగిలిన దెబ్బల 
గురించి ఆలోచించడానికి వాళ్ళకు సమయం దొరికినప్పడే వాళ్ళకి నోప్పి 
గుర్తొచ్చి ఒక్కసారిగా ఆ షాక్‌తో స్పహకూడా తప్పి పడిపోతూ ఉంటారు. మన 
అధ్యాత్మిక అభివృద్ధికి ఆలోచనా, రీజనింగూ, భయమూ ఈ మూడు పెద్ద 
బ్రేకుల్లాగా పనిచేస్తాయి. మన శరీరం అనే యంత్రాన్ని ఈ మూడూ మెల్లగా 
నడపడం ప్రారంభించి, వేగాన్ని బాగా తగ్గించేసి పూర్ణాత్మ నుంచి వస్తున్న 
ఆజ్జల్ని వక్రీభవింపచేసి అమలు చేస్తాయి. 

"మానవుడు తాను మూర్ధంగా ఏెర్చరచుకున్న భయాలూ, హద్దులో 
'అెండూ 'లేకుండా ఉన్నట్లయితే అతడు మానసికం గానూ, శారీరకం 


జ్‌ 


లోద్‌నాంగ్‌ రాంనా 


గానూ కూడా దీ “సూపర్‌మేన్‌'గా తయారవగలడు. ఉదాహరణకు ; 
ఓ చీపురుపుల్లలాంటి, మరి స్వతవోగా పిరికితనం ఉన్న ఓ వ్యక్తి రోడ్డు ప్రక్కనే 
ఉన్న కాలిబాటలో నడుస్తూ పరాకుగా రోడ్డు మీదకు వచ్చేస్తాడు. ఆ రోడ్డుమీద 
వాహనాలు భారీగా వేగంగా పరుగులు పెడుతూ ఉన్నాయి. ఏ వ్యాపార 
గురించో అతను ఆలోచిస్తూ ఉండవచ్చు. లేదా తాను సాయంత్రం ఇంటికి 
తిరిగి వెళ్ళేసరికి తన భార్య ఏ మూడ్‌లో ఉంటుందోనని బహూశా అతడు 
ఆలోచిస్తూ ఉండవచ్చు లేదా పీక్కుతినే అప్పల వాళ్ళ గురించి అతను 
ఆలోచిస్తూ ఉండవచ్చు. ఇంతలో ఉన్నట్టుండి ఓ హారన్‌ మోత చెవులు తూట్లు 
పడేలా వినిపిస్తుంది. ఆ మనిషి ఉలిక్కిపడి ఈ లోకంలోకి వస్తూనే ఏ 
అలోచనా లేని స్థితిలో ఒక్క ఉదటున లంఘించి - ఒడ్డున పడతాడు. 
బహూశా అలా గెంతడం సామాన్యులకే కాదు - బాగా ప్రాక్టీసు ఉన్న కండలు 
తిరిగి వున్న అథ్లెట్లకు కూడా సాధ్యపడకపోవచ్చు. వారన్‌ వినిపించిన తక్షణం 
ఈ వ్యక్తి “ఆలోచనా”, “రీజనింగూ” మొదలుపెట్టాడని మనం ఓ సారి 
అనుకుందాం - అతని ఆలోచనలు గట్టెక్కడం ఖాయం. ఈ విషయంలో 
అనుమానం ఏమీ అక్కరలేదు. అతని మనస్సులో ఆ సమయానికి ఏ 
ఆలోచనా రాకుండా స్థంభించి ఉంది. కనుకనే సర్వజ్ఞత్వం ఉన్న పూర్ణాత్మ 
అతడి వెన్నంటి కాపాడుతూ ఉంటూ అతడి కాలి కండరాలలోకి కొన్ని 
రసాయనిక పదార్థాలను (ఉదాహరణకి అడ్రినారిన్‌) వేగంగా పంపించే 
సందేశాన్ని పంపించి తద్వారా మామూలు ఆలోచనలతో సాధించలేని 
అసాధ్యవు 'జంవ్‌ిను అచేతనావన్గలో ఉన్న అతడిలో కలిగింవచేయ 
గలిగిందని మనం గ్రహించాలి. 

జంతువుల్లీ మనిషినీ వేరు చెయ్యగలిగేది 'ఆలోచనే' - అనే 
విషయాన్ని పాశ్చాత్యులు విపరీతంగా బోధిన్తూ ఉంటారు. అదువులేని 
లోచనలు మనిషిని జంతువుల కన్నా తక్కువస్థాయిలో నిలసెడుతాం 
ముఖంగా సూక్ష్మ్రరీరయానం విషయంలో పిబ్లులకి-మనకి కనుపించని 
విషయాలు కూడా కనబడుతాయనే సత్యం చాలామందికి అనుభవంలో! 
వచ్చే ఉంటుంద కొన్ని జంతువులకు దెయ్యాలు స్పష్టంగా కన 


మరణం లేని మీరు 


కొన్ని జంతువులకి కొన్ని విషయాలు జరుగబోయే ముందుగానే శై 
ఈ విషయాలు మనుమ్మలు అర్థం చేనుకోవడానికి చాలా 
వడుతుంది. జంతువులు మనలాగా “ఆలోచనలినూ 'లిజ, 
ఉవయోగించవు. వాటి పద్ధతి వేరే ఉంది. ఆ దారినే మ 
పట్టుకోవాలి. 

కాబట్టి మనం ముందుగా మన ఆలోచనలను నియంత్రించడం 
అలవాటు చేసుకోవాలి. మన మనస్సుల అంచుల్లో నిరంతరం పరిభ్రమించే 
సోమరిపోతు ఆలోచనలని విసర్దించే ప్రయత్నం చేయాలి. ఓ ఏకాంత 
వ్రదేశంలో నుఖంగా కూర్చోండి. వూర్తిగా రిలాక్షవ్వండి. ఎవ్వరూ 
మీ ఏకాంతాన్ని భగ్నం చేయలేని చోట్లో మీరు కూర్చోవాలి. ఇబ్బందిగా 
ఉండకుండా గదిలోని దీపాలు ఆర్దేయండి. ఎందువల్లనంటే ఇలాంటి 
పరిస్థితిలో కాంతి వల్ల కూడా మీకు ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. 
తరువాత తాపీగా మీ ఆలోచనలను గమనిన్తూ వాటి గురించి 
ఆలోచించండి. నానాటికీ పెరిగిపోతున్న ధరల గురించి ఆలోచించండి. 
ఆందోళన కలిగిస్తున్న ప్రపంచ పరిస్థితులనూ, మీ యజమానితో మీరు 
ముఖాముఖి మాట్లాడదలచుకున్న విషయాలు గుర్తిస్తే వాటిని 
గమనించండి. ఇలాంటి వైవిధ్యం కల్లిస్తూన్న ఆలోచనలనన్నింటినీ బయటకు 
గెంటేయండి. 

చాలా ఎత్తు ఉన్న ఓ బిల్టింగు చివరి అంతస్తులో ఉన్న ఓ గదిలో 
మీరు కూర్చుని ఉన్నట్టు ఊహించుకోండి. మీ కళ్ళ ముందు ఓ పెద్ద కిటికీని 
అడ్డుకుని ఉన్న నల్లటి కర్ణెన్ల వైపు మీ దృష్టిని సారించండి. అలాంటి తెర 
మీద మీ ఆలోచనలకు భగ్షం కలిగించే డిజైన్లు ఏవ లేవనే విషయాన్ని 
గమనించండి. మీలోని చైతన్యాన్ని ఆ నల్లటి తెర మీదే కేంద్రీకరించండి. మీ 
చైతన్నాన్ని ఏ ఆలోచనలూ వేధించకుండా చూసుకోండి. మీ చైతన్యపు నల్లటి 
తెఠ మీదకు ఏ ఆలోచనలూ వచ్చి వాలకుండా చూసుకోండి. ఏవైనా 
అలోచనలు ఈ తెర మీదకు ప్రాకేందుకు ప్రయత్నిస్తే ఆ ఆలోచనలను 
ఆ తెర.అంచుల నుంచి క్రిందకు తోసేయండి. కొంత సాధనతో ఈ విధంగా 

72 


లుస్తాయ్యి 
సమయం 
నింగు'ను 
నం కూడా 


లో 'బరొంగ్‌ రాంనా 


మ్‌ ఆలోచనలనన్నింటినీ బయటకు తరిమేయవచ్చి. ఉన్నట్టుండి కొన్ని 
ఆలోచనలు మీ చైతన్యపు అంచులలో సొక్షౌత్కరిస్తే బలవంత హని 
బయటకు వెళ్ళమని ఆజ్ఞాపించండి. మళ్ళిమీ నల్లటి చైతన్యపు తెరమీదే మీ 
ధ్యానను అడ్డం చెయ్యండి. మీ ఆలోచనల శక్తితో ఆ తెరని పైకి ఎత్తి 
ఆ తెరకు వెనక ఉన్న కిటికీలోంచి ఏం కనిపిస్తుందో గమనించే వ్రేయత్తం 
చెయ్యండి. 

మళ్ళీ కేవలం మీ ఊహల్లోనే ఉన్న ఆ నల్ల తెరమీదే మీ ధ్యాసను 
స్ధిరంగా నిలిపి ఉండే ప్రయత్నం చెయ్యండి. అలా చేన్తున్షవ్పడు ఎన్నో 
ఆలోచనలు మీ దృష్టిలో పడేందుకు ఎగబడుతుంటాయి. మీ దృష్టిని మళ్ళించే 
ప్రయత్నాలు చేస్తూంటాయి. మీ మానసిక శక్తితోనే ఆ ఆలోచనల్షి బయటకు 
బలవంతంగా నెట్టేసే ప్రయత్నం చెయ్యండి. (ఈ మాట ఇదివరకే మేము 
చెప్పడం జరిగింది. అయినా మళ్ళీ మళ్ళీ ఎందుకు చెబుతున్నామంటే 
ఈ మాట మీ బుర్రలో స్థిరంగా దిగబడాలి గనుక. ఏ ఆలోచనలూ లేని 
ప్రశాంతమైన స్థితిని మీరు సంపూర్ణంగా పొందగలిగినప్పుడు - ఆ శూన్యంలో 
మీ ఉనికిని గమనించగలిగే నమయంలో ఉన్నట్టుండి ఓ తెర సర్రున 
చిరిగినట్టు మీకు అనుభూతి చెంది ఆ క్షణంలోనే ఈ భౌతిక ప్రపంచం 
పరిధుల్ని అధిగమించి మరో కొత్త అర్థం మీకు స్ఫురిస్తుంది. ఈ విధంగా 
మీరు మీ సాధనని సాగిస్తే మీ ఆలోచనలను నియంత్రించుకో గలుగుతారు. 
గొప్ప మాన్సర్లలాగే మీరూ ఆలోచనల వలయాల నుంచి బయట 
పడగలుగుత్రారు. చిత్తచాంచల్ళాన్ని అరికట్టి పరమశాంతిని పొందగలరు. 

ప్రయత్నించండి, నేర్చుకోండి, అలవాటు చేసుకోండి. ఏ అభివృద్ధిని 
మీరు సాధించాలన్నా సాధన, నిరంతర సాధన ఎంతో ముఖ్నం. పనికిరాని 
“లోచనలని మీలోంచి విసర్జించే ప్రయత్నాన్ని సాధనతో సాధించండి. 


న... 
న. 

984238 gy ag 

Shree agg BIEN 

శస షరి 8 న. 

= | 

॥ డి రతిం శ 8 SITET 

9 Gog ELITE TEEN 
2 SoBe జ SAT DERE: 
fg) hh De 
జి 9h. 1! న CEI 
4% |W స్ట ణీ q&p 8 B92 ER 
సళ శకం | తం cele 
] శీ nog టి 

సి న... EEL: 
గె సీ ge gh Se 

NY ¥ పళ్ల జంత కన స... 
fog సన msg DQ [1 
న... 

Brg S ఫర క సర లీలల 2B 98 

హ్‌ కం ట్ర చప డీ క్‌ లర EEE: 

స ప. శా 

Es aldidbaasett 


“భంగ ఎం 9దింధాండా గాడగాయాంn 090 ఆ spuapy 00 ౮ 
SLHOIS 8344 ఇరా ose pe fe selon mee gq చితా 
mG wos pewGgpAypgAppaisA 20|| rew-3 ౩౧0 
PAyp6AppaisA/wox pqs: MMM 

వ TNNVH SYOo8-® ౫౧౦ 
౧౭0౮౭౮1౯) NUYS ISSN [WoT aqMynof MMM 
PfyyéAppaisfis3sn/wozaqmnof mmm 

2: STANNVH O30IA ౩38౧.౧౦4 uno 
urjods601q'EIUEIEMS]EUONOASPNPUIY' MMM 
NIT 19158 33M SINVH 9 SWVHVLHSV 9 
SVHOTS 1౩౫50౫5 ‘SNVVHa IGNIH Y04 


74 


uwzodsbojq'wefejepueibeueubireiepuns'MMM 
వళ” 4౨15 aM 00 ఉలంీఆండే ౧౨౫ గ్రా 
urjods6oiqwepuesexyewen6'MMM :MNIT LHOIS 
BAM arceee® gs genni porasthor ci 
urjodsbojq"jeluesemsjeuonoaspnEnj37y MMM 
వాక? OVOINMOG ౨ 33¥4 ఈం SYNIT G9 0 
914915 83M S$Y008-2'sOlanv'sozal్న ౪౧౦ 


tet ఎంఐ SLHOIS 23M ఇ coop కల Ee stelon 


eR 


లోబోసాంగ్‌ రాంనా 


నన 
మీ ఆత్మశక్తితో మీరు - నూక్ష్మకరీర ధారివైన మీరు - ఆరడుగుల దూరం 
ఉన్న మీ స్థూల శరీరాన్ని స్వయంగా దర్శిస్తున్నట్టు తీవ్రంగా ధ్యానించండ్షి 
ఆలోచించండి! అప్పడు సరియైన మీ సాధన ఫలించిన ఫలితంగా ఉన్షట్టుండ్తి 
ఓ చిన్న విద్యుద్ధాతం లాంటి చురుకైన చైతన్యాన్ని (షాక్‌) మీరు అనుభవించి 
కళ్ళ మూసుకుని సుఖంగా పడుకుని ఉన్న మీ స్థూల శరీరాన్ని స్వయంగా 
దర్శించగలుగుతారు. 

ఈ స్లితిని సాధించడం మొదట్లో శ్రమతో కూడుకుని ఉన్నట్లు 
అనిపిస్తుంది. మీరు ఓ పెద్ద రబ్బరు బెలూన్‌ లోపల ఉండి బయటపడేందుకు 
ఆ బెలూన్‌ లోపలి నుంచి నొక్కుతూ - బలంగా మళ్ళి మళ్ళి నొక్కుతూ - 
గింజుకుంటూ పెద్ద ప్రయత్నం చేసినట్టు అనిపించవచ్చు. బెలూన్‌ లోంచి 
బయటకు వచ్చేందుకు ఎంత నౌక్కి ప్రయత్నించినా ఏ మాత్రెం ఫలితం 
కనిపించకపోవచ్చు. ఏ క్షణం లోనైనా బెలూన్‌ లోంచి బయటపడగలననే 
నిశ్చయం మీకు ఏర్పడుతూ ఉండవచ్చు కూడా. చివరకి బక్క కుదుపుతో 
బెలూన్‌ను చీల్చుకుని టవ్వన బయటకు వచ్చినట్టు మీకు బలంగా 
అనిపించవచ్చు. ఉద్రేకం చెందవద్దు. భయపడవద్దు. భయపడకుండా 
ఉన్నట్టయితే సుఖంగా ముందుకు సాగవచ్చు - భవిష్యత్తులో ఏ భయాలూ 
లేకుండా ఏ విఘ్మాలూ లేకుండా ఉండగలరు. కానీ ఏ మాత్రం భయపడినా 
మళ్ళీ గబుక్కున స్ఫూల శరీరం లోనికి దూకేయవలసి వస్తుంది. ఇక 
ఆ రోజు ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోవచ్చు. మరో రోజు చేసే 
ప్రయత్నంలోనే మళ్ళీ మీ కృషి ఫలించవచ్చు. కాబట్టి ప్రస్తుతానికి మళ్ళీ 
సూక్షశలీరయానం సంగతి కట్టిపెట్టి నిద్రలో విశ్రాంతి పొందటం మంచిది. 

ఇంకా కొంచెం ముందుకు వెళదాం. మీరు ఈ సాథనతో 
సులభంగానే మీ శరీరం నుండి బయట పడినట్టు అనుకుందాం. మీరు 
మీ సూక్షశరిరాన్ని చూస్తూ ఉన్నారని అనుకుందాం. “ఇక ఏం చేయాలా” 
అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చ బహూశా. కాస్సేపు మీ స్టూల శరీరం 
గురించి మరచిపోండి! దాన్నే చూస్తూ నుంచోకండి! మళ్టీ ఎన్నోసార్లు 

స్తూల శరీరాన్ని పరీక్షగా చూసే అవకాశం మీకు తప్పక వస్తూనే 
9ధి. కాబట్టి ఆ ప్రయత్నం విరమించి ఈ సాధనని కొనసాగించండి. 
75 


| మీ 


| నక్ష 


మరణం లేని మీరు 


మీ గదిలో అటూ, ఇటూ తేలిపోయే ప్రయత్నం చెయ్యండి -గాల్లో 

ఇటూ తేలిపోతున్న ఓ సబ్బు నీటి బుడగ లాగా - ఎంచేతనంటే 
ము నూక్షశలీరం బరువు ఆ సబ్బునీటి బుడగ బరువు కన్నా తక్కువగా 
ఉంటుంది కాబట్టి - మీరు క్రింద పడలేరు - ఏదెబ్బలూ తగిలించుకోలేవు. 
మ్‌ స్టూలశరీరాన్ని ఐశ్రాంతి తీసుకోనియ్యండి, మీ స్తూల శరీరం సుఖంగా 
ఫడుకుని ఉండడానికి దాని జాగ్రత్తకూ మీరు తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ 
ముందుగానే తీసుకుని ఉన్నారు కదా! అలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు. 
కనుకనే సూక్షశ్రరీరంతో బయటకు వచ్చారు కదా. తగిన జాగ్రత్త తీసుకోకపోతే 
మీరు తిరిగి వచ్చాక ఏ కాలో, చెయ్యో బెణికి ఉండటమో, మెడ కాస్త పట్టేసి 
ఉండటమో జరగవచ్చు. గరుకుగా ఉన్న వస్తువుతో మీ శరీరం రాచుకుంటే 
కొన్ని నరాలు వత్తిడికి లోను కావచ్చు లేకపోతే మ్‌ చేయి క్రిందకి వాలి 
ఏ కంబళి అంచుకో రాసుకుని, నిస్తబ్ధమై తిమ్మిర్లు పట్టవచ్చు. కాబట్టి స్థూల 
శరీరాన్ని జాగ్రత్తగా శ్రద్ధగా వదలి పెట్టి సూక్ష్మకరీరంతో బయటకు రావడాన్ని 
అభ్యసించు. 

ఇక ప్రస్తుతం మీ గదిలో తేలియాడే నీటి బుడగలాగా హాయిగా 
శేలియాడే ప్రయత్నం చెయ్యండి. మామూలుగా ఎక్కడ మీ దృష్టి ప్రసరించదో 
ఆ ప్రదేశాలన్నీ - అంటే ఇంటి కప్పనీ, మూలల్షి కూడా జాగ్రత్తగా పరీక్షించండి. 
ముట్టుకుని చూసే ప్రయత్నం చెయ్యండి. నిర్భయంగా మీ గదిలో 


| శేరియాడుతూ సుఖంగా ఎగురగలిగితే తప్ప, సాధన చేస్తే తప్పు, గదిని వదలి 


రియట ప్రపంచంలోకి భయపడకుండా సూక్షశరీర యానం చెయ్యలేరు. 
సూక్ష్మ్యకరీర యానం గురించి మనం వేరే మాటలను ఉపయోగించి 

ఈ చేసుకునే ప్రయత్నం చేద్దాం. నిజానికి సూక్షశ్రరీర యానం చెయ్యడం 
సా సులభం. “సూక్ష్మకరీర యానం చెయ్యగలను” అనే విశ్వానం - నమ్మకం 
న ఉంటే అంతే చాలు. తప్పక మీరు విజయాన్ని సాధించగలరు. ఎట్టి 
గేనూ మీరు భయపడకూడదు. ఎందుకంటే సూక్షక్రరీరం ఉన్న 

లో భయం ఉండే అవకాశమే లేదు. సూక్షశ్రరీరయానం పూర్తి స్వేఛ్చ 
నికు ఆలవాలం. ఆ చోట్లో భయానికి ఆస్కారం ఎక్కడ వుంది? 


16 


ఆ ల క ల 


మళ్ళి స్థూల శరీరంలోకే తిరిగి వచ్చాక “ఈ దేహంలో బంటినయ్యానే?” 
అని మీరు చింతించాల్సి ఉంటుంది. మట్టితో నిర్మింపబడిన గుదిబండలాంటి 
బరువైన దేహంతో - మన ఆధ్యాత్మిక ఆజ్ఞల్లి సక్రమంగా నిర్వర్తించలేని స్తూల 
శరీరంతోనే బాధలూ భయాలూ అన్నీ సూక్షద్రేవానికి బాధలూ, భయాలూ 
లేనే లేవు, అది పూర్తి స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తూ ఇచ్చా మాత్రంగా సంచరిస్తూ 
సుఖైక స్వరూపంతో ఉంటుంది. 

నూక్ష్యకలీర యానం గురించి మళ్ళీ కొన్ని కొత్త మాటలతో పునశ్చరణ 
చేద్దాం. మీరు మీ మంచం మీద వెల్లికలా పడుకుని ఉన్నావు. మీ శరరంలోని 
అన్ని అవయవాలూ పూర్తిగా విశ్రాంతి పొంది సుఖంగా నిద్ర భంగిమను 
దాల్చి ఉన్నాయి. ఓ కాలు మీద మరో కాలు పడి తిమ్మిరి ఎక్కకుండా రెండు 
కాళ్ళు విడి విడిగా విశ్రాంతితో ఉన్నాయి. శరీరం మొత్తం సుఖంగా ఎక్కడా 
ఓ వస్తువులూ గుచ్చుకోకుండా ఉన్నాయి. శరీరంలో రక్తప్రసరణ సులభంగా, 
ఎలాంటి అడ్డంకులూ, బరువులూ లేకుండా దివ్యంగా సాగుతోంది. 
ప్రశాంతంగా, తృప్తితో మీరు పడుకుని ఉన్నారు. ఏ విఘ్నాలూ ఏర్పడే అవకాశం 
లేదు. మీరు ఏ మాత్రం ఆందోళనా చెందడం లేదు. “సూక్షశలీరంతో ఎప్పడు 
బయట పడదామా” అన్న ఆలోచన తప్ప మరో ఏ ఇతర ఆలోచనా మీకు 
లేదు. 

రిలాక్స్‌ అయిపోండి! ఇంకా, ఇంకా బాగా రిలాక్ష్‌ అయిపోండి! మీ 
స్టూల శరీరాన్షే పోలిన మరో దయ్యం లాంటి ఆకారం ఒకటి మీ శరీరంలోంచి 
నెమ్మదిగా బయటకు వస్తున్నట్టు గాల్లో తేలే పుప్తాడి లాగా మీ న్థూల 
శరీరంపైన తేలుతున్నట్టు మెల్లగా కొంచెం కొంచెం పైకి వెళ్తన్నమ్లు 
ఊహించండి. కళ్ళుమూనుకునే ఉండి ఈ ప్రయత్నం చెయ్యి. కళ్ళు 
తరుచుకుని ప్రయత్నిస్తే మొదటి మూడు నాలుగు ప్రయత్నాలలో మీరు 
అప్రయత్నంగా ఉలిక్కిపడ్డట్టయి మళ్ళి నీ నూక్ష్మకరీరాన్ని వేగంగా క్రిందకు 
లాగేసుకుని మళ్ళీ మామూలు చొట్లోనే దాన్ని సర్దేసి ఉంచేసే ప్రయత్నాన్ని 
అప్రయత్నంగా చేయగలరు. 

77 


మరణం లని మిరు 


నిద్రపట్టబోయే ముందు కూడా కొంతమంది ఉన్నట్టుండి ఓసారి 
చిన్నగా ఉలిక్కిపడ్డట్టు కలిగే అనుభవాన్ని చాలాసార్లు పొందేవుంటారు. 

ఈ ప్రకంపనం, తొట్రుపాటు ప్రత్యేక పద్ధతిలో జరుగుతుంది. పెద్ద 
ఎత్తున ఈ ప్రకంపనం, సంభవిస్తే “నిద్రపోవాలి” అనుకుంటున్న వ్యక్తి పూర్తి 
చైతన్యంతో ఎగిరి కూర్చుంటాడు. బాగా మొరటుగా బయటకు వస్తున్న 
సూక్షశరీరం ప్రయత్నం వల్ల శరీరానికి ఈ ఉలికిపాటు, తొట్రుపాటు లేక 
ప్రకంపనం ఉధృతంగా సంభవిస్తుంది. నిద్రవేళల్లోనే సూక్షశరీరాలన్నీ తమ 
స్థూల శరీరాల నుంచి బయటపడి సుదూర తీరాల్లో విహరిస్తుంటాయనీ, 
ఎలాంటి నమ్మకాలూ లేని వాళ్ళ తమ అనుభవాలను కలల క్రింద 
ఊహించుకుంటూ ఉంటారనీ మనం ఇదివరకే చెప్పుకుని ఉన్నాం. ఇక మళ్ళీ 
సూక్ష్మకరీరం గురించిన చర్చలోకి వద్దాం. 

మ్‌ స్తూల శరీరంలోంచి నెమ్మదిగా, సులభంగా బయటకు వస్తూన్న 
నీ సూక్షశరీరం నెమ్మది నెమ్మదిగా పైకి కదుల్తూ మీ స్థూల శరీరంపైన 
సుమారు ఆరు అడుగులు ఎత్తులో తేలియాడుతూ ఉంటుందని అనుకోండి! 
ఆ ఎత్తులో మీ స్టూలశరీరానికి సమాంతరంగా ఉండి నెమ్మదిగా అటూ, 
ఇటూ ఊగుతూ మీ నూక్షద్రేవోన్ని ఊహించండి. ఇలా ఊగడం లాంటి 
అనుభవాన్ని మీరు నిద్రవట్టబోయే ముందు కొన్నిసార్లు అనుభవించి 
ఉండవచ్చు బవూశా! డోలాయమానంగా ఉన్నా నూక్ష్యశరీరవేం 
ఈ అనుభవానికి కారణం. మేము ఇందాకటి నుంచీ చెబుతున్నట్టుగా గాల్లో 
మీపై వ్రేలాడే - అటూ, ఇటూ ఊగే మీ సూక్ష్మశ్రరీరాన్ని ఆరు అడుగులు క్రింద 
ఉన్న స్టూలశరీరంతో అనుసంధానం చేస్తూన్న ఓ సిల్వర్‌కార్డ్‌ మీ స్టూల 
సూక్షద్రేవాల బొడ్డు భాగంలో ఉండి నిలబెట్టి ఉంచుతూ ఉంటుంది. 

మరీ నిశితంగా మీ స్ఫూలదేహాన్ని చూడవద్దు. ఎందువల్లనంటే 
ఏమాత్రం భయపడినా మీ స్థూల శరీరం భయంతో కంపించగానే ఒక్క 
ఉదుటున మీ సూక్షశరీరం మళ్ళీ సూల శరీరంలోకి దూకేసి దాక్కుంటుంది 
- మళ్ళి ఆ రోజు బహూశా బయటకి రాదు. ఈ ప్రయత్నం అంతా మళ్ళీ 
ఇంకోరోజు చెయ్యాల్సి ఉంటుంది. మా మాటలని మీరు శ్రద్ధగా ఆలకించి, 

78 


లోద్‌సాంగ్‌ రాంసా 


జాగ్రత్తగా మనలుకుంటే, బెదరిపోయి ఉలిక్కిపడకుండా నిర్ణయ, 
ఉన్నట్టయితే, మీ సూక్షద్రేహం మీ స్టూలదేహం మీద సుఖంగా త్రో 
అలాగే నిలబడి ఉంటుంది. కొన్ని క్షణాల వరకూ దాన్ని అలాగే తేలుతూ ఉండగ 
ఏ వనీ చెయొద్దు - శ్వానను నెమ్మదిగానే సాగిన్తూ ఉండు, ఇద్ద 
మొట్టమొదటిసారి మరు మ్‌ సూక్ష్మ్యకరీరంతో పూర్తి చైతన్యంతో సూల శరీరం 
లోంచి బయటకు వచ్చారు, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండి తీరాలి. 
మీరు భయపడకుండా ఉంటే, ఉలిక్కి పడకుండా నిర్ణయంగా 
ఉంటే, మ్‌ నూక్ష్మ శరీరం నెమ్మదిగా తేలిపోతూ గాలికి అలా, అలా 
అల్లాడుతున్నట్టు అటూ, ఇటూ ఊగుతూ నెమ్మదిగా మంచం ప్రక్కకి దిగి 
సూక్ష్మకరీరం కాళ్ళ మీద మెత్తగా నిలబడుతుంది. ఆ తరువాత మీ సూక్షద్రేహం 
తాను చూస్తున్న స్టూలదేహాన్ని గురించిన జ్ఞానాన్ని మళ్ళీ వెనక్కి రిలే చేస్తుంది. 
మీ స్టూలదేహం సందర్శనం మీ సూక్షదేవోనికి కొంత ఇబ్బందిగానే 
ఉంటుంది. గొవ్చ అవమానం భరిన్తూన్న అనుభూతి నూక్షదేవోనికి 
కలుగవచ్చు. మనం నిజంగా ఎలా ఉంటామో మనకి పూర్తిగా తెలీదు. 
మొదటిసారి మీ మాటలని టేపురికారులోంచి విన్నప్పుడు మీకు ఎలా 
అనిపించింది? టేప్‌ లోంచి వస్తూన్న మాటలు మీ గొంతు లోంచి వచ్చినవి 
కాదనే అనుమానం మీకు కలిగింది కదూ! ఎవరో ఏదో మోసం చేని 
ఉండొచ్చని లేకపోతే టేపురికార్డర్‌ పాడైపోయిందేమోనని మీకు అనుమానం 
కలిగి ఉంటుంది కదూ! 
మొదటిసారి టేప్‌ మీద తమ స్వంత కంఠస్వరాన్ని విన్న మనిషి తన 
చెవులని తాను నమ్మలేడు. ఆ స్వరం తనది కాదని అనిపిస్తుంది. ఇక 
మొదటిసారి మీ శరీరాన్ని మీరే స్వయంగా చూసుకుంటే ఎలా ఉంటుందో 
చూడటానికి నిరీక్షించండి. సూక్ష్మకరీరంలో మీరు ఉంటారు. మీ చైతన్వి 
మొత్తం మీ నూక్షద్రేహంలోనే ఉంటుంది. మీరు సూక్షశలీరానివే అన్న జ్ఞానం 
మీకు నృష్టంగా ఏర్పడుతుంది. కొంత దూరంలో మీ స్టూలశరీరం పడి 
ఉంటుంది. నిద్రపోతున్న ఆకారంతో మీకు బెడ్భమ, నిశ్చేష్ట కలగడం ఖాయం. 
మీ న్మూలశరీరం ఆకారం గానీ, రంగు గాన్‌ మీకు అన్సలు నళ్వన 
79 


మరణం లేని మీరు 


మ్‌ ముఖం మీది ముడుతలు గానీ, మీ శరీరం అవతారం గానీ మీకు 
నచ్చవు. ఇంకొంచెం ముందుకు వెళ్ళి మీ మస్తిష్కంలోకి మీ చైతన్యాన్ని 
ప్రసరించి చూస్తే మీలో ఉన్న కుళ్ళు భయాలు బయటపడి మీరే హడలుకుని 
_ జడుసుకుని - పుట్టుకొచ్చిన దడతో మళ్ళి మీ స్టూల శరీరంలో దూకేసి 
అక్కడ దాక్కుందామా! అనుకుంటారు. ఒకవేళ అలాంటి భయాల్ని 
నగ్ననత్వాల్ని మీరు థైర్యంతో ఎదుర్కొని ధీరుడిలాగా నిలబడ్డారని 
అనుకుందాం - ఇక ఇప్పుడేం చేయాలి? మీరు ముందు ఎక్కడికి వెళ్ళాలో 
నిరయించుకోవాలి. ఏం చేయాలో నిర్ణయించుకోవాలి. ఎవరిని కలవాలో 
న చూడాలో నిర్ణయించుకోవాలి. ఒక సులభమైన వద్ధతి గురించి 
చెప్పాలంటే - మరో సిటీలో ఉన్న మీకు బాగా ప్రేమపాత్రుడు అయిన వృక్తిని 
మీరు చూడాలని మీరు సంకల్పించుకోవాలి. మామూలుగా మీరు ఆ వ్యక్తిని 
చాలాసార్లు కలుస్తూ వుండి ఉండాలి. అతను సరిగ్గా ఎక్కడ ఉంటాడో 
ఆ విషయం మీకుబాగా తెలిసి ఉండాలి. సూక్ష్మకరీరయానం మీకు క్రొత్త 
అనే విషయం గుర్తుతెచ్చుకోండి. “క్రొత్త” అంటే “సంపూర్ణచైతన్యంతో 
సూక్షరీరయానాన్ని చెయ్యడం క్రొత్త” అని అర్థం - స్టూలశరీరంతో మీరు 
ఏ దార్లో వెళ్తారో, సూక్ష్మశరీరంతో కూడా అదే దారిని మీరు అనుసరిస్తారు. 

గదిని వదిలిపెట్టు. వీధిలోకి వెళ్ళ (సూక్ష్మ శరీరంతో అనవసరంగా 
వర్రీ కావద్దు - ఎవ్వరికీ మీరు కనిపించరు) ఎవరి కోసం వెళ్తున్నారో ఆచోటికి 
ఎలా చేరాలో మామూలుగా వెళ్ళే దారినే న్మరిన్తూ ఆ వ్యక్తి రూపాన్ని 
మీ కళ్ళముందే స్థిరంగా ఉంచుకుని ముందుకుసాగండి. అత్యంత వేగంతో 
మీరు మీ స్నేహితుడి లేక బంధువు ఇంట్లో ఉంటారు. 

కొంత సాధనతో మీరు ఎక్కడికైనా వెళ్ళగలిగే సామర్ద్యాన్ని 
ిపొదించు కుంటారు. సముద్రాలూ, కొండలు ఇవేవీ మీకు అడ్డు రాలేవు. 
కీంచంలోని అన్ని ప్రదేశాలకూ, అన్ని నగరాలకూ ఎక్కడికైనా నరే 

సంగా క్షణాల్లో వెళ్ళి చేరగలరు. 

కొంతమంది అనుకుంటారు- “ఓహో! మీరు అక్కడికి వెళ్ళుతున్నాను 

నుకోండ్తి, తీరా అక్కడి నుంచి మళ్ళే వెనక్కు రాకపోతే అప్పడేమవుతుంది?” 


Fig 8 


fh Th 
[ eof fyry, ig i 


ప ee 


రం కానా nN 


డై కష 
SONNE 


LEAVING THE BODY 


లోబోవొంగ్‌ రాంవా 


mu uuu ద. 


అని. దీనికి జవాబు ఏమిటంటే - మీరు ఎప్టటికీ దారి తప్పలేరు. నువ్వు 
వారి తష్టడం అసాధ్యం. నీకేప్రమాదం రాదు. ఏ ప్రమాదాన్నీ మీరు కొని 
శచ్చుకోలేరు. మీ శరీరాన్ని ఎవ్వఢూ ఆక్రమించేనుకోలేడు. మీరు 
సూక్షశరీరయానంలో సుదూరతీరాల్లో విహరిస్తున్నప్పడు దూరంగా ఉన్న 
మ శరీరం దగ్గరికి ఏ అగంతకుడు లేక ఏ వ్యక్తి వచ్చినా మీ స్తూల శరీరం 
సూక్షశ్రరీరానికి వెంటనే ఓ సంకేతాన్ని పంపుతుంది. ఆ మరుక్షణంలోనే 
మనోవేగంతో మీ నూక్షవేహం స్టూలదేహంలోకి వెనకి చుట్టుకున్నట్టు వచ్చి 
చేరిపోతుంది. మీకే ఆపదా రాదు. మీకు వచ్చే ఆపద ఒక్క భయం మాత్రమే! 
కాబట్టి భయాన్ని వదలిపెట్టి సూక్ష్యశలీరయానాన్ని అనేక ప్రయోగాలు చేస్తూ 
విజయం పొందుతూ, మీ మనోవాంఛా ఫలాన్ని సంపూర్ణంగా సిద్దించుకోండి. 
సూత్షకరీరంతో మీరు పయనిస్తూ ఉన్నప్పడు పూర్తి చైతన్యంతో ఉన్న 
మీకు లోకంలో ఉన్న రంగులన్నీ మరింత శోభతో - మరింత కాంతివంతంగా 
కనిపించి తీరుతాయి. న్తూల ప్రక్యతి కంటే నూక్ష ప్రక్యతి మరింత 
శోభాయమానంగా ఉంటుంది. ప్రతి వస్తువూ ప్రాణశక్తితో దివ్యంగా వెలుగులు 
విరజిమ్ముతూ ఉంటుంది. బహూశా ప్రాణశక్తి మెరుస్తున్న కణాల రూపంలో 
మీ కళ్ళకు దర్శనం ఇవ్వవచ్చు కూడా, విశ్వానికి ఆధారమైన ఈ ప్రాణశక్తిని 
ఈ భూమి మీదే మీరు దర్శించవచ్చు. ఈ మార్గంలో మీరు వెళ్తూ ధైర్యాన్నీ 

కనంతమైన శక్తినీ నంపాదించుకోగలుగుతారు. 
ఇ. ీశేసికే ఒక ఇబ్బంది ఏమిటంటే మీరు మీతో బాటు ఏ వస్తువునూ 
ఎప్టికెళ్టలేరు -ఏ వస్తువునూ ఎక్కడి నుంచీ పట్టుకుని రాలేరు. నిజానికి 
కొన్ని ప్రతేక పరిస్థితులలో ఇది నాధ్యమే - గొప్ప సాధనతో ఈ శక్తినీ 
ఎస ుకోవచ్చ = యోగ విద్యను సాధించిన భవిష్యవాణి సీద్దులను 
మ ముందు నువ్వు సాక్షాత్మరింపగలుగుతారు. కానీ ఏ రోగి 
శ సాక్షాత్కరించి అతని జబ్బులను గురించిన చర్చను మాత్రం మీరు 
పైకం అంత సులభం కాదు. ఎంచేతనంటే అలాంటి విద్యలను 
క్క oe అధ్యయనం చేసి ఉండాలి కాబట్టి. ఓ షాపులోకి దూరి 
వస్తువులు ఉన్నాయో, రేవు పొద్దున్న షావుకు వచ్చి ఏఏ 

81 


మరణం లేని మీరు 


వన్తువులను కొనుక్కోవచ్చో ముందుగా నిర్ణయించుకోవచ్చు. ఈ వని 
నర్వనమ్మతమే. నూక్షడేవాంతో మీరు ఆ షావులోని వన్తువులను 
వరిశీలిన్తున్నవ్వడు ఆ వన్తువు నాణ్యతలోని లోపాలు మీ కళ్ళకు ఇట్టే 
కనబడుతాయి - ఆ వస్తువుల ధరలు మాత్రం చుక్కల్లో ఉండవచ్చు బహుశా 
మీరు నూక్షశరీరంతో ఉంటున్నప్పుడు మళ్ళీ మీరుమ్‌ స్టూలశరీరంలోకి తిరిగి 
చేరుకోవాలనుకున్నారనుకోండి, ఈ పరిస్థితిలో మీరు పూర్తి ప్రశాంతత్వంతో 
ఉండాలి. మీ స్టూలశరీరం గురించి మీరు ఆలోచించాలి. ఈ స్థూలదేహాన్ని 
స్మరించి అందులోకి తిరిగి వెళ్ళాలని సంకల్చించాలి. వెంటనే అత్యంత వేగంతో 
చేసే ప్రయాణం తాలూకు రంగుల ఛాయలు మ్‌ చుట్టూ అలుము 
కుంటాయి - లేకపోతే మీరు ఎక్కడ ఉన్నా వెంటనే అదే క్షణంలో మీ స్థూల 
శరీరం మీదకి సరిగ్గా సుమారు నాలుగు అడుగులు ఎత్తున ఉన్న ప్రదేశంలోకి 
నీ నూక్షదేహం వచ్చి చేరుతుంది. మీ ప్రయాణం ముందు మీరు ఎలా 
ఉన్నారోఅలాగే ఇప్పడు కూడా అదే పరిస్థితిలో 

క్రింద మీ స్టూలదేహం మధ్యలో ఉన్న సిల్వరుకార్డ్‌ ఆరు అడుగుల ఎత్తులో 
మీ నూక్షద్రేహమూ మెల్లగా ఊగిసలాడుతున్న పరిస్థితి. ఇప్పుడు మెల్లగా 
మ్‌ న్లూల శరీరంలోకి తిరిగి తిరిగి వెళ్ళే ప్రయత్నం చెయ్యి. నెమ్మది, నెమ్మదిగా 
రెండు శరీరాలూ ఒక్కటిగా సంయమనం కావడం జరగాలి. 

ఈ పని సరిగ్గా చెయ్యగలిగితే ఏ మాత్రం తొట్రుబాటూ, ఇబ్బందీ 
లేకుండా మీ స్టూల దేహంలోకి మీ సూక్ష్మదేహం ఇంకిపోతుంది. స్టూలదేహం 
బాగా చల్లగా ఉందన్న అనుభవమూ, బరువైన ద్రవ్యరాశీ ఉన్న దేహమూ 
అనే జ్ఞానమూ మాత్రం మీ ధ్యాసకు అందుతుంది. 

అలా కాకుండా అడ్డదిడ్డంగా మీ న్టూలదేహంలోకి మీ సూక్షద్రేహం 
జొరబడితే గానీ, లేక స్థూల శరీరంలోకి విసురుగా వచ్చిపడితే (ఎవరో 
ఆటువైపు'రావడం వల్ల) గానీ ఆ తరువాత మీకు తలనొప్పి - మైగ్రేన్‌ టైపులో 
వచ్చే.శలనొప్పి - వచ్చి తీరుతుంది. ఈ తలనొప్పి రాగానే పడుకుని నిద్ర 
పోవడానికి మీరు ప్రయత్నించాలి - లేకపోతే - మళ్ళీ ఓసారి సూక్ష్యశరీరంలో 
బయటకు వచ్చి మళ్ళీ నరైన వద్ధతిలో న్ఫూలశరీరంలోకి నెమ్మదిగొ 
82 


లోబోనాంగ్‌ రొంనొ 


ంటూ దిగాలి. రెండు శరీరాలూ సరియైన పద్ధతిలో కూడి ఉంటే 
ఈ తలినొప్సిని తప్పించుకునే మరో పద్ధతి లేదు. కానీ ఇది వర్రీ కావల్సిన 
తప్ప ఏ మాత్రం కౌదు - క్షణంలో మళ్ళీ బయటకు వచ్చి సర్దుబాటు 


(యం న జి 
aa న్వన్థత పొందవచ్చు లేకపోతే సులభంగా అలాగే పడుకుని 


నిద్రపోయి లేవవచ్చు. 
* న్తూలశరీరంలోకి తిరిగి వచ్చిన తరువాత ఆ శరీరం బిగువుగా 
స్థ 


ఉండడాన్ని రొన్నిసార్లు గమనించవచ్చు. బాగా తడిసిపోయి బరువెక్కి ఉన్న 
' శ్రైన్నను మీరు ధరించాల్సి వస్తే ఎలా ఉంటుందో ఈ శరీర పరిస్థితి కూడా 


' చివరిసారిగా మీ శరీ 


ఇంచుమించు అలాగే ఉంటుంది. కొంత సర్దుకుని ఉండగలిగేంత వరకూ 
“మళ్ళీ ఎందుకు ఈ దేవాంలోకి తిరిగి వచ్చామా మనం?” అని 
అనిపించవచ్చు. నూక్షద్రేహంతో ఉన్నప్పుడు కన్చించే దివ్యమైన రంగులు 
ఉస్థూలదేహంతో ఉన్నప్పడు మసకగా కాంతిహీనంగా గోచరిస్తాయి. అనేక 
కంతి వర్ణాలు స్థూలదేహపు కన్నులకి కన్ఫించవు. కానీ ఇలాంటి చిన్ని చిన్ని 
ీషయాలను మీరు పట్టించుకోవద్దు. నువ్వు ఈ భూమి మీదకు ఏ విద్యో, 
లీషయమో నేర్షకోడానికి వచ్చారు. అవి నువ్వు నేర్చుకోగానే ఈ ఐహిక 
రింధాలు మీకు తొలగిపోతాయి. మళ్టి మ్‌ స్వాతంత్రం మీకు తిరిగి వస్తుంది. 
రాన్ని వదలిపెట్టి భూమి మీది మీ బంధాలనన్నింటిన్‌ - 
wi నవా - పూర్తిగా తెంపేసుకుని నూక్షణ్రోకాలకన్నా ఎన్లోరెట్లు 
సరైన ఉత్తమ పదానికి మీరు చేరుకుంటావు. 
be అ ర అభ్యసించండి. మళ్ళీ అభ్యసించండి. ఇంకా 
ఏ బల నణానే ఉండండి. మీ భయాలన్నింటినీ వినర్జించండి. 


య 
గ. యానికి భయపడకు మీకు ఏ ఆవదా రాదు. ఆనందమే మీకు 
'లుతుంధి. 


పదవ పాఠం 
సూక్షశరీరయానం-1 


ఇదివరకే మేము చెప్పాం - “దెనికి భయపడనక్కరలేదు ఒక్క 
భయానికి తవ్చ” అని; నూక్ష్యశలీరయానం చేన్తున్న వ్యక్తికి భయం 
కలుగకుండా ఉన్నంతవరకూ ఎటువంటి ఆపదా సంభవించదు - ఎంత 
దూరాలకు వెళ్తున్నా. ఎంత వేగంతో వెళ్తున్నా! అయితే, మీరు ఓ ప్రశ్న 
అడగవచ్చు, భయపడేందుకు ఏముంటుందని? ఈ పాఠం “భయం” అనే 
విషయానికి పూర్తిగా కేటాయిస్తూ ఏయే విషయాల గురించి మనం 
భయపడకుండా ఉండాలో తెలుసుకుందాం. 

భయం ఓ విరుద్ధ స్వభావం. సునిశిత పరిశీలనా శక్తి గల మన 
మేధస్సును భయం మొద్దుబారేలా చేస్తుంది. ఏ విషయం కోసం మనం 
భయపడినా, అది ఎలాంటి భయమైనా ఏదో విధంగా మనకు భయం 
వల్ల చివరకి హాని జరుగుతుంది. 

నూక్షశ్రలీర యానం చేద్దామని అనుకునేవాళ్ళకు శరీరంలోకి మళ్ళీ 
తిరిగి రాలేమోననే భయం కలుగుతుంది. తప్పక ప్రతి బక్కరూ తిరిగి 
శరీరాల్లోకి వస్తారు - మరణం నంభవిన్తున్న ఒకే బక్క వరిస్థితిలో 
తష్ట-ఆయుష్ను పూర్తయిన వాళ్ళు మాత్రం వెనక్కి రాలేరు. ఈ "చావు పరిస్థితికీ 
నసూక్షశరిరయానానికీ ఏ నంబంధమూ లేదు" అనే విషయాన్ని మీరు 
అందరూ తష్టక ఒప్పుకుంటారు కదూ! బాగా భయపడిన వ్యక్త నిశ్రేస్టుడైపోయి 
అనలు ఉన్న చోటు నుంచి కదలలేని వరిస్థితి రావచ్చునని 

84 


లోదోనాంగ్‌ రాంసా 


ఒప్పకుంటున్నాము. అప్పుడా వ్యక్తి ఏమ్‌ చేయలేని స్థితిలో ఉంటాడు. 


ఆ భయపడుతున్న వ్యక్తి ఆ సమయానికి సూక్ష్మకరీరాన్ని ధరించి తిరిగ, 
వుంటే నూక్ష్మకరీరం కూడా ఉన్న చోట్లోనే ఆగిపోయి కదలలేని 
వచ్చేస్తుంది. ఇలాంటి నమయాల్లో మళ్ళీ ఆ వ్యక్తి తన న్యూల ఇద్ర 
చేరుకోవడానికి కొంత ఆలస్యం జరగవచ్చు - భయప తీవ్రత్ర నుంచి 
ఆ వ్యక్తి నెమ్మదిగా కోలుకునేవరకూ. ఏ భయమూ ఎల్లకాలం ఉండరు 
కదా! బకే స్థాయిలో ఏ వ్యక్తి భయపడుతూ ఉండిపోలేడు! కొంతసేపు అయ్యి 
తరువాత నెమ్మదిగా ఆ వ్యక్తి భయం నుంచి తేరుకుంటాడు. స్టూలశరీరాన్సిక్ర 
తిరిగి రావడానికి భయపడ్డ మనిషి కొంత సమయం ఆలన్యం చేన్స 
కుంటాడు. 

ఈ భూమి మీద జీవిస్తున్నది కేవలం మనం మాత్రమే ఎలాకామో, 
నూక్షలోకాల్లో తిరిగే జీవులు కూడా కేవలం మనం మాత్రమే కాము. 
ఈ భూగోళం మీద మనకు ముచ్చట గొలిపే పిల్లులూ, కుక్కలూ, గుర్రాలు, 
పక్షులూ ఇలాంటివి ఎలా కన్చిస్తున్నాయో అలాగే కరిచి వికారం పుట్టించే 
క్రిమికీటకాలూ, వోని కలిగించే సాలీళ్ళూ కాటేసి విషంకక్కే పాములు కూడా 
ఉన్నాయి; చీకాకు, అనహ్మం పుట్టించే క్రిమి కీటకాలూ, హాని కలిగించే 
నూక్షకీవులు కూడా ఉన్నాయి. ఎప్పుడైనా ఈ సూక్షజీవుల్షి ఓ శక్తివంతమైన 
మైక్రోస్కోపులోంచి చూశారంటే మీకు కనిపించే వాటి వికృత ఆకారాలి 
మీ మతిపోయి ఏడైనోసార్ల యుగంలోకో మీరు వెళ్ళిపోయారేమోననే 
ఆలోచన తెచ్చుకుంటారు. విశ్వసూక్షలోకాల్లో భూమి మీద దర్శనమిచ్చే వికే 


జీవులకన్నా ఎన్నోరెట్లు వింతైన జీవరాసుల్ని మీరు చూడవచ్చు. సూక్షభోకొణ | 


అద్భతమైన జీవరాసులనూ, వ్యక్తులనూ, మహామహులనూ చూడేవచు 


జ ని 
'ప్రక్వతి దేవతల"నే పేరుతో మనం ఈ నూక్షలోకాల్లోని ఉత్తముల | 


తలచుకుంటూ ఉంటాం. ఈ ప్రకృతి దేవతలు మనకు ఎంతో తేల 

కలుగజేస్తూ ఉంటారు. ఈ లోకాల్లో భయంకర స్వరూపాలతో ద్య 

మయ్యే రాక్షసులూ, వికృత భూతాలనూ కూడా చూడవచ్చు. బహౌగౌ బో 

దర్శించగలిగిన కవులే సాహిత్యంలో - పురాణాల్లో రాక్షసుల వర్ణనలో 
85 


| 


మరణం లేని మీరు 


చేశారేమోనని మనకు అనిపిస్తుంది. ప్రకృతి పరిణామక్రమంలో క్రింది 
తరగతుల్లో ఇట్లాంటి జీవులు ఉంటాయి. కాలక్రమేణా ఇందులో కొన్ని 
మనుష్కులుగా రూపాంతరం చెంది జెన్మించవచ్చు. భవిష్యత్‌ నంగతి ఎలా 
ఉంటుందో కానీ ప్రస్తుతం మాత్రం ఈ ఘోర రూపాలు దర్శించడం దుర్దరం. 

మనం ఇక్కడ ఓ క్షణం ఆగి చిత్తుగా త్రాగే త్రాగుబోతులకు కన్చించే 
“వింక్‌ ఏనుగులు” ఇంకా అలాంటి నిజంగా ఉన్న జీవుల గురించి 
మాట్లాడుకుంటే మంచిదేమోనని అనిపిస్తోంది. బాగా త్రాగే అలవాటు ఉన్న 
వాళ్ళు వాళ్ళేకు తెలియకుండానే సూక్ష్యకలీరంతో విహరిస్తూ అత్యంత అధమ 
లోకాల్లో ఇలాంటి జంతు జాలాలని నిజంగా దర్శిస్తూ ఉంటారు. మళ్ళీ మన 
లోకం లోకి తిరిగి వచ్చాక - నిజానికి ఎప్పడూ పూర్తిగా మనలోకంలో వాళ్ళ 
ఉండరనుకోండి - ఇది వేరే విషయం - సరే తిరిగివచ్చాక ఎక్కడో ఏవో 
విచిత్ర జీవుల్ని జంతువుల్ని చూసిన అనుభవం వాళ్ళ బుర్రల్లో మెదుల్తూ 
వుంటుంది. బాగా త్రాగితే సూక్షశరీరయానం చేసి వచ్చి ఆ విషయాలను 
గుర్తుంచుకోవడం సాధ్యమే అయినప్పటికీ ఈ పద్ధతిని మీకు బోధించే 
ప్రయత్నం చెయ్యం - ఎందుకంటే త్రాగుబోతులు చేరగలిగేది అత్యంత 
హీనమైన సూక్షలోకాలు మాత్రమే. ఉత్తమ లోకాలకు వాళ్ళు వెళ్ళలేరు. 
పిచ్చాసుపత్రిలో డాక్టర్లు ప్రయోగించే కొన్ని డ్రగ్స్‌ కూడా ఇలాంటి అనుభవాలను 
అందించే శక్తి కలిగి ఉంటాయి. ఉదాహరణకి వాళ్ళు వాడే “మెస్కలిన్‌” అనే 
క్రగ్‌ ఓ మనిషిని వెంటనే సూల శరీరంలోంచి నూక్ష్మకరీరాన్ని బయటకు 
రాగి సూక్షణ్రోకాల్లో ప్రవేశపెట్టగల సామర్ధ్యాన్ని కలిగి ఉంది. ఈ డ్రగ్‌ ఓ మనిషి 
వ్రకంపనాల్ని (వైబ్రేషన్స్‌ను) క్షణాల్లో మార్చేయగలదు. నూక్ష్మకరీరయానం 

ఇలాంటి పద్ధతిని కూడా మేము సిఫారసు చెయ్యం. మద్యమూ, 

కగ్స్‌ ఉపయోగించి సూక్ష్మకరీరయానాన్ని ప్రాక్టీసు చేస్తే ఓ మనిషికి తీవ్రమైన 
అనారోగ్యం ప్రాప్తించడమే కాకుండా అతడి పూర్ణాత్మకి కూడా 
హోని కలుగుతుంది. 

మళ్ళీ మనం మూలప్రకృతి జీవుల వద్దకే తిరిగి వద్దాం. మూల ప్రకృతి 
కేవులంటే ఎవరు? అంటే ప్రకృతిలో మొదటి తరగతుల్లో నిర్మింపబ క్ష 

86 


లోదీసాంగ్‌ రాంనా 


జీవరానులని అర్థం; “మాననపుత్రుల” కంటే కొంచెం పెద్ద 


ఈ జీవరాశులు ఉంటాయి. ఈ “మానసపుత్రులు” (004% , 1 
ఏర్పడతారంటే మానవుడి చేతన అచేతన స్థితుల్లో ఊహింపబడ్షి ha, ప్ని 
ప్రతిబింబాలు మాత్రమే. వీటి జీవితాలు ఊహా మాత్రంగానే రూ 
నిజమైన జీవం వీటికి వుండదు. నైలు నాగరికత కాలంలో పరమో 
జరిగే రోజుల్లో, ఆ పిరమిడ్ల లోపల మరణించిన ఫారోల శ్వ వ 
అపార నంపదల్ని ఆఫారోల - రాణుల - ఆస్తుల రక్షణ కోనం ౪ 

పురోహితులు తమ మానసిక కేంద్రీకృత శక్తులతో ఇలాంటి మానసప్య్యు 
సృష్టించి ఈ పిరమిడ్లలో కాపలాగా ఉంచేవారు. ఆ నిధుల్ని దోచుకోవడ్ష్యా 
ప్రయత్నించే దొంగల చైతన్యం మీద ఈ కాపలాకాస్తున్న మానసప్రత్చు 
తీవ్రమైన అలజిడిని సృష్టించి వాళ్ళని విపరీతంగా హడలగొట్టి దొంగతన 


చేయాలన్న ఆశ నుంచి విరక్తుల్ని చేయడానికే ఈ మానసపుత్రుల న 
చేయబడేది. ఈ మానసపుత్రుల గోల మనకి అనవసరం. కేవలం కాహ | 


డ్యూటీలు చేసే ఈ మాననవుత్రులకు ఆలోచించే బుర్రలు ఉండవు 
మూర్ధంగా దొంగల్ని బెదిరించే స్వభావం తప్ప. వీటి స్యష్టికర్తలైన పురోహిత 
లాంటి వారు మరణించినా ఇవి తమ డ్యూటీల్ని చేస్తూనే ఉంటాయి. తీ 
సంగతి వదిలిపెట్టి మూల ప్రకృతి జీవుల గురించి తెలుసుకునే ప్రయక్లు 
చేద్దాం. 


ఇందాక మనం చెప్పకున్నట్టుగా మూల ప్రకృతి జీవులు ప్రక్యతో 
చాలా క్రింది తరగతుల్లో ఉన్న జీవరాశులు. మనలోకంలో కోతులకు 
స్థానం ఉందో సూక్షళోకాల్లో ఈ మూల ప్రకృతి జీవులకు అలారటీ క్ల 
ఉంది. మన కోతులు చపల చిత్తాలను కలిగి ఉంటాయి. ఏదోవక 
చేస్తూ ఉంటాయి. ఉట్టి పుణ్యానికి తగవులు పెట్టుకుంటూ ఆకచు జో 
పోట్లాడుతూ వుంటాయి. వీటికి అంతగా ఆలోచనాశక్తి ఉండదు. ముడి 
పోసిన ప్రోటోప్లాజపు ముద్దలుగా వీటిని అనుకోవచ్చు ఎటొఛీ ో లలో 
కదుల్తూ ఉంటాయి అంతే, సూక్షణోకాల్లో మన లోకంలోని కో 
మూల ప్రకృతి జీవులు అర్థం పర్థం లేకుండా కాలాన్ని వెళ్టటీసడి 

87 


మరణం లేని మీరు 
పా న్న. 


అనేక వెర్రి వేషాలు వేస్తూ వెర్రికేకలు వేస్తూ దడ పుట్టించే ఫోజుల్జి తమ 
ముఖాల మీదకు తెచ్చుకుని సూక్ష్మరీరయానానికి తమ లోకాలల్లోకి వచ్చిన 
సూక్షశ్రరీర ధారుల్ని బెదిరించే ప్రయత్నాలు చేస్తూ మీద మీదకి యుద్దానికి 
వస్తున్నట్లు తరిమే ప్రయత్మం చేస్తాయి - అంతే తప్ట - నిజానికి వుంటి 
హానీ చెయ్యలేవు. 

మీరు ఎప్పడైనా దురదృష్టవశాత్తూ ఓ పిచ్చాసుపత్రికి వెళ్ళి వచ్చి ఉంటే 
అక్కడ కొందరు ముదురు విచ్చాళ్ళ చేవ్పర్షి గమనించే ఉంటారు. 
భయంకరంగా మొఖాలు పెట్టుకుని కొందరు పిచ్చివాళ్ళ మన మీదకి వచ్చేసే 
ప్రయత్నాలు చేస్తారు. మనం కొంచెం ఉరిమినట్లు స్థిరంగా వాళ్ళ వంకకి 
గట్టిగా నిలచి చూస్తే- బలహీనమైన నునస్సృ ఉన్నవాళ్ళ కాబట్టి-వాళ్ళు 
వెంటనే వెళ్ళిపోవడం గమనించి ఉండవచ్చు. 

అట్టడుగు సూక్షల్రోకాల్లో విహరిస్తూన్నప్పుడు ఇలాంటి కొన్ని జీవుల్ని 
మీరు చూడొచ్చు. ఒక్కోసారి ఓ పిరికియాత్రికుడు వాళ్ళ మధ్య ఇరుక్కునే 
పరిస్థితి ఏర్పడవచ్చు. అలాంటి సమయంలో ఈ మూలప్రకృతి జీవులు 
ఈ పిరికి యాత్రికుడి చుట్టూ మూగి గోల చేస్తాయి. కానీ, నిజానికి ఇందులో 
ప్రమాదం ఏదీ లేదు. ఈ జీవులు ఎవ్వరికీ హాని చెయ్యలేవు, వాటికి 
ఈ యాత్రికులు నిజంగా భయపడితే తప్ప. సూక్షశరీరయానాన్ని కొత్తగా 
మొదలు పెట్టిన సాధకుడి వద్దకు ఇలాంటి జీవులు రెండు, మూడు కలసి 
పోరై అతడి దారి కాస్తాయి - అతడేం చేయగలడో చూసేందుకు. మన నిజ 
జీవితంలో కూడా ఎవరైనా కొత్తగా కారు డైవింగు నేర్చుకుంటూ ఉంటే 
ఇలాంటి రకం మనుష్యులే కొందరు అక్కడే తిష్టవేసి కూచుని వుంటారు - 
ఆ డ్రైవరు ఏదైనా తప్పలు చేసి ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటే చూసి 
ఆనందించడానికి. వాళ్ళకు ఉత్సాహం కల్పించే ఉపద్రవాలు ఏవైనా జరుగుతే 
బాగుంటుందని వాళ్ళ ఎదురుచూస్తూ ఉంటారు. కారు వెళ్చ ఓ స్థంభానికో, 
గోడకో గుద్దుకుంటే వీళ్ళ ఆనందానికి అంతు ఉండదు. ఆలాంటి. తారు 
నిజంగా ఆ డైవరుకు నిజమైన ఆపద కలగాలని కోరుకోరు. పైసా ఖర్చు 

౪ ల ర్న! మే వాళ్ళ 
లేకుండా ఉచతంగా ఇలాంటి తక్కువ స్థాయి ఆనందం సంక 

88 


ఆకాంక్షిస్తూ ఉంటాయి. నూక్షశరీరయానం చేసే వాళ్ళు ఈ జ్ర్యు 


కాస్తా బెదిరితే చాలు వాళ్ళని ఏడిపించి అవి ఆనందించాలని పనన 


చేస్తాయి - భయంకరంగా మొఖాలు పెట్టో, ఇకిలిన్తూనో ఏద్రా జు 
నూక్షలోక యాత్రికుడికి ఏ హానీ ఇవి చెయ్యలేవు; ఉత్తినే 
గ రుక్కల్ల్స్న 


ప్రవర్తిస్తూ ఉంటాయి. కుక్కలు అరుస్తూ గోలచేస్తాయని కు మ | 
మొరిగే కుక్కలు కరవవని కూడా మీకు తెలుసుగా? మనిషి భః క] 
విడచి పెట్టేంతవరకూ వీటి అరుపులు ఆగవు. య | 


భయవడకండి మీకు ఏ ప్రమాదమూ రాదు. న్ఫూలదే 
ష్‌ 


విడిచిపెట్టి నూక్ష్మకరీరధారులై రివ్వున ఎగిరిపోండి. నూటికి తొంభైల్రే. 


తాంలైతామ్మిదినార్లు ఇలాంటి జీవులు మీకు అసలు కనబడకుండానే పోవచ్చ 


మీరు భయపడ్తూ ఉన్నప్పుడే ఈ జీవులు మీకు కనిపించడం జరుగుతుంది, ' 
బాగా “ఎత్తులో” ఉన్న సూక్షలోకాల్లో ఈ జీవులు మీకు అస్షలు కనిపించవు, | 


ఎంచేతనంటే క్రిమికీటకాలూ, వురుగులూ నీటి అడుగుకు చేరినళ్టే 
నూక్ష్యలోకాల్లో అడుగుభాగాల్లోనే ఇలాంటి జీవులు ప్రోగయి ఉంటాయి. 
నూక్షలోకాల్లో పై పైకి వెళ్ళుతున్న కొద్దీ మీకు అనేక వింతలు 
కనిపిస్తాయి. దూరంగా మీకు జిగేలుమని మెరిసే కాంతి దేఖలు గోచరిస్తాయి 
ప్రన్తుతానికి మీకు ఇంకా అందుబాటులోకి రాని నూక్షలోకాల నుంచి 
ఈ కాంతిరేఖలు మీకు గోచరిస్తూ వుంటాయి. అనంత విశ్వంలో మనం 


ఇదివరకు ఊహించిన “పెద్ద పియానో 'కీ' బోర్డ్‌” గుర్తుంది కదూ? మానవ ' 


శరీరాన్ని ధరించి వున్న మనం రక్తమాంసాల దేహంలో ఉన్నంకరొలి 
ఈ కీబోర్ట్‌లో మూడు, నాలుగు మెట్లకు మించి చూడలేం. గ్రహించి 
న్యూలశరీరాన్ని విడచిపెట్టి సూక్ష్మకరీరంలో ఉన్నప్పడు మన దృక్షధం పర? 
పెరుగుతుంది. స్థూలదేహంలో ఉన్నప్పడు మనకు కనిపించని కొన్ని గ్రే 
నూక్షేహంతో స్పష్టంగా దర్శించవచ్చు. ఇలా పైపైకి మన దృక్టథను 


పెరుగుతూ వుంటే విశ్వంలో మనం ఊహించిన దానికంటే గొప్ప వస్త | 


ఉన్నాయన్న సత్యం మనకు స్పష్టంగా బుజువు అవుతుంది. అలాంటి 


89 
ka 


మరణం లేని మీరు 
er... sn 


దివ్యమైన వస్తువులే మీకు కనిపించే ఆ జిగేలుమని మెరున్తూ ఉన్న 
కాంతిపుంజాలు. ఇవి ఎంతో తీక్షణంగా వెలుగుతూ ఉండడం వల్ల నిజానికి 
ఆ వస్తువులు ఎలా వుంటాయో గ్రహించడానికి మీకు వీలుపడదు. 

ప్రస్తుతానికి మధ్యభాగంలోని సూక్షలోకాల వరకు వచ్చిన మన 
ప్రయోగాన్ని ఆపుదాం. ఈ లోకంలో మీ బంధువుల మిత్రుల దర్శించవచ్చు. 
అన్ని దేశాలు తిరగొచ్చు. అక్కడి గొప్పు భవనాలను చూడవచ్చు. అక్కడ 
ఏ భాషలోని గ్రంధాలనయినా నులభంగా చదివెయ్యొచ్చు. మధ్యమ 
సూక్షలోకాల్లో మీకు అన్ని భాషలూ తెల్సి వుంటాయి. సూక్షశరీరయానం 
చేయడాన్ని మీరు బాగా అభ్యాసం చేయాలి. సూక్ష్మకరీరయానం మీకు ఎలా 
ఉంటుందో తెలుసుకోవడానికి వీలుగా ఇక్కడ ఓ వర్ణన ఇస్తున్నాం. ఇలాంటి 
అనుభవం మీ స్వంత అనుభవంగా సాధించే రోజు తప్టక వస్తుంది. మీరు 
చేసే అభ్యాసం ద్వారా ! 

పగలు అంతమై రాత్రిని ఆహ్వానించే వేళ ఆసన్నమౌతుంది. సాయం 
సంధ్యా వెలుగులు అరుణ వర్షాన్ని విరజిమ్ముతూ మెల్లగా తమ రంగుల్ని 
తగ్గించేనుకుని అంధకారానికి తలువులు తెరున్తున్నాయి. చీకట్లు 
ముదురుతున్నాయి. మొదట ఒకటి, తరువాత మరొకటి చివరకు 
చుట్టుప్రక్కలంతా విద్యుద్దీపాలు వెలిగి వెలుతురును ప్రసారం చేస్తున్నాయి. 
తెలుపు-నీలి దీపాలు రోడ్ల మీద వెలుగు నీడల్లో దారి చూపుతూ ఉన్నాయి. 
ఇళ్ళ కిటికీల్లోంచి మూసిన రెక్కల్లోంచి లేత పనువురంగు కాంతులు 
బయటకు కనిపిస్తున్నాయి. 

ఓ పరువు మీద ఓ శరీరం సుఖంగా రెస్ట్‌ తీసుకుంటూ పడుకుని 
ఉంది. కాసేపయ్యాక మెల్లగా ఏదో కదిలినట్లు కిర్రుమనే చప్పుడు వినవచ్చింది. 
ఏదో నెమ్మదిగా తేలుతున్నట్టు, పక్కకి కదుల్తూన్నట్టు శరీరం మొత్తం తక్కువ 
స్థాయిలో దురదలు కలగిన అనుభుంతి కలిగింది. 

శరీరం నుంచి ఏదో విడివడినట్టు అనుభవం కలిగింది. శరీరం 
లోంచి ఓ “మసక మేఘం” లాంటిది మీదకొచ్చి మెరిసే వెండి తీగ ప్రోగు 
(సిల్వర్‌ కార్డుకు అంటుకుని గాల్లో తేలుతూ వుంది. మెల్లిగా ఈ మసం 
కాస్త అటూ, ఇటూ కదలి మెలి తిరిగింది. ఈ శరీరం కొంత ఎత్తుకు గ్లో! 

90 


గ్‌ 


లోబోనాంగ్‌ రాంసా 


మంచం మీద శరీరం నుంచి వస్తున్న సిల్వర్‌ కార్డ్‌ మంచం 
ఉన్న మేఘంలాంటి సూక్ష్మశరీరానికి వచ్చి కలుస్తోంది. 
గదిలో కదిలే నీడలు మూలల్లోకి నక్కి దాక్కుంటునా 
-భయపడుతున్న జంతువులలాగా. సిల్వర్‌ కార్డ్‌ వేగంగా కంపి 
పాలిపోయిన లేత నీలి వెండి ఛాయతో సిల్వర్‌ కార్డ్‌ మెరుస్తోంది. సూ; 


పక్కన న్య 


యి 
స్తోంది 


కూడా నీలి రంగును ప్రతిబింబిస్తోంది. సూక్ష్మశరీరం ఓసారి మ. 


చూసి మళ్ళీ పడక మీది స్టూలశరీరం వైపు తన దృష్టిని ప్రసరించింది. కళ్ళ 
మూనుకున్ష ఆ దేహంలో చలనం లేదు. ఎక్కడా అలజడి లేదు. ఉచ్చాస 
నిశ్వాసాలు ప్రశాంతంగా తేలిగ్గా సాగుతున్నాయి. సిల్వర్‌ కార్ట్‌ ప్రకంపనలు 
కూడా తగ్గిపోయాయి. అందువల్లా ఎక్కడా ఏ ఇబ్బందీ ఉన్నట్టు ఆధారాలు 
లభించడం లేదు. 

తృస్తిపడ్డ శరీరం నిశ్శబ్దంగా నెమ్మదిగా గాల్లోకి లేస్తోంది. ఇంటి పైకప్ప 
లోంచి బయటకు వచ్చి నిశీధి గాలుల్లోకి దారితీసింది. సిల్వర్‌ కార్ట్‌ పొడవు 
అంతకంతకు పెరుగుతోంది కానీ అది సన్నబడటం లేదు. ఓ గ్యాస్‌ బెలూన్‌ను 
దారంతో ఇంటికి కట్టివేసినట్టుగా సూక్ష్యశలీరం, సిల్వర్‌ కార్డ్‌ కనిపిస్తున్నాయి. 
నూక్షశరీరం ఇంకా ఎత్తుకు ఎగిరింది. యాభై, వంద, రెండు వంది 
అడుగుల ఎత్తు వరకూ ఎగిరిన తరువాత సూక్ష్యశరీరం ఓసారి ఆగి, తాపీగా 
బద్ధకంగా గాల్లో తేలియాడుతూ అన్ని వైపులకూ చూసింది. 


వీధిలో ఉన్న అన్ని ఇళ్చ లోంచి ఆకాశంలోనికి లేత నీలిరంగు గీతలు | 


ఎవరో గీసినట్లు కన్పిస్తున్నాయి. ఇవన్నీ అనేక శరీరాలను కలుపుతూ ఉగ 
సిల్వర్‌ కార్ట్‌లే ఈ సిల్వర్‌ కార్డ్‌లన్నీ ఆకాశంలోకి వెళ్ళి మాయ; మైపోతున్నారి 
మానవులందరూ రాత్రి వేళలలో నూక్షదేవోలతో బయటకు వేణి 
సూక్ష్యరీరయానం (“ఆస్టల్‌ ట్రావెలొ చేస్తూ వుంటారు. ఆ విషయం శ్‌ 

క అభ్యాసం చేస్తున్న కొంత మంటి అక్కడా 


నూక్షకోకయాత్రలో వాళ్ళ చేస్తున్న పనులన్నీ వాళ్ళ ౯ 
అన్నీ వాళ్ళు స్థూలశరీరంలోకి తిరిగి మలో కూడా గురూ 


91 


చూసా | 


మరణం లేని మీరు 
పూ నాన్ను 


మనం ప్రస్తుతం గమనిస్తున్న నూక్షశరీరం ఇళ్ళ కప్పల మీద చాలా 

గాల్లో తేలుతూ “ఎటు వెళ్ళాలా?” అని ఆలోచిస్తూ ఉంది. చివరకు 
చాలా దూరంలో ఉన్న ఓ ప్రాంతానికి వెళ్ళాలని నిర్ణయించుకుంది. అలా 
నిర్ణయం జెరిగిన క్షణాన్నే ఊహించలేనంత వేగంతో - అంటే ఇంచుమించు 
మనోవేగంతో - ఆ సూక్షద్రేహం భూమి మీదా, సముద్రాల మీదా రివ్వున 
ఎగుర్తోంది, ముందుకు సాగుతోంది. సముద్రం మీద నుంచి సూక్షద్రేహం 
సాగిపోతూ ఉంటే క్రింద ఉవ్వెత్తున తెల్లటి నురగుల్ని పైకి లేస్తున్న పెద్ద అలలు 
ఎగిరిపడుతున్నాయి. ఈ ప్రయాణంలో ఓ సముద్రం మీద అలజడిలో వెళ్తున్న 
ఓ పెద్ద నావనీ, అందులో వెలుగుతున్న దీపాల కాంతుల్లీ ఆ నావ డెక్‌ మీద 
నుంచి వినవన్తున్న నంగీత నాదాలనీ నూక్ష్యశరీరం గమనించింది. 
సూక్షశరీరం వేగంగా ముందుకు కదుల్తూ కాంతి వేగాన్ని దాటి పయనించి 
చీకటి పడక ముందు జరుగుతున్న సాయంత్రంలోకి పయనించింది. అలాగే 
మిట్ట మధ్యాహ్నం వేళలో తను ఏ ప్రాంతానికి ప్రయాణాన్ని సంకల్చించిందో 
ఆ నగరం మీదకు చేరి అక్కడ నుంచి నెమ్మదిగా క్రిందకు దిగసాగింది. 
అత్యంత సన్నిహితులూ, బంధువులూ, ప్రేమపాత్రులూ ఉన్న ఆ నగర వీధుల్లోకి 
స్థూలశరీరాలతో రోడ్ల మీద నడుస్తున్న జనాల మధ్యలోకి ఏ మాత్రం చప్పడు 
లేకుండా ఎవరి కళ్ళలోనూ పడకుండా నూక్షశరీరం నేల మీదకు దిగింది. 

చాలా సమయం గడచిపోయిన తరువాత సూక్షశరీరాన్ని వెనక్కు 
గుంజుతున్నట్టు జ్ఞానం కలిగింది. సిల్వర్‌కార్డ్‌ నూక్షశరీరానికి నంకేతం 
వంపుతోంది. నుదూర దేహంలో నిద్రిన్తున్న న్ఫూలశరీరం కాబోతున్న 
సూర్యోదయాన్ని గుర్తిస్తూ నూక్షశలీరాన్ని వెనక్కి రమ్మని అజ్ఞ ఇస్తున్న తరుణం 
ఆసన్నమయింది. సూక్షశరీరం ఇంకా కొంతసేపు తటపటాయించింది, 
చివరికి ఆ అజ్ఞకి లోబడక తప్పింది కాదు - వాళి 
నూక్షకరీరం గాల్లోకి లేచి ఓ క్షణం స్థిరంగా నిల! 
నుంచి స్వదేశానికి తిరిగి వచ్చే పక్షిలాగా ల ర 


సముద్రాలు, దేశాలు అధిగమించి త్ర! 
న కార్డలూ అల్లాడుతూ 
ఇంటి మీద చప్పన ఆగి నిలబడింది. మిగతా సిల్వర్‌ ళ్‌ 


92 


లోబ్‌నాంన్‌ రాంనా 


మిగతా శరీరాలని వెనక్కి రమ్మని తీవ్రంగా సంకేతాలను 


పంవ 

కొన్ని శరీరాలు తిరిగి వచ్చేస్తున్నాయి. మనం గమనిస్తున్న నూక్ష్యద్ర 
లోంచి మునిగి లోపలికి దూరి పక్క మీద ఉన్న తన భాత్రిక ఆయే 
నమాంతరంగా స్థిరపడి నెమ్మది నెమ్మదిగా స్థూల శరీరంలోకి జం సీర 
చక్కటి కౌశల్యంతో స్థూల దేహంలోకి అద్భుతంగా సర్దుకుంది. కృ క్షణం 
శరీరానికి బాగా చల్లబడిపోయి ఉన్న స్టూల శరీరపు చల్లదనము కీ 
బరువుగా వడాతున్న నళ్ళాల శరీరవు బరువూ అసుభివవ్నై స్‌ 

జి ఎం 
దూదిపింజిలాగా ఎగురుతున్నష్టటి స్వేచ్చ మాయమైంది. ఇప. 
పరిశీలించిన దివ్యమైన రంగులన్నీ మాయ మయ్యాయి. వాటి బదులు 
చల్లటి దేహం బారినపడింది. వెచ్చటి వంటి మీద బాగా తడిసిపోయి నీళ్ళు 


ఓడుతున్న డ్రన్లును ధరించినట్లు సూక్ష్మశరీరానికి అనిపించింది. 


పడక మీద ఇ అ | 
శరీరం కదిలింది కళ్ళు తెరచుకున్నాయి. కిటికీలోంచి 
దూసుకొస్తున్న బాలభానుడి లేత రశక్మిని పరికిం:7:-5 ఆ దేహం “నాకు రాత్రి 


జరిగిన అనుభవాలన్నీ గుర్తున్నాయి” అంది. 

మీరు కూడా ఇలాంటి అనుభవాన్ని పొందవచ్చు. మీరు 
సూక్ష్మకరీరాల్లో సూక్షలోక వివరాలను పూర్తి చైతన్యంతో చేయొచ్చు. మీకు 
ప్రేమించే వ్యక్తులని చూడవచ్చు. మీరు ఎంత గాఢంగా ప్రేమిస్తారో అంత 
సులభంగా వాళ్ట వద్దకి చేరుకోవచ్చు. ఇందుకు కావల్సిందల్లా సాధన - మరిం 
సాధన - మాత్రమే. ప్రాచీన ప్రాచ్చ్యకథలు ఏం చెబుతున్నాయంటే పూర్వం 
అందరూ సూక్ష్యఃరీర యానాలు చేసేవారనీ; కానీ ఎందరో దాన్ని సక్రమంగౌ 
వినియోగించకుండా విపరీత పోకడలు పోవడం వల్ల వారి నుం 
ఆ శక్తులను తిరిగి తీసేనుకోవడం జరిగిందనీ మంచి ఆలోచనలో 
bee ఉన్నవారికీ మంచి మనసు ఉన్నవారికీ గువిబండలాంటి అ 

నులభంగా య, 

ధేచ్చగా నంచారం చెయ్యగల వీలును 
శకం ఈ సాధన అయిదు నిమిషాల్లోనో, అయిదు రోజుల్లోనో సిద్ధించదు 
_ శహూనంరా నేను నూక్ష్యరీరయానాన్ని చెయ్యగలను " అని 


మ. 93 


మరణం లేని మీరు 


గలిగి ఉంటేనే ఇది సాధ్యం. మీరు ఏం చెయ్యగలమని అనుకుంటారో ఆ 
పనులనే మీరు చెయ్యగలరు. మీరు నమ్మిన, మనస్ఫూర్తిగా విశ్వసించిన, 
పనులను మాత్రమే మీరు చేయగలరు. విశ్వసించండి, నమ్మండి, 

మళ్ళీ ఇంకోసారి మీరు ఏ మాత్రం భయపడకండి. మీకు ఏ ఆపదా 
రాదు. ఎంత భయంకరమైన మూల ప్రక్యతి జీవులు కన్పించినా - నిజానికి 
కన్సించక పోవచ్చు కూడా - మీరు భయపడకుండా ఉంటే - ఏమీ 
చెయ్యలేవు. నిర్భయంగా ఉండటమే మీకు నిజమైన రక్షణ. 

కాబట్టి మీరు సాధన చేస్తారా ! ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయించుకున్నారా 
? మీ శయ్య మీద పవళించండి ఒంటరిగానే సుమా ! మీరు ఎక్కడకి 
వెళ్ళాలని అనుకుంటున్నారో - అక్కడ ఎవరిని చూడాలనుకుంటున్నారో - 
ఏం చూడాలను కుంటున్నారో నిశ్చయించి మీలో మీరే, మీకే చెప్పుకోండి. 
మీరు ప్రాద్దున్న లేచాక రాత్రి జరిగినదంతా గుర్తుంటుంది. అభ్యాసంతోనే 
దీనిని సాధించవచ్చు. 


94 


పదకొండవ పాఠం 
సూక్ష్యశరీరయానం వ 


£ సూక్ష్యారీరయానం ' అనే విషయం ఎంతో ప్రాముఖ్యతను సంత 
రించుకుంది. కనుక ఈ పాఠంలో కూడా ఈ విషయానికి సంబంధించిన 
మరికొన్ని చక్కటి గుర్తించుకోవలసిన అంశాల గురించి చర్చిద్దాం - 
అద్భుతమైన ఈ వ్యాసంగాన్ని నేర్చుకుందాం. 

అత్యంత శ్రద్ధతో ఈ పాఠాన్ని అధ్యయనం చేయాలని మా సలహ! 
కనీసం ఇదివరకటి పాఠాలను ఎంత శ్రద్ధగా అధ్యయనం చేశారో అంతే 
జాగ్రత్తతో ఈ పాఠాన్నీ గ్రహించండి. తరువాత నూక్ష్యకరీరయానానికి 
ఓ శుభముసూర్తాన్ని మీరే నిర్ణయించుకోండి - రాబోయే కొద్దిరోజుల్లో 
ఓ సాయంత్రాన్ని మీ ప్రయోగానికి కేటాయించి ఉంచుకోండి. మీరు 
నిర్ణయించుకున్న ఆ సాయంత్రం నాడు నంవూర్ణ చైతన్యంతో 
సూక్ష్మకరీరయానం చేస్తాననీ, అన్ని విషయాలూ జరిగినది జరిగినట్లుగా 
గుర్తుంచుకోగలననీ నిశ్చయించుకోండి. 

ఏ పనినైనా ఓ నిర్ణీత రోజు నాడు చెయ్యాలని ముందుగా 
నిశ్చయించుకుని అందుకు తగిన ప్రయత్తాలు ముందుగా చేనుకోవడంలో 
ఉన్న లాభం గురించి మీకు తెలును. మన పూర్వీ 


మరణం లేని మీరు 


జపిం: చూడమని సి 
చేటట్టు కోరడం. చేతన స్థితిలో ఉన్న మనన్నుత్రః ట్‌ 
- మిగిల్యి 


పునశ్చరణం - పదోవంతు మనస్సుతో చేసేది అయినపష్టటి క్రి 
“తొమ్మిది వంతుల అచేతన - స్థితి” లోని మనస్సుకు ఒక ఖు 
ఆజ్ఞను చేరవేయగలుగుతుంది. మీరు కూడా ఈ క్రింద పుం 
లాంటి దానిని గానీ జపించవచ్చు. & కా 
వం మ పన వా సూక్షశలిరయానం చేయబోయ 
న్స పూర్ణ చైతన్యంతో నిర్వహింపగలను గాక్ర | 
న్వశరీరంలోకి వునఃప్రవేశించిన తరువాత నా అనుభవాలన్నీ 
గుర్తుండగలవు గాక ! ఈ యానాన్ని నేను నిర్విఫ 
అ యంగా సాగించగలను 
ఈ మంత్రాన్ని మీరు ముమ్మారు జపించాలి. అంటే ముందుగా 
ఓసారి జపించాలి. రెండోసారి పునశ్చరణ చెయ్యాలి. మూడోసారి పునశ్చరణ 
చెయ్యబడ్డ మంత్రాన్ని పునరుద్దాటించి సుస్థిరంగా ప్రతిష్టింపజేసుకోవాలి. 
ఈ ఆచరణ పద్ధతి మొత్తం ఈ విధంగా సాగుతుంది. ముందుగా మనం 
ఒక చేయబోయే వని గురించి ప్రకటిస్తాం. ఇలాంటి ఉత్తుత్తి ప్రకటనల్ని 
మనం ఎన్నో చేన్తూ ఉంటాం కాబట్టి మన అచేతన స్థితి ఈ మాటని 
విన్నష్పటికీ ఏ మాత్రం పట్టించుకోదు. పైగా “ వాగుడుకాయ మాటలేం 
వ్రయోజనం లేనివిలే ! ” అని కొట్టివారేస్తుంది కూడా మొదటిసారి చేసిన 
మంక్రం ఉచ్చారణ మన అచేతన స్థితిని ఏ మాత్రం నమ్మించ లేదు. రెండోసారి 
న అ పొల్లుపోకుండా - మాటల్ని పునశ్చరణ చేస్తే 
మనస్సు కాస్త కదిలి మనం చెప్పే మాటల్ని అర్థం చేసుకునే 
yen ముచ్చటగా మూడోసారి ఖచ్చితంగా పునరుక్తి చేయలే 
అచేతన మనస్సు మీద పూర్తిగా పనిచేస్తుంది. మన కోరిక 
మాత్రం అందులో స్థిరంగా ముద్ర వేసుకుంటుంది. ఈ మంత్రాన్ని అచేశేగే 
న్‌ా మనన్సు గాఢంగా గుర్తుంచుకుంటుంది. ఈ మంత్రాన్ని హో 
ఉదయాన ముమ్మారు జపించుకోండి. మళ్ళీ సాయంత్రం 
96 


లోట్‌నాంగ్‌ రాంనా 


ఆ తరువాత వడుకోబోయేముందు జపించాలనీ నిర్ణయించుకుని 
ఆచరించారనుకోండి. ఒక్కోసారి మంత్రాన్ని జపిస్తుంటే చెక్కలోకి ఓ పెద్ద 
మేకును సుత్తిపెట్టి ఒక్కో దెబ్బవేసి దిగ్గాడుతున్నట్లు మీ అచేతన స్థితిలోకి 
మీ కోరికని స్థిరంగా లోపలికి పంపుతున్నట్లు మీరు అర్థం చేసుకోవచ్చ 
ఒక్క దెబ్బతోనే మేకు చెక్క లోపలి వరకు ఎలా పోదో, ఒక్కసారే జపించబడ్డ 
మీ మంత్రం మీ అంతఃకరణకు చేరనే చేరదు. బక్కో దెబ్బ మేకును చెక్క 
లోపలికి ఎలా పంపుతుందో బక్కో మంత్ర పునశ్చరణా కొంచెం కొంచెంగా 
కోరికను మన అచేతన మనస్సు లోపలిపారల్లోకి గాఢంగా నాటుకునేట్లు 
చేన్తుంది. 

ఈ విద్య కొత్తదేం కాదు. మానవత్వం ఎంత ప్రాచీనమైందో 
ఈ పద్ధతి కూడా అంత ప్రాచీనమైంది. మన ప్రాబీనులకి చాలా మంత్రాలు 
తెలుసు. వాటినెలా పునశ్చరణ చెయ్యాలో కూడా వారికి చాలా బాగా తెలుసు. 
నాగరికత బాగా తెలిసిన మనమే ఈ విద్యలన్నీ మర్చిపోయాం - లేదా 
ఈ విద్యలు పని చెయ్యవనే అవనమ్మకం పెంచుకుని “ నినిక్స్‌ ” 
అయిపోయాం. ఈ కారణం వల్ల మీ మంత్రాలను మీరు వొంటరిగా ఉన్నప్పుడే 
పరీక్షించాలి - ఎవరిముందూ వీటిని ఉఛ్చరించకూడదు. మంత్రాలను 
నమ్మని జనం మనల్ని ఎగతాళి చేయవచ్చు - లేకపోతే మనలో కూడా 
అనుమాన బీజాలను పడేసి నీళ్ళ చల్లిపోవచ్చ. ఇలా ఎగతాళి చేసినవారి 
వల్లే - ఇలా అనుమానాలు సృష్టించే వారి వల్లే మానవులు “ ప్రకృతి దేవత " 
లతో స్నేహాన్ని మరచిపోగలిగారు - కనీసం వాళ్ళని చూడనైనా చూడలేక 
పోతున్నారు - అన్ని జంతువులతో పూర్వం తాము జరిపినట్లు (మనోభాషణ) 
టెలీపతిక్‌ సంభాషణలను జరుపలేకపోతున్నారు. ఈ విషయాన్ని ఎప్పుడూ 
గుర్తుంచుకోండి. 

మీరు ఓ సాయంత్రాన్ని నిర్ణయించుకుని స్థిరం చేనుకున్నారు. 
ఆ మంచిరోజు వచ్చే నాటికి మీరు ఏ మాత్రం టెన్నన్‌ పడకుండా ప్రశాంతంగా 
ఉండాలి. మీతోనూ ఇతరులతోనూ శాంతిని పాటిన్తూ ఉండగలగాలి. ఇది 
చాలా ముఖ్బం, మీలో ఏ మాత్రం ఉద్విగ్షతా ఉండకూడదు. ఏ నంశయమూ 


97 
త్‌ 


మరణం లేని మీరు 


మీలో తలెత్తి మిమ్మల్ని ఉద్రేకం చెందనీయకూడదు. ఉ 
ఎవరితోనో ఓ విషయం గురించి తీవ్రంగా వాదించి ధ్ధం చె 
వచ్చిందనుకోండి మీ శుభదినం నాడే. కొంచెం ఆలోచించి ము 
కూడా లేకపోయిందని మీరు అనుకుంటూ ఉంటారు. సు 


ఆలోచనకు 
టైమ్‌ చిక్కి ఉంటే ఏం మాట్లాడి ఉంటే బాగుండేదో ఆ మాట, 
లని 


వెతుక్కుంటూ ఉండే ప్రయత్నాన్ని మీరు చేస్తారు. మీతో పట్లా పెట్టుకు 
వ్యక్తి మిమ్మల్నేం అన్నాడో ఆ మాటలన్నీ గుర్హాచ్చి మీ త 
నూక్ష్యశలీరయానం మీద లగ్గం కాదు - కేంద్రీకృతం కౌదు-నిమగ్గం కాదు 
ఈ విధంగా ఓ మంచిరోజు వ్యధాగా స్వయంకృతాపరాధం వల్ల సము 
అయిపోతే మళ్ళీ మరో రోజు కోసం వెతుక్నోకతప్పదు. సరే, ఈ గొడవలు 
ఏవీ జరుగలేదు- మీరు రోజంతా ప్రశాంతంగానే ఉన్నారని అనుకుందాం. 
మీరు ప్రేమించే మనిషిని లేదా బంధువుల్ని చూడాలని మీరు చేసే 
ప్రయాణాల్లో ఎలా ఉత్సావాంతో ఉవ్విళ్ళూరుతుంటారో అలాగే “ 
సూక్ష్యకరీరయానానికి సాయంత్రం ఎప్పుడవుతుందా ” అనే హుషారుతో మీరు 
ఎదురుచూశారనుకోండి. సాయంత్రం అవుతుంది. 'కట్లుపడుతాయి. మీరు 
మీ గదిలోకి వెళ్తారు. నెమ్మదిగా పడుకోవడానికి తదిన బట్టల్ని ధరిస్తారు. 
ఉచ్చ్వాస నిచ్చాసాలు నెమ్మదిగా సాగుతూ వుంటాయి. మీరు ప్రశాంతంగా 
ఉంటారు. ఒకసారి మీ డ్రస్సు సుఖంగా ఉన్నదా అని గమనించండి. మెడ 
దగర పట్టేసినట్లు కానీ నడుమును గట్టిగా బిగదీసి పట్టినట్లు గాని ఉందేమో 
ఓ సారి చూసుకోండి - లేకవితే మంచి రసవత్తరమైన ప్రయాణం మధ్యలో 
ఈ డ్రేస్సు వల్లే మీకు విఘ్నం ఏర్పడి వెనక్కి రావలసి రావచ్చు. మీ గదిలో 
+ ఉష్ణోగ్రతా నరిగ్గా ఉన్నాయో లేవో బాగా గమనించండి. మీరు 
తొడుక్కున్న బట్టలు తేలిగ్గా ఉన్నాయో లేక బరువుగా ఉన్నాయో గమనించండి 
నం నుంచి మళ్ళి స్టూలశరీరంలోకి వచ్చేటప్పుడు ఈ బరువునంతౌ 
మొయ్యాల్సి ఉంటుంది కదా! 
a గదిలో దీపాలను ఆద్దేయండి, కిటికీ రెక్కర్షి మూసెయ్యండి. అ 
" వీధిలోంచి ఓ కాంతికిరణం కిటికీ గుండా లో 


98 


'దాహరల్రక్రి 


లోజీవాంగ్‌ రాంవా 


వచ్చి మంచి సమయంలో మీ కళ్ళ మీద పడి వఘ్మాన్షి కలిగించవచ్చ 
కాబట్టి. ఈ విధంగా అంతా సర్జుకున్నాక పడక మీదకి హాయిగా వ్రాలిపోండి. 
సుఖంగా పడుకోండి. 

స్థిమితపడండి - మెల్లగా మీ శరీరాన్ని మొద్దుబారనివ్వండి. మీరు 
పూర్తిగా రిలాక్టవ్వండి. నిద్రపోయే అవకాశాన్ని మీరు కల్పించకండి - మీకు 
తెలియకుండానే నిద్రపట్టేస్తే అది వేరే సంగతి. మీరు మీ మంత్రాన్ని సరిగ్గా 
జపించి ఉంటే నిద్రపట్టేసినా మెలుకువ వచ్చాక మీకు అన్నీ గుర్తుంటాయి. 
మా సలవో ఏమిటంటే మీరు నిద్రపోకండి, ఎందుకంటే మొదటిసారిగా 
చైతన్యంతో మీరు శరీరం లోంచి బయటకు రావడాన్ని చూసే అవకాశం 
ఎంతో ఉత్భాహవంతంగా ఉంటుంది. 

సుఖంగా పడుకుని - వెల్లకిలా పడుకుంటే మంచిది - మీ శరీరం 
లోంచి మరో శరీరాన్ని బలవంతంగా బయటకు నెట్టేన్తున్నట్టు ఊహించండి. 
మీ శరీరంలోంచి దయ్యం లాంటి నూక్ష్యశరీరం బయటకు వస్తున్నట్లు 
ఊహించండి. నీళ్ళ క్రింద ఇరుక్కున్న ఓ కారు బయటపడి నీళ్ళపైకి తేలివచ్చే 
విధంగా మీ నూక్ష్యశరీరం మీ స్టూలశరీరం అణువుల్లోంచి బయటపడి పైకి 
వస్తున్నట్లు ఊహించండి - గమనించండి. శరీరం మొత్తం సన్నగా చక్కిలి 
గిలిపెట్టినట్లు - లేక సన్నగా తేలిగ్గా దురద పెట్టినట్లు అనిపించి తగ్గిపోవచ్చు. 
దేహంలో ఈ చక్కిలిగిలి సమయంలో అజాగ్రత్తవల్ల శరీరం మొత్తం ఓ చిన్న 
కుదుపుకు లోను కావచ్చు. ఇలాంటి కుదుపురావడం జరిగితే సైకి లేచి 
వస్తున్న సూక్ష్యశరీరం - బహూశా ఈ నమయానికి కొన్ని అంగుళాల 
దూరంపైకి వచ్చి వుండవచ్చు - మళ్ళీ శరీరపు అంతర్జాగంలోకి తిరిగి 
వెళ్ళిపోతుంది. 

ఇలాంటి కుదుపు వచ్చే అవకాశం శరీరానికి ఉందని మీకు తెలిసి 
మీరు తగిన జాగ్రత్తతో ఉంటే ఆ కుదుపు రానేరాదు. కాబట్టి రాబోయే కష్టాల 
గురించి ముందుగా తెలునుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆ os 
రానేరావు. ఒకవేళ వచ్చినా దాన్ని అధిగమించే విద్యలు మీ శరీరంలో ఏర్పడే 
ఉంటాయి. మీ శరీరంలో వస్తున్న సన్నటి చక్కిలిగిలి ఆగుతున్న నమయంలో 

99 


మరణం లేని మీరు 


ఏ మాత్రం కదలకండి. అప్పుడు ఉన్నట్లుండి ఓ చల్లదనం మి 


- ఏదో మీ శరీరంలోంచి బయటికి వచ్చేసినట్లు బరి అవరిస్తు 
కలుగుతుంది. మీపైన ఏదో వ్రేలాడుతున్నట్లు అనిపించవచ్చు. అంప్‌ 
గట్టిగా చెప్పాలంటే మీ మీదకు ఎవరో ఓ దిండును వడ 
అనిపించవచ్చు, మీ మనస్సును ఆలోచనలను దారి మంకు. . 
కావద్దు, మీరు డిస్టర్ట్‌ కాకుండా ఉంటే మిమ్మల్షి మీరే మంచం వ( చిన్‌ 
మీ పైకప్పు నుంచి కిందకో చూస్తూ ఉండడం మీకు ప 
అవుతుంది. క్‌ 
ఎంత వీలయితే అంత జాగ్రత్తగా మీ స్థూల శరీరాన్ని గమనించండి 
మొదటిసారి కన్నా స్పష్టంగా మరెష్టటికీ మిమ్మల్ని మీరు చూసుకోలేర్తు 
మొదటిసారిగా మిమ్మల్ని మీరు చూసుకోగానే ఆశ్చర్యంతో మీరు నిశ్రేష్ణులు 
అయిపోవచ్చు. ఎందుకంటే మీరు ఎలా కన్చిస్తారని మీరు 
ఊహించుకుంటారో పద్ధతిలో మీరు ఉండరు కనుక ! మీరు అద్దంలో 
రోజా మిమ్మల్ని చూసుకుంటూ ఉంటారని మాకు తెలుసు. కానీ, వంత 
me తూ రూపాన్ని ఉన్నది ఉన్నట్టుగా స్పష్టంగా చూపించే శక్తిని 
. ఉదాహరణకి అద్దాల్లో కుడి ఎడమగానూ, ఎడమ 
లన కన్చిస్తుంది. ఇంకా మనం గుర్తుపట్టలేని కొన్ని వక్రీభవనాలు, అంటే 
న తవ్వగా చూపించే లక్షణాలు అద్దాలకి ఉంటాయి. 
సై మీరే నుంచుని చూస్తే మీ స్వరూపం ఏమిటో స్పష్టంగా 
పూర్తిగా తుంది ! 
a ష్‌ మీరు తనివితీరా చూసుకున్నాక, పరీక్షించుకున్నాక మీరు 
మ. , ఇటూ కదలడం ప్రాక్టీస్‌ చెయ్యాలి. మీ బీరువా లోపలికో 
ద్దపెట్టె లోపలికో నులభంగా మీరు దూరి వెళ్ళిపోయి చూడవచ్చు. 
అభోనూ ద ఇంటి భాగాలను మీరు మామూలుగా చూడటం కష్టా 
పరిశీలించే వ్‌ సూక్ష్యకరీరంతో సులువుగా శోధించవచ్చు. మ్‌ 
అ ప్రాంతాల్లో మీకు దట్టంగా పూత పూయబడి ఉన్న న 
చవచ్చనుకోండి - ఆ దుమ్ము కూడా మీకు ప్రయోగానికి వ 


ఆ దుమ్ము మీద మీ వ్రేలిముద్రలు పడేలా చేసి చూడండి. లో 
100 


లోదీనాంగ్‌ రాంనా 
ననన ననన 


ఆ పనిని చెయ్యలేరు ! మీ వ్రేలూ, వ్రేలుతో బాటు మీ చెయ్యికూడా 
ఆ దుమ్ములోంచీ, ఆ దుమ్ము వెనక ఉన్న గోడలోంచి కూడా, స్పర్శ జ్ఞానం 
కూడా మీకు తెలియకుండా దూసుకుని వెళ్ళిపోతాయి, అవతలివైపుకు. 

మీ ఇష్టప్రకారం మీకు ఎలా కావలిస్తే అలాగా కదిలే శక్తిని కలిగి 
ఉన్నారని మీకు అర్ధమయిన తరువాత మీ సూక్షదేహానికీ, భౌతిక దేహానికీ 
మధ్య ఏం వుందో పరిశీలించండి. సిల్వర్‌కార్డ్‌ ఎలా మెరుస్తూ కన్చిస్తుందో 
చూశారా ? కొలిమిలో ఎర్రగా కాలిన ఇనుప ముక్క మీద కమ్మరి సుత్తితో 
బలంగా కొడుతున్నప్పడు ఆ ఎర్రగా కాలినచోటు లోంచి చిన్న చిన్న నిప్పురవ్వ 
లాంటి వెలుగులు పైకి విరజిమ్మడం మీరు చూసే ఉంటారు. ఆ వెలుగు 
ముక్కలు ఎర్రగా కన్చిస్తాయి. కానీ మ్‌ సిల్వర్‌ కార్డ్‌ లోంచి చిన్న చిన్న లేత 
నీలి లేదా లేత పసుపు రంగు కణాలు బయటకు ఎగుర్తున్నట్లు మీకు 
కన్సిస్తాయి. భౌతిక దేహం నుంచి దూరంగా జరగండి. మీ సిల్వర్‌ కార్డ్‌ 
ఏ మాత్రం బిగబట్టినట్టు అనిపించకుండా సునాయాసంగా సాగుతూ 
ఉండడాన్ని మీరు గమనించవచ్చు. దాని మందం కూడా ఏ మాత్రం తగ్గదు 
! మళ్ళి మీ భౌతిక దేహం వంక ఓ సారి చూనుకుని మీరు ఎక్కడికి 
వెళ్ళాలనుకుంటున్నారో అక్కడకి వెళ్ళండి. మీరు ఎవరి వద్దకు వెళ్ళాలని 
అనుకున్నారో ఆ స్థలాన్ని ఊహించుకోండి చాలు. 

మీ ఇంటి కప్పలోంచి బయటకు వచ్చేస్తారు. క్రింద మీ ఇల్లూ, 
మీ వీధీ కన్దిస్తుంటాయి. తరువాత, ఇదే మీ మొదటి పూర్తి చైతన్ఫంతో చేస్తున్న 
ప్రయాణం కనుక కాస్త నెమ్మదిగానే మీ సూక్ష్యశరీరం పయనిస్తుంది. మీరు 
వెళ్ళాల్సిన చోటుకు చేరుకుంటుంది. క్రింద భూభాగాలన్నింటిన్‌ మీరు స్పష్టంగా 
గుర్తించవచ్చు. సూక్ష్యశరీరయానం మీకు కొంత అలవాటయిన తరువాత 
మనోవేగంతో మీ ప్రయాణం సాగుతుంది. ఆ స్లితిని మీరు తెలునుకున్న 
తరువాత మీరు వెళ్ళలేని ప్రదేశం అంటూ ఎక్కడా ఉండదు. ఎంతదూరంలో 
ఉన్న ప్రదేశం అయినా అనుకున్న వెంటనే అక్కడకు మీరు చేరుకుని ఉంటారు. 

భూమి మీదే కాదు ఎక్కడికైనా వెళ్టగలిగి ఉంటారు. మీ నూక్ష్మ 
శరీరానికి గాలి అవసరం లేదు. కాబట్టి మీరు విశ్వంలోని ఏ భాగానికైనా 

101 


To" 


మరణం లేని మీరు 
దా కారా న్య 
కు వెళ్ళవచ్చు. ఎందరో ఇదివరకు అలా వెళ్ళి వచ్చార్సు. 
వ క a మ గుర్తుండడంలేదు. కానీ మీరు మీ సాధన 
వల్ల అన్నీ గుర్తుపెట్టుకుని ఉండగలరు. 

ఏ వ్యక్తి దగ్గరకు మీరు వెళ్ళాలనుకుంటారో, ఆ వ్యక్తి రూపాన్ని 
వ్మరించడం మీ వల్ల కాకపోతే ఆ వ్యక్తి ఫోటోను ఒకదాన్ని - గ్లాసు ఫ్రేం 
కట్టించకుండా ఉన్న దానిని నంపాదించండి. నిద్రలో మీరు ఆ గ్లాసు ఫ్రేం 
మీద పార్లి అద్దం పగిలి గాయాలు కావచ్చ - ఈ ఫోటోను చేత్తో పట్టుకుని, 
గదిలో దీపాలను ఆర్దేసే ముందు ఓసారి ఈ ఫోటో వంక బాగా చూసి 
గుర్తుంచుకునే ప్రయత్తం చేయండి. ఈ పద్ధతి మీకు సులభంగా ఉండవచ్చు. 

కొంతమంది భౌతిక దేహం సుఖంగా, భద్రంగా ఉంటే నూక్ష్యకలిర 
యానం చెయ్యలేరు. బాగా భోజనం చేసినా ఈ యాత్ర వాళ్ళకి కుదరదు. 
బాగా వెచ్చగా ఉన్నా వాళ్ళకి విఘ్నంగా ఉంటుంది. శరీరం ఇబ్బందిగా ఉన్న 
చోట్లో ఉన్నప్పడే వాళ్టకు సూక్షదేహం విడుదల జరిగి ప్రయాణం సాగుతుంది. 
లేకపోతే బాగా చలిగానో, ఆకలితోనో వాళ్ళు ఉంటే మరీ మంచిది, 
కొంతమంది ఇలాంటి ఇబ్బందులు కలగడం కోసం సులభంగా జీర్ణం కాని 
పదార్థాలను తిని జీర్ణశక్తిని తమంతట తామే పాడు చేసుకుంటూ ఉంటారు 
! ఇద్దందుల మధ్యే వాళ్ళ నూక్ష్యకరీరయానం పూర్తిచైతన్యంతో సాగుతుంది. 
దీనికి మేము ఊహించే కారణం ఏమయి వుండవచ్చునంటే అలా బాగా 
పాడయిపోయిన దేహంలో ఉండడానికి ఇష్టం లేక సూక్ష్యశలీరం బయటపడే 
ప్రయత్నం చేస్తూ ఉంటుందని ! 

టిబెట్‌ లోనూ, ఇండియా లోనూ కొంతమంది నన్యానులూ, 
యోగులూ నూర్భకౌంతి పడని చోట్లలో మగ్గుతూ వుంటారు. వీళ్ళకి 
భోజనాలు కూడా మూడు రోజులకి బహూశా ఒకసారి మాత్రవే 
అధ్యమవుతూంటాయి. ఆ తిండి కూడా శరీరంలో కేవలం ప్రాణాన్ని నిలబెట్టి 
ణచాళ్చ ప్రాడాలు మిణుకు మిణుకుమంటూ నాళ్ధ శరీరాలను పట్టుకుని 
i కుంటా ఈ యోగులు సర్వకాల సర్వావస్థల్లో సూక్ష్యకలీరయానం 

102 అ 


లోబనాంగ్‌ రాంనా 


చేయగల సామర్శాన్ని కలిగి ఉంటారు. ప్రపంచంలో ఏ మారుమూల 
ప్రాంతంలో అయినా సరే - వాళ్ళు నేర్చకోవాల్సిన విద్య ఒకటి ఉందని వాళ్ళకి 
తెలిస్తే - వెంటనే వాళ్ళు అక్కడికి చేరుకుని (నూక్ష్యశరీరంతో మనో 
సంభాషణం (టెలిపతీ) ద్వారా వాళ్ళకు కావర్సిన విద్యలను నేర్మకుంటూ 
ఉంటారు. లోకంలో వాళ్ళ ఉనికి వల్ల ఏ మాత్రం మేలు కలిగే అవకాశం 
ఉంటుందని వాళ్ళకు అనిపించినా వెంటనే అక్కడికి వెళ్ళి మానవులకు తమ 
శుభాశీన్సుల్సి అందజేసేందుకు సిద్ధపడతారు. మీ నూక్ష్యకలీరయానాల్లో 
మీ అదృష్టం కొద్ది ఇలాంటి మహనీయులు కొందరు మీకు దర్శనమీయవచ్చ 
మీతో మాట్లాడి తగిన సలహాల నిచ్చి మీ అభివృద్ధికి తగిన సహాయం చేసే 
స్థితిలో ఈ యోగులు ఉంటారు. వాళ్ళ చేతుల్లో వడడం మీ నుక్యతంగా 
భావించవచ్చు. 

ఈ పాఠాన్ని మళ్ళీ మళ్ళీ చదవండి. “ అభ్యాసమూ, విశ్వాసమూ ఈ 
రెండింటి వల్లనే మీకు సూక్ష్యశరీరయానం సుసాధ్యం” అనే మాటను మళ్ళీ 
మీకు గుర్తుచేస్తున్నాము. సూక్ష్మలోకాల సందర్శనా భాగ్యంతో మీ ఐహిక 
బాధలు, కష్టాలూ, కొంతవరకైనా తగ్గుతాయి. 


103 


పన్నెండవ పాఠం 
రిలాక్స్‌ అవ్వడం లీలా? 


“సూక్ష్యశలర యానం), 'భవిష్పద్వాణి' లాంటి ఆధ్యాత్మిక అతీంద్రియ 
సాధనల్ని సాధించాలని అనుకునేముందు వీటన్నిటికీ తగిన దిట్టమైన 
పునాదిని ఒక దానిని వేసుకోవడం ద్వారా మాత్రమే ఆ శక్తులు సులభంగా 
వశమౌతాయి. ఈ ఆధ్యాత్మిక శిక్షణలో నిరంతరమైన సాధనను చేయవలసి 
ఉంటుంది. ఓ పుస్తకంలోని ఆచరణ పద్ధతిని ఓసారి చదివేసి ఆ జ్ఞానం 
తోనే ఏ సాధనా లేకుండా సూక్ష్మశరీరయానాన్ని చేయగలగడం సాధ్యమయ్యే 
పని కాదు. ఎంతో సాధన చేసి తీరాలి ఉంటుంది. 

మంచి నేలలో విత్తనాలు నాటితే తప్ప ఒక చక్కటి ఉద్యానవనం 
తయారుకాదు. రాతి నేలలో రోజా పువ్వు వూస్తే ఒక అసాధారణ విషయం 
జరిగినట్లు అనుకోవాల్సి వస్తుంది. అలాగే ఏ మనస్సు సముచిత భావాలు 
లేక మూనుకుపోయి ఉంటుందో, ఏ మెదడులో భీకరారణ్యంలో 
అల్లుకుపోయిన తీగల్లాగా అడ్డదిడ్డమైన ఆలోచనలు క్రమ్ముకుని ఉంటాయో 
అట్లాంటి చోట్ల 'భవివ్యద్వాజణి' లాంటి ఓ దివ్యమైన కళ మొద్ల తొడుగుతుందని 
ఊహించలేం. నిశ్శబ్దం గురించి ముందు ముందు మనం చాలా 
విషయాలు తెలునుకుంటాం. ఈనాడు మనల్ని వేధిస్తున్న అసంబద్ధవు- 
విరుద్ధమైన ఆలోచనలూ, ఎప్పుడూ హోరెత్తిస్తూ మ్రోగే రేడియో, టీవీల 
గోలలూ మానవుని ఆధ్యాత్మిక శక్తుల్ని అజిచిపడేస్తున్నాయి. 

104 


Fob rok 


ప్రాచీన కాలపు బుషులు ఘోషపెట్టి చెప్పేవారు - “ప్రశాంతంగా 
ఉండు; నేను మీలోనే ఉన్నానని తెలుసుకో "Be still and know that | am within 
= అని. ఓ జీవితకాలం సాధన చేసిన తరువాత కానీ వాళ్ళు బక్క చిన్న మాటని 
కూడా కాగితం మీదకి ఎక్కించేవారు కాదు. ఇంకా చెప్పాలంటే వారు 
ఏ మనుమ్మలూ నంచరించని అడవుల్లోకి-అంటే, ఎక్కడ నాగరికత్ర 
ప్రకోపించి శబ్దాలు ఏనిపించవో అక్కడికి, ఎక్కడ క్రింద పడ్డ బకెట్ల చప్పుడూ, 
ఖాకీ సీసాల చప్పడూ వినిపించవో అక్కడికి, అలాంటి చోట్లకి వెళ్ళిపోయి 
మనుచాంచల్యం నుంచి తప్టించుకునేవారు. వారు చేసిన కఠోర సాధనా 
ఫలితాలను వాళ్ళు వడ్డ కష్టాలను వడకుండానే జీవితకాలం అంతా 
ఖర్వచేయకుండానే గ్రహించగల సువర్ణావకాశం మనకి ఉంటి ! 
ఆధ్యాత్మికంగా త్వరగా అభివృద్ధి చెందాలని మీరు ఆకాంక్షిస్తూ ఉంటే 
- అలా అనుకోనివారైతే ఇదంతా మీరు చదువుతూ ఉంఢరనుకోండి - 
ఆధ్యాత్మిక సాధనకు సిద్ధపడే ముందు - మీరు చెయ్యవల్సిన ముఖ్యమైన 
ఉత్తమమైన పద్ధతి ఏమిటంటే ముందు బాగా రిలాక్స్‌ అవడం నేర్చుకోవడం. 
చాలామందికి “రిలాక్స్‌ అవడం” అంటే ఏమిటో తెలియనే తెలియదు. 
ఒక కుర్చీలో కూలబడితే సరిపోతుందని వాళ్ళ ఊహ - ఇది ఎంత మాత్రం 
నరికాదు, సరిపోదు. రిలాక్ట్‌ అవ్వడం అంటే మీ శరీరం పూర్తిగా సడలిపోయి 
వుండగలగాలి - శరీరంలోని ఏ కండరం లోనూ ఏ మాత్రం టెన్ననూ 
ate, అవ్వడాన్ని గురించి పూర్తిగా గ్రహించాలి అంటే 
ఓ పిల్లి లోపలికి త 2 
తనల. రెండుసార్లు గుండ్రంగా తిరిగి ఏ రూపమూ 
ది. ఓ కాలు కొన్ని అంగుళాలు బయటకు 
పొడుచుకుని వచ్చిందని గానీ, తను పడుకున్న తీరు చూసే వాళ్ళరు నచ్చని 
విధంగా ఉందేమోననీ ఆ పిలి ఏ 
విశ్రాంతి పొందటమే పిల్లి ఉద్దేశ్య 
నిద్రలోకి 


మాత్రం ఆలోచించదు. సంపూర్ణంగా 
ఉద్దేశ్యం. అలా పడుకున్న వెంటనే ఆ పిల్లి క్షణంలో 


105 


మరణం లేని మీరు 


మనుమ్మలకు కనిపించని విషయాలను కొన్నింటిని పిల్లులు 
చూడగలవన్న విషయం బహూశా అందరికీ తెలిసే ఉంటుంది. జ్ఞానాన్ని 
గ్రహించే శక్తిని ప్రకటించే కీబోర్డు మీద పిల్లులు మనకన్నా కొన్ని మెట్లు 
ముందుంటాయి. అంచేత పిల్లులు నిరంతరం నూక్ష్మలోకాలను 
దర్శించగలుగుతూనే ఉంటాయి. ఒక గదిలో అటూ, ఇటూ తిరగడం మనకు 
ఎంత సులభమో విశ్వసూక్ష్మలోకాల్లో విహారాలు చెయ్యడం పిల్లులకు అంతే 
నులువు. కాబట్టి మనం కూడా ఓ హుషారైన పిల్లిలాగా ఉండేందుకు 
ప్రయత్నించాలి; అప్పడే ఆధ్యాత్మిక అధ్యయన మహాహర్శ్మ్యానికి దృఢమైన 
పునాదులను నిర్మించుకోగలుగుతాం. 
ఎలా రిలాక్స్‌ అవ్వాలో మీకు తెలుసా? ముందున్న నూచనలు 
చదవకుండానే మీ శరీరాన్ని వూర్తిగా నడలించేనుకుని, వన్తున్న 
నంకేతాలనూ, సందేశాలనూ, అనుభవాలనూ గ్రహించగలరా? మేము ఎలా 
రిలాక్స్‌ అవుతామో చూడండి. మీకు సుఖంగా అనిపించే ఏ భంగిమలోనైనా 
నరే వడుకోండి. చేతుల్ని చాచి ఉంచితే బాగుంటుందని అనిపిస్తే చేతుల్టీ 
కాళ్ళని బారజాపితే బాగుంటుందని అనిపిస్తే కాళ్ళనీ మీ ఇష్టం వచ్చిన పద్ధతిలో 
సర్జుకోండి, 'రిలాక్స్‌ అవ్వడం' అనే కళలోని రహస్యం ఏంటంటే పూర్తి సుఖాన్ని 
అనుభవించ గల భంగిమలో శరీరాన్ని పడేసి ఉంచుకోగలగడం. ఎవ్వరూ 
దూరి వచ్చి మీ ఏకాంతానికి భంగం రానివ్వలేనట్టి మీ స్వంత గదిలో రిలాక్స్‌ 
అయితే మరీ మంచిది. ఎందువల్లనంటే చాలామందికి - ముఖ్యంగా 
ఆడవాళ్ళకి - తాము పడుకునే పద్ధతి చూసే వాళ్ళకు అంత బాగుండదేమోననీ, 
వయ్యారంగా ఉన్నట్టు అనిపించదేమోననీ, చూసేవాళ్ళకు నదభిప్రాయం 
కలగదేమోననీ అనిపించవచ్చు. మీరు సంపూర్ణంగా రిలాక్స్‌ అవ్వాలని 
అనుకుంటే ఇలాంటి ఆలోచనలను చెయ్యడం ముందు మానుకోవాలి. 
మీ ఇష్టం వచ్చినట్లు మీరు పడుకోవాలి - అంతే. 
మీ శరీరాన్ని ఓ ద్వీపం లాగా ఊహించండి. ఈ ద్వీపం మీద చిన్ని 
శరీరాలను ధరించి ఉన్న అనేకమంది జనాభా వున్నారనుకోండి. మీరు 
చెప్పినట్లు వాళ్ళ నడుచుకుంటూ వుంటారని అనుకోండి. లేదా మీ శరీరాన్ని 
106 


లోటీనోంగ్‌ రాంనా 
చ 
ఓ కర్మాగారం గానూ, ఆ యంత్రాగారంలో అనేక కీలకమైన యంత్రాల _ 
నరాల కేంద్రాల్లో సుశిక్షితులైన ఫ్యాక్టరీ వర్కర్లు అనేకమంది గమనిన్సు 
నడిపిన్తూ ఉన్నారని ఊహించండి. ఇప్పుడు మీరు 'రిలాక్స్‌' అవ్వాలని 
అనుకుంటున్నారు. మీ ఫ్యాక్టరీ వర్కర్లకందరికీ చెప్పండి - ఫ్యాక్టర్‌ మూస్పేస్వ 
వేళ అయిందనీ, మిషన్లన్నింటినీ ఆపేసి అందరూ తమ తమ చోట్లకు 
వెళ్ళిపోవాలనీ, మళ్జీ ఫ్యాక్టరీని తెరిచేవేళ అయి వాళ్ళను రమ్మని పిలిపించేంత్ర 
వరకూ రాకూడదనీ. 
విశ్రాంతిగా పడుకుని మీ పాదాల మీద, మీ కాళ్ళ మీద, మోకాళ్ళ 
మీద, మోకాళ్ళ లోపల - శరీరం మొత్తం లోనూ తిరుగాడుతున్న అందరు 
వర్కర్గ్షనూ మీ ఊహలోనే గమనించండి. మీ శరీరంలోని అన్ని కండరాలనూ 
లాగుతూ వంచుతూ వనిచేన్తున్న ఈ వర్కర్గను గమనించండి. 
మవోకాయంతో ఉన్న మీరు, ఆకాశం అంత ఎత్తున్న మీరు వీళ్ళ వంక చూసి 
మీ మనస్సుతో వార్టని పిలిచి ఆజ్ఞలను ఇవ్వండి. మీ చేకుల్టీ కాళ్ళనీ వదిలిపెట్టి 
కదిలి గి సో రాజ్ఞ 
రమ్మని చెప్టండి. అందరీ నడచి వచ్చి మీ రొమ్ము ఎముక నుంచి 
బొడ్డు వరకూ వరునగా క్యూలో నుంచోమని ఆజ్ఞాపించండి. మీ రొమ్ము 
నిలువుగా ఉన్న మధ్య భాగం ఎముకని “రొమ్ము ఎముక ర్లాగమ్‌ 
అంటారని డ మీకు అస మ్‌ 
వహ గా. గుర్తుచేన్తున్నాం. ప్రక్కటెముకలు కలిసే చోట మీ 
ల తడిమి చూసుకోండి. మధ్యలో నిలువుగా గట్టిగా ఉన్న భాగాన్నే 
్‌ ఎముక అంటారు. క్రిందికి ఈ ఎముక అంతం అయ్యేవరకూ 
వ్రేలితో తడిమి చూసుకోండి, ఈ చోటు నుం ఆ 
ప్రదేశంలో ఈ 1 "ది మీ బొడ్డు వరకూ ఉన్న 
వర్కర్లు అందరూ శరీరం అ ప 
న్ని ప్రక్కల్షించీ వచ్చి ఎక్కి వరుసగా 


మరణం లేని మీరు 


కాక - స్పర్శ జ్ఞానం కూడా ఉండదు. అంటే పూర్తిగా మొద్దుబారిపోయి తిమ్మిరి 
ఎక్కినట్లు ఉండడం అని అర్థం కాదు కానీ, ఏ మాత్రం టెన్ననూ లేకుండా 
ఏ మాత్రమూ అలుపు లేకుండా ఉన్నట్టు చెప్పకోవచ్చు; అక్కడ ఒక విధంగా 
ఆ కాళ్ళూ చేతులూ లేనట్టు ఉంటాయి అని చెప్పకోవచ్చు. 
ఫ్యాక్టరీ వర్కర్ణందరూ ఓ పార్టీ మీటింగ్‌కు హాజరయ్యే విధంగా 
మీ పొట్ట మీదకి ప్రోగయ్యారు కదా! ఇప్పుడు అందర్నీ ఓసారి బాగా 
తేరిపారచూచి, అందర్నీ అక్కడి నుంచి వెళ్ళిపోమనీ, మళ్ళీ పిలిచేంతవరకూ 
రావాల్చిన అవసరం లేదనీ గట్టిగా స్పష్టంగా చెప్పేయండి. మీ సిల్వర్‌ కార్డ్‌ను 
పట్టుకుని అందరూ పైకి వెళ్ళిపోవాలనీ, దూరంగా వెళ్ళిపోవాలనీ చెప్పండి. 
మీరు ప్రశాంతంగా ధ్యానం వేస్తున్నప్పుడూ, మీరు రిలార్ట్‌ అవుతున్నప్పుడూ 
వాళ్ళందరూ మిమ్మల్ని శాంతితో ఉండనిచ్చి వెళ్ళిపోవాలి. 
మీ శరీరం నుంచి పైకి వెళ్తున్న మీ సిల్వర్‌ కార్డ్‌ను ఓ విశాలమైన 
నొరంగంలాగా ఊహించండి. లేక రోడ్డు క్రింద మనుష్యులు నడిచే సబ్‌వేగా 
ఊహించండి. అండనలోనో, న్యూయార్కులోనో బాగా రద్దీ ఉండే 
నమయంలో సిటీలని వదిలి అందరూ దూరప్రాంతాలకు వెళ్ళిపోయే 
పద్ధతిలోనో, ఒకరు తరువాత మరొకరుగా వరుసగా ట్రైనలలో వర్కర్స్‌ అందరూ 
సిటీని వదలి పెట్టేసి వెళ్ళిపోతూ సిటీని వీలైనంత ప్రశాంతంగా ఉంచే ప్రయత్నం 
చేస్తున్నట్టు ఊహించండి. మీ శరీరంలోని అందరు వర్కర్లనూ ఇలాగే 
బయటకు వెళ్ళిపోయేటట్లు చెయ్యండి. ప్రాక్టీస్‌ చేస్తే ఇది ఎంతో సులభం! 
అప్పడు మీరు ప్రశాంతంగా, ఏ టెన్నన్లూ లేకుండా ఉంటారు. మీ నరాల్లో 
ఏ స్పందనా, అలజడీ ఉండదు. మీ కండరాల్లో టెన్షన్లు ఉండవు. ఈ విధంగా 
నిశ్శబ్ధంగా పడుకుని యధేచ్చగా మీ మనస్సుని పరుగెత్తించండి. ఏ ఆలోచన 
వచ్చినా వర్వాలేదు. ఏ ఆలోచనలూ రాకపోయినా కూడా మంచిదే. 
ఈ విధంగా కొన్ని క్షణాలు గడిచాక, నెమ్మదిగా గాలి పీలున్తూ వదుల్తూ 
ఉన్న మీరు, మీ ఫ్యాక్టరీ వర్కర్లను మీ శరీరంలోంచి బయటకు తరిమేసిన 
పద్ధతిలోనే మీ ఆలోచనలనన్నింటినీ కూడా బయటకు తరిమేయండి. 


108 


లోబోసోంగ్‌ రాంనా 


మనుష్యులు పనికిరాని చిన్ని చిన్ని విషయాల మీదే పనికిరాని 
ఆలోచనలు చేన్తూ జీవితంలో ఉన్నతమైన అంశాలను, వన్తువులను 
పొందువరచుకుని ఉన్న అత్యుత్తమ జీవితాన్ని గురించి ఆలోచించే 
నమయాన్ని నంపాదించుకోలేక పోతున్నారు. “ఇంకో నంత ఎప్పడు 
జరుగుతుందో” అనో, * ఏ వస్తువులు కొంటే ఫ్రీ కూపన్లు ఎన్ని వస్తాయో” 
అనో, టీవీలో ఏం ప్రోగ్రాం వన్తుందోన్న ఆలోచనలే తప్ప - పనికివచ్చే 
ఆలోచనలు చెయ్యనేచెయ్యరు. ఈ అలౌకికమైన బేరసారాలన్షీ, వ్యాపకాలన్షీ 
నిజానికి నివ్రయోజినాలు. ఎవరో “డ్రెన్‌ వీన్‌లను చాలా చౌకగా 
అమ్ముతున్నారు” అనే విషయం ఓ యాభై నంవళ్లరాల తర్వాత ఎందుకు 
పనికి వన్తుందో ఊహించండి. అయితే, ఇప్పడు అభివృద్ధి చెందాలని మీరు 
ప్రయత్నించడం యాబై నంవత్సరాల తర్వాత కూడా మీకు మేలునే 
కలిగిస్తుంది. ఒక్క మాటను గుర్తుంచుకోండి. ఈ భూమి మీద నుంచి 
ఏ వొక్కరూ ఒక్కపైసా కూడా చచ్చిపోతూ తమతో బాటు పట్టుకెళ్ళలేరు, 
కానీ ప్రతి ఒక్కరూ తాము నేర్చుకున్న జ్ఞాన సంపదను తమతో బాటే మరో 
పట్టుకెక్తారు. అసలు భూమి మీద మనుష్యులు జీవిస్తున్నది అందుకే. 
es 
మీ యిష్టం. ఇప్పడు మీరు Mrs తాం 
- గ్రంధం ఎంతో ఉపయోగకరమైనది. చేస్తున్న తుం 
x ఖగుది. మ భవిష్యత్‌ను ఇది శాసించగలదు! 

మనుష్యుల్ని వారి వారి ఆలోచనలే, వారి వారి తర్మాలే ప్రస్తుతం 

వాళ్ళు వ నిలబెడుతున్నాయి. తర్మం గురించి మనుష్యులు 
నాడూ చెప్పేదేమిటంటే జంతువు లోంచి మనుష్ముర్షి విభిన్నంగా వుంచేది 


మేనని 
ws కాచ్చికంగా నిజం. ఏ ఇతర జంతువులు తమ మీదే 
ప్రయోగించుకుంటాయి? మనుష ఉద ఇతర 


మరణం లేని మీరు 


జరుగుతోందంటే భౌతికమైన సంపదల గురించే మానవుడు వెంపర్లాడు 
తున్నాడు గనుక ! దేహాంతరాన మనిషికి కావాల్సింది అలౌకికమైన వస్తువులే 
కదా - అదే మీకు మేము అందిస్తున్నాం ! నేర్చుతున్నాం. 
మీరు ప్రస్తుతం రిలాక్స్‌ అవుతూ ఉన్నారు కనుక మీ ఆలోచనలను 
అన్నింటినీ ఆద్దేయండి. మీ మనస్సును తెరిచి ఉంచుకోండి. అభ్యాసం చేస్తూ 
పోతే పనికిరాని ఆలోచనలని విసర్జించి లేక ఆపేసి, చిందరవందర స్థితిని 
తప్పించుకుని, ఉన్నతమైన జీవిత నత్యాలను గ్రహించగలుగుతారు. 
ఈ జ్ఞానార్దనలోని సంతోషాన్ని మాటలతో వర్ణించడానికి వీలుపడదు. 
అభ్యాసంతోనే ఈ వస్తువులు మీ అనుభవంలోకి వస్తాయి. 
కొందరు మహనీయులు కొన్ని నిమిషాలు మాత్రమే నిద్రించిలేచి 
తాజాగా కనిపిస్తూ తమ కళ్ళల్లో గొప్ప స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ ఉంటారు. తమ 
ఆలోచనలను స్విచ్‌ ఆర్బినట్లు కత్తిరించేసి, తమ ఇచ్చాశక్తితో సుదూర 
గ్రహాలతో సమాన శృతిలయలను సాధించి అలౌకిక జ్ఞానాన్ని గ్రహించి 
వెలుగుతూ ఉంటారు. మీరు కూడా అభ్యాసంతో దీనిని సాధించవచ్చు. 
ఆధ్యాత్మికంగా అభివృద్దిని సాధించాలని పరితపించే వారు సామాన్య, 
నిస్సారమైన, సాంఘిక జీవనాన్ని సాగిస్తే వారికి ఎంతో వోని సంభవిస్తుంది. 
మందు పార్టీలు - ఇంతకన్నా అధోగతి మరాకటి ఉంటుందా అభివృద్ధిని 
కాంక్షించే ముముక్షువులకి? సారా, విస్కీల్లాంటి మత్తుపానీయాలు మానవుని 
మాననిక శక్తుల్ని నాశనం చెయ్యడవే కాకుండా అతిహీనమైన 
నూక్షలోకాల్లోకి వాళ్ళ సూక్షదేహాల్షి లాక్కెళతాయి. సరిగ్గా న్వంతంగా 
ఆలోచించడానికైనా చేతగాని ఇలాంటి వాళ్ళకోనమే ఆ లోకాల్లో మూలప్రకృతి 
జీవాలు కనిపెట్టుకుని ప్రోగయివుంటాయి - వీళ్ళని ఓ వట్టువట్టి 
ఆడించేందుకు. ఇలాంటి మందుబాబుల పాల్టీలు అభివృద్ధిని కాంక్షించే 
వారికి ఎంతో నోనిని కలిగిస్తాయి. తమ ఆజ్ఞానాన్ని కప్టిపుచ్చకునేందుకు 
శతవిధాల ప్రయత్నిస్తూ చేయబోతున్న ఆ పార్టీల్లో వినవచ్చే బుర్రలిని వాగుడు 
ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ పార్టీల్లో వచ్చే అత్యంత గొప్ప ఊహలు 
ఏమిటంటే తాము ఎంత ఎక్కువ త్రాగి నిలబడగలమనేది - ఇంకొకళ్ళ కష్టాల 


గురించి మాట్లాడుతూ వుండడం మరొకటి. 
110 


లోటీసాంగ్‌ BoA 


రెండు ఆత్మలు సంభాషణ జరుపగలవని మేము నమ్ముతున్నాము, 
ఇద్దరు వ్యక్తులు మౌనంగా కూర్చుని ఉన్నా బక్క మాట కూడా నోరు విష్టి 
మాట్లాడకపోయినా, అత్యంత ఆంతరంగికంగా భావప్రేషణ ద్వారా (టెలిపత్రీ 
మాట్లాడుకుంటూనే ఉంటారు. ఒక వ్యక్తిలో జనించిన ఆలోచన ఇంకొకరిలో 
ందనని రేకెత్తిన్తుంది. చిరకాలంగా కలసి జీవిస్తూన్న వ్యద్ధదంపతు, 
ప్రతిన్స త్తిన్తు త 
మాట్లాడకుండానే ఒకరి ఆలోచనలను మరొకరు పసిగట్టి తదనుగుణంగా 
నడచుకుంటూ ఉండడాన్ని మనం గమనించవచ్చు. అవ్యాజమైన 
అనురాగంతో జీవిన్తున్న ఈ ప్రేమైక జీవులు వ్యధా ప్రసంగాలతో కాలం 
గడపరు. నిశ్శబ్దంగా కూర్చుని ఒకరి ఆలోచనలనని మరొకరు అందుకుంటూ 
నుఖిన్తూంటారు. ఈ ఆనందం వాళ్ళ వృద్ధాప్యంలో చాలా ఆలన్యంగా వాళ్ళు 
నేద్చకున్నారు. శమ జీవితం తుది దశలో ఈ విద్య వాళ్ళకు అబ్బింది. మీరు 
మీ చిన్న వయస్సులోనే దీన్ని సాధించవచ్చు. 
కొంతమంది వ్యక్తులు కలినికట్టుగా నిర్మాణాత్మకంగా చేసే 
ఆలోచనలతో ప్రపంచవు గతినే మార్చగల శక్తిని కలిగివుంటారు. కానీ 
దురద్యష్టవశాత్తూ - తమ అంతులేని ఆలోచనలను ఉపసంహరించుకుని 
ఓ చిన్న గ్రూవుగా ఏర్పడి, నిస్వార్థంగా విశ్వంలోని అందరి మేలునూ 
కాంక్షిస్తూ, ఉత్తమమైన ఆలోచనలను చేసి, దీవెనలను అందించే - కొందరు 
న వెతికి కలిపి పట్టుకోవడం ఎంతో కష్టమైన పని. మీరూ, 
జ్‌ Se . వ కూటమిగా కూర్చుని ధ్యానం చేసి, మీకు, 
లుం, లును సాధించగ। ఫ ప 
చెనుకున్నాము. థి లరు అని ఘంటాపథంగా 
ఈ విధంగా 
క వలయాకారంగా కూర్చున్నప్పడు ఒక కాలి మడమ 
కాలిమడమకు తగల్తూన్నట్లు (అంటే వ 
మన న ర్వాన్నట్లు (అంటే వద్మాననంలో కానీ - 
ఖాసనంలో కానీ) మీరు కూర్చోవాల్సి ఉంటుంది. స క్‌ 
పయునుడు గాల ఆదు వం శ అలం క హా! నార్‌ 
మరొకరి చేతులతో క త Sr 
ముల్బకోటండా లువకూడదు నుమా! ఒకళ్ళు ఇంకొక ళ్ళని 
a కూర్చోవాల్సి ఉంటుంది. అందరూ ఎడం ఎడంగానే 
కూర్చోవాలి. యూదుల్లో ప్రాచీన కాలం 
న్లో నుంచీ ఓ అలవాటు ఉంది. ఏదైనా 


111 


మరణం లేని మీరు 


జేరసారలూ సాగించే సమయంలో వాళ్ళు రెండు పాదాలు ఒకదానికి 
మరొకటి తగిలేలా నిలబడి చేతుల్ని కట్టుకుని నుంచుంటారు. అలా ఉన్నప్పడు 
వాళ్ళ శక్తులన్నీ క్రోడీకరింపబడి వృధాకాకుండా నిలబడి ఉంటాయని వారికి 
తెలుసు. “ అలా నుంచున్న వ్యక్తి అలా నుంచోని వ్యక్తికంటే మంచి లాభసాటి 
ఫలితాన్ని పొందగలడు” అని ప్రాచీనకాలం నుంచి యూదులకు బాగా 
తెలుసు. అందరూ ఏమనుకుంటారంటే తమ ఎదురుగా చేతులు కట్టుకుని 
నిలబడ్డ వ్యక్తి తమ పట్ల వినయ విధేయతలను కలిగి ఉన్నాడని - కానీ 
ఆ వ్యక్తికి తెలుసు! తాను తన శరీరంలోని సూక్ష్మశక్తులన్నింటినీ తన నుంచి 
దాటిపోనీయకుండా నిగ్రహించి నిలబడి ఉన్నానని. ఆ టేరంలో తాను 
కోరుకున్నట్లు లాభాన్ని సంపాదించుకున్నాక అతడు చేతులు విప్పేసుకుని 
కాళ్ళను కూడా ప్రక్కకు జరిపేనుకుని రిలాక్స్‌ అయిపోయి తావీగా 
నిలబడతాడు. ఇక శక్తులన్నీ ప్రోగుచేసుకుని ప్రత్యర్థిని “ఎదుర్కోవాల్సిన” 
పరిస్థితి లేదు కదా. ఇక తాపీగా నిలబడవచ్చ. 

వలయాకారంగా పద్యాసనాల్లో మీ చేతుల్ని కలిపి పట్టుకుని కూర్చున్న 
మీరు మీలోని శక్తులన్నింటినీ మీ నుంచి వ్యధాగా జారిపోకుండా జాగ్రత్త 
పడుతున్నారన్నమాట. గుర్రపు నాడా ఆకారపు (౮ - షేప్‌) అయస్మాంతానికి 
ఓ ఇనుపముక్కను (దీన్ని 'కీపర్‌' అంటారు) అతికించి ఉంచేస్తారు. 
అయస్కాంత శక్తి వృధాగా బయటకు పోకుండా ఈ “కీపర్‌' వలయాకారంగా 
అయస్కాంత శక్తిని తిప్పతూ కాపాడుతుంది. ఇక వలయాకారంగా కూర్చున్న 


ఆ విషయం గురించి ముందే మీరు మాట్లాడేసుకుని ఉన్నారు. కనుక 
ఆ ప్రయత్నం మళ్ళీ ఇంకోసారి ఇప్పుడు చెయ్యడం అవసరం. కొన్ని నిమిషాలు 
అలాగే కూర్చోండి. కొంత సమయానికి మీ అందరిలోనూ బక గొప్ప శాంతి 


నెలకొని స్థిరం కావడాన్ని మీరు గమనిస్తారు. మీ అందరి అంతరంగాలలోనూ 


ఓ కాంతి వరద వెల్లువై పొంగడాన్ని మీరు అందరూ గమనించవచ్చు. 


విశ్వంలో మీరూ “ ఒకరై ” పోతారు. 
112 


లోబీనొంగ్‌ రాంనా 
sm 


ఓ చర్చీలో జరిగే ప్రార్ధనా నమావేశాలు ఇలాంటి వద్ధతిలోన్స 
నిర్మింపబడ్డాయి. పాత కాలం నాటి మత గురువులు అందరూ గాష్ట మనస్తత్వ 
శాస్త్రవేత్తలుగా ఉండేవారు. ఏ సమావేశాన్ని ఎలా జరిపితే సరైన ఫలితాలన్సు 
సాధించవచ్చో వారికి చాలా బాగా తెలిసి ఉండేది. ఓ గుంపును ఎక్కువసేపు 
మధ్య మధ్యలో తగిన నూచనలు ఇవ్వకుండా నిశ్శబ్దంగా ఉండేట్లు 
చెయ్యడం అసాధ్యం అని కూడా వాళ్ళకు తెలుసు. కాబట్టి కొంత సంగీతాన్ని 
కొన్ని ప్రార్థనల రూపాల్లో దాగి ఉన్న మార్గదర్శక ఆలోచనలనూ మేళవించి 
ఆ గుంపు మీద ప్రయోగించేవారు. అందరికళ్ళూ ఓ గురువు మీదే ఉన్నప్పడు 
ఆ వ్యక్తి మాట్లాడితే అందరి ఆలోచనలూ ఒకే విధంగా ఓ వైపుకే ప్రసరిస్తూ 
ఉంటాయన్న నత్యం ఆ గురువుకి సంపూర్ణంగా తెలిసి ఉంటుంది. అందరి 
ఆలోచనలనూ ఒకే నిర్లీత దిశలో నిలిపి ఉంచేందుకు ఈ చిన్న పద్ధతి 
పనిచేస్తుంది. ఇది గొప్ప ప్రయోగమేం కాదు కానీ, మామూలుగా తమ 
అభివృద్ధి కోనం గానీ, ఇంకొకళ్ళ మేలు కోసంగానీ ప్రత్యేకంగా కొంత 
సమయాన్ని కేటాయించి ప్రయత్నించే వాళ్ళను పట్టుకోవడం అసాధ్యం కనుక 
ఉన్న అవకాశం లోనే ఇంతకన్నా గొప్ట పద్ధతి మరొకటి ఆ మత గురువులకు 
కయ దాదాపు అసాద్యం కనుక ఈ పద్ధతినే వాళ్ళ ఉపయోగిస్తూంటారు. 

+ మీ స్నేహితులూ - వర్తులాకారంలో, పద్మాసనాల్లో, చేతుల్షి కలిపి 
పహ్టసుని స్థిమితంగా కూర్చుని మీ మధ్య ఉన్న భాగాన్ని చూస్తూ, నిశృబ్దాన్న 
పాటిస్తే ఇంతకన్నా గొష్ట మేలునూ, గొప్ప ఫలితాలనూ పొందవచ్చు. 


మరణం లేని మీరు 
తా త ము 


మనకు వాగుడు ఎక్కువ. చప్పుడు చేసే యంత్రాల లాగా మన 
మనస్సంతా అర్ధం పర్ధం లేని ఆలోచనల గోలతో నిండి ఉంటుంది. మనం 
పూర్తిగా రిలాక్స్‌ కాగలిగి, ఏకాంతంలో ఉంటూ అందరిలో ఉన్నప్పుడు 
తక్కువగా మాట్లాడటం అలవాటు చేసుకుంటే మన ఆత్మలని ఉద్ధరిస్తూ 
ఉన్నతమైన ఆలోచనలు మనలను ఆవరిస్తాయి. మన నునన్సులను 
నింపుతాయి. గ్రామాల్లో నివసించే వృద్ధులకి ఉన్నంత వరిశుద్ధమైన 
ఆలోచనలు సిటీ హోరులో తల్లడిల్లే అభాగ్యుల మెదళ్ళలో ఉండవు. 
కొంతమంది పశుకాపరులకు ఉన్నంత పవిత్రమైన ఆత్మలు (వాళ్ళకు చదువు 
లేకున్నా కొంతమంది గొప్ప గురువులకి కూడా అసూయ పుట్టేలా వుంటాయి. 
ఎందుకంటే ఈ పశువుల కాపరులకు ఒంటరితశం వల్ల కొన్ని ఆలోచనలు 
రావడం, ఆ ఆలోచనలు కూడా వాక్టకి అలుపు తెప్పించడం వల్ల ఆలోచనలను 
వాళ్ళ కట్టిపడేసి వాళ్ళ బుర్రర్షి ఖాళీ చేసేసుకుంటారు గనుక, ఆ ఖాళిల్లోకి 
విశ్వం “ఆవలి” నుంచి కొన్ని గొప్ప ఆలోచనలు అలవోకగా ప్రవేశిస్తాయి. 

మీరు కూడా ఇలా రోజుకో అరగంటయినా ఇల్లాంటి ప్రయత్నం 
చెయ్యకూడదూ? సుఖంగా కూర్చనో పడుకునో ఈ ప్రయత్నం. చెయ్యండి. 
మ్‌ మనస్సుని స్థబ్దం చేసుకోండి. గుర్తుంచుకోండి - “నిశ్చలంగా ఉండి 
నన్ను దేవుడిగా తెలుసుకోండి” అనే మాటనీ - “నిశ్చితంగా ఉండి నేను 
నీలోనే ఉన్నానని తెలుసుకో” అనే ఈ రెండో మాటనీ, ఈ పద్ధతినే ఉపయో 
గించండి. ఆలోచనలు లేని స్థితిలో మీరు స్థిరపడండి. మీ చింతలనూ, 
అనుమానాలనూ విడనాడి బంధవిముక్తులు కండి. ఇలా ఒక్క నెల సాధన 
చేస్తే మీరు ఉన్నతులవుతారు. - ఎంతో మారిపోతారు. మీ న్వభావం 
అనూహ్యంగా ఉత్తమంగా తయారవుతుంది. 

మళ్ళి మందు వార్టీల గురించి అర్థంలేని వాగుడు గురించీ ఇంకో 
మాట చెప్పకోకుండా ఈ పాఠాన్ని మనం ముగించలేము. కొన్ని న్మూళ్టల్లోంచి 
వెళ్ళిపోయేముందు విద్యార్థులకు ఒక “చిన్నమాట”ను ఎలా చెప్పాలో 
నేర్పుతారు. తటి గృహన్గుడుగానో అ గృహస్థురాలుగానో నిరూపించు 
కోవడానికి ఇది పనికి వస్తుంది. ఇంటికి వచ్చిన అతిధుల్ని ఓ క్షణం కూడా 

114 


Oho Poh 


ఖాళీగా ఉంచకుండా చేయడానికి చేసే ప్రయత్మమే ఇది - ఖూత్రిగ్లా ఉన్ష 
బుర్రలోంచి కొన్ని వెకిలి మాటలు బయటికి వచ్చి పార్టీలోని ఆహ్లాదకరంగా 
ఉన్న పరిస్థితి తారుమారయ్యే అవకాశం ఉంది కనుక ఈ మాటలు ఆ పరస్థ్థా 
రాకుండా ఉండేందుకు దోహదం కల్దిస్తుంది. మందు పార్టీల విషయంలో 
ఈ మాట నిజం కావచ్చు కానీ - మామూలు పరిస్థితిలో ఇందుకు 
విరుద్ధంగా శుభమే కలుగుతుంది. మనుమ్ముల్ని నిశ్శబ్దంతో ఉండేట్లు 
చెయ్యగలిగితే జీవితంలోని అత్యంత విలువైన వన్తువుని మనం వాళ్ళకి 
అందిస్తున్నట్లు లెక్క. ఎందుకంటే ప్రస్తుతపు సమాజంలో నిశ్శబ్దం ఎక్కడుంది? 
ఎక్కడ విన్నా వాహనాల రొదే! ఆకాశంలో విమానాలహోరు. బుర్రతినేసే 
రేడియో, టీవీల సంగీతం. కః గోలల వల్ల మానవుడు మళ్ళీ అధోగతిపాలయ్యే 
అవకాశం ఎక్కువగా ఉంది. ఎడారిలో దప్పిగొన్న యాత్రికుడికి 
జయాసిస్సులాగా మీరు మీ తోటివారికి నిశ్శబ్దాన్షీ శాంతినీ అందించి వారికి 
ఎనలేని శ్రేయస్సును సంపాదించిపెడుతున్నారు. 
ఒక్కోరోజు ప్రయత్నించి మీరు ఎంత నిశ్శబ్దంగా ఉండగలరో 
పరీక్షించుకోండి. ఎంత తక్కువగా మీరు మాట్లాడి ఉండగలరో చూడండి. 
ఏ మాట ముఖ్యంగా చెప్పాలో అంతవరకే చెప్పండి. అనవసరపు మాటలని 
చెప్పవద్దు. చాడీలు, లోకాభిరామాయణం కట్టిపెట్టండి. ప్రయత్తపూర్వకంగా, 
ఉద్దేశ్యపూర్వకంగా రాత్రి వరకూ ఈ విధంగా మౌనాన్ని పాటించగలిగికే 
ప్రతీరోజూ ఎంత అనవసరపు ప్రసంగాల్లో మీరు కాలం గడుపుతున్నారో అర్థమై 
మీకు గొప్ట షాక్‌ కలుగుతుంది. 
గోల గురించీ, శబ్దాల గురించీ మేము మీకు చాలా చెప్పాం. మీరు 
షు షా, అలవాటు చేనుకుంటే - మౌన వ్రతాన్ని పొటిస్తే 
అ మతాలు ల. విషయం సత్యమేనన్న సత్యం యిజువవుతుంది. 
నన్మానులూ, (నై న్‌ వాలుగా మౌనాన్ని ప్రభోదిన్తున్నాయి. అనేకమంది 
న జన. మౌనాన్ని పాటించాల్సి వస్తుంది. ఇట్లా మౌనాగ్ని 


విధించడం 
ప్‌ శిక్షలాగా మాత్రం కాదు. మౌనంలోంచే అవతలి సత్కాల 
వినిపిస్తాయి - అందుకు! 


115 


పదమూడవ పాఠం 


భూమి ఒక అద్భుత పాఠశాల 


“రేకి భూమి మీద మన బ్రతుక్కి అర్థం ఏమిటి? ఈ అంతులేని 
బాధల్లీ కష్టాల్లీ మనం అనుభవించి తీరాల్లిందేనా?” అని కనీసం ఒక్కసారైనా 
అనుకుని ఉండని మానవుడున్నాడా? నిజం చెప్పాలంటే బాధపడడాలూ, 
కష్టాలు అనుభవించడాలూ, యుద్దాలూ ఇవన్నీ వుండాల్సిందే. మనం అందరం 
జీవితాల్ని చాలా చులకనగా చూన్తూ ఉంటాం. “ఈ భూమి మీద ఏటీ 
ముఖ్యం కాదు. నిజానికి భూమి మీద మనం అందరం ఓ వేదిక మీద 
నటిస్తున్న పాత్రధారులం. సమయోచితంగా దుస్తులు ధరిస్తూ ఓ అంకం 
ప్రారంభం అవుతున్నప్పుడు ఆ పరిస్థితులకు తగిన దున్తులను ధరించి 
మనమూ సిద్ధమవుతూ ఉంటాం.” ఈ ధోరణిలో మనం ఆలోచిస్తూ ఉంటాం. 

యుద్ధాలు జరగాల్సిన అవసరం ఉంది. యుద్ధాలే జరుగకపోతే 
భూమి మీద మనుష్యులు క్రిక్కిరిసిపోతారు. దేశ ప్రజల క్షేమం కోసం తమ 
ప్రాణాలను ఫణంగా బడ్డి ఆత్మాహుతికి కూడా కొందరు సిద్ధపడగలగాలి అంటే 
యుద్దాలు తప్పక జరిగి తీరాలి. “ఏదో ఒక విధంగా బ్రతుకును లాక్కురావడమే 
గొప్ప” అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఇంతకంటే అబధ్ధం 
మరొకటి లేదు. 

మనం అశరీర ధారులుగా, కేవలం ఆత్మ స్వరూపంతో ఉంటున్నప్పడు 
మనకి నాశనం అంటూ వుండదు. కష్టాలకూ, రోగాలకూ మనం అతీతంగా 
ఉంటాం. ఆత్మ ఓ అనుభవాన్ని పొందేందుకు ఓ మాంస, శల్య నిర్మితమైన 

116 


Fo Tod 
యప Sd 


శరీరాన్ని ప్రేరేపిస్తుంది. ఈ దేహం మొత్తం కదులుతున్న ఓ ప్రోటోష్లాజపు 
ముద్ద. దాని సహాయంతోనే ఆత్మ అనేక పాఠాలను నేర్చుకుంటుంది. భూమి 
మీద దేహం ఏఓ తోలుబొమ్మలాంటిది. మీద నుంచి పూర్ణాత్మ సిల్వర్‌ కార్ట్‌ 
గుండా ఆజ్ఞల్ని పంపుతూ, అనుభవాల్ని స్వీకరిస్తూ ఈ తోలుబొమ్మని తనకి 
కావలసినట్టు ఆడిస్తూ ఉంటుంది. 

కాస్సేపు విషయాల గురించిన పరిశోధనను మరో కొత్తకోణం 
నుంచి చర్చించుకుందాం - సరేనా! మొదటిసారిగా ఈ భూమి మీదకు 
వస్తున్న ఓ మనిషి నిన్గహోయ పరిస్థితుల్లో ఉంటాడు. ఓ చిన్న బిడ్డలాగా 
పరాధీనంలో ఉండి తన గురించి స్వంతంగా ఏ పని కూడా చేసుకోలేని 
దీన స్థితిలో ఉంటాడు. అటువంటి మనుష్యులకు తగిన ప్రణాళికలను 
తయారు చేసేందుకు ఇతరుల సహాయం అవసరమౌతుంది. ఏ మాత్రం 
అభివృద్ధిసాధించని వారి విషయం మనకనవనరం. ప్రస్తుతం మీరు 
ఈ పాఠ్యాంశాలని అధ్యయనం చేస్తున్నారంటే దాని అద్ధం “మీ అంతట 
మీ శ్రేయస్సుకు తగిన విషయాలను తెలుసుకోగలిగిన అభివృద్ధిని నిశ్చయంగా 
సాధించినట్లోనని - ఓ మనిషి ఈ భూమి మీదకు రాబోయే ముందు 
దృశ్యం ఎలా ఉంటుందో మనం గమనిద్దాం. 

ఏ మనిష్‌ - ఓ వ్యక్తి భూమి మీద తన తనువు చాలించి 
సూక్ష్మలోకంలోని తన పూర్ణాత్మలోకి చేరుకున్నాడు. తాను చేసిన మంచి 
చెడులను నిశిత దృష్టితో బేరీజు వేసుకున్నాడు. తాను సాధించాలని ఇదివరకు 
నిర్ణయించుకున్న చాలా పనులను నిర్వర్తించలేకపోయినందుకు చింతిస్తూ 
ఇంకా నేర్చుకోవాల్సిన పాఠాల గురించి ఆలోచిస్తున్నాడు. తన న్వంత 
మన్య been విజ్ఞల సలహాలతో గానీ మళ్ళీ భూమి మీదకు 
తాను ఎలాంటి పరిస్థితులో uty: స చ్‌ వ న. 
వళ్ళకి క శ ద నివసించాల్చి ఉంటుందో అలాంటి 
పరిశిలనాత్మకంగా నిశ్చయం త ఏ తల్లిదండ్రుల వద్ద తమకు లభిస్తుందో 
చెయ్యాలో తెలునుకవం న. డబ్బును బాగా ఎలా ఖర్చు 

న్నప్పుడు బాగా సంపన్నులైన తల్లిదండ్రులకీ 
117 


మరణం లేని మీరు 


జన్మించాట్సి ఉంటుంది. అత్యంత హీన స్థితి నుంచి పైకి సంస్కరించుకుని 
రాగలిగిన జన్మను ప్రకటిన్తూ ఉండవలనిన వరిస్థితుల్లో దరిద్రాన్ని 
అనుభవిస్తున్న తల్లిదండ్రులకు జన్మించవలసి ఉంటుంది. అంగవైకల్యం తోనూ, 
వుట్టు గ్రుడ్డిగానూ కూడా జవ్మించవలని రావచ్చు - నేర్చుకోవాల్సిన 
విషయాలను బట్టి. 

భూమి మీద మానవుడు ఓ తరగతిలోని విద్యార్థిలాంటివాడు. 
ఓ బడిలోని అనేక తరగతులు ఎలా ఉంటాయో ఊహించండి. ఓ విద్యార్థి 
అనేక మంది విద్యార్థులతో కలసి ఓ తరగతిలో ఉండాల్సి ఉంటుంది. 
ఈ విద్యార్థి ఆ తరగతిలో ఏదో కారణం వల్ల తాను నేర్చుకోవాల్సిన పాఠాలను 
సరిగ్గా నేగ్నకోక అశ్రద్ధ చేశాడనుకుందాం. అందువలన తరువాత వచ్చే 


' పరీక్షల్లో తన సత్తా ఏమిటో నిరూపించుకోలేడు. ఆ విద్యార్థి నడవడికనూ, 


అతడు పరీక్షల్లో సాధించిన శ్రేణినీ లేక భ్రష్టుపట్టిపోయిన అతడి వ్యృవహారాన్నీ 
గుర్తించగలిగిన అతడి ఉపాధ్యాయులు ఆ విద్యార్థిని పై క్రొత్త తరగతికి 
పంపకుండా “అదే తరగతిలో ఇంకో సంవత్సరం కూడా చదవాల్సిందే"నని 
నిర్ణయం తీసుకుంటారు. సెలవులు పూర్తయ్యాక మళ్ళి తమ ఇందాకటి 
తరగతిలోనే కూర్చోవాల్సి ఉంటుందనే విచారకరమైన సత్యాన్ని ఆ విద్యార్థి 
గ్రహించి నీరసించిపోతాడు. 

పాఠశాలలు మళ్టే ప్రారంభమయ్యాక ఆ విద్యార్థి మళ్టి అదే తరగతిలో 
కూర్చుని పాతపాఠాలనే మళ్ళీ నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బాగా 
చదువుకున్న వాళ్ళందరూ పై తరగతుల్లోకి వెళ్ళిపోయి ఉపాధ్యాయుల నుంచి 
మన్ననను పొందుతూ వుంటారు. క్రింది తరగతుల నుండి పైకి వచ్చిన క్రొత్త 
విద్యార్థుల ముందు తలవంచుకునే పరిస్థితిని కప్పిపుచ్చుకుని తనకు 
పైతరగతికి వెళ్ళడం నిజానికి ఇష్టం లేదు. కనుకనే తను ఉత్తీర్డుడిని కాలేదని 
ప్రజ్ఞల్ని పలుకుతూ కాలం వెళ్ళబుచ్చే ప్రయత్నం చేశాడనుకుందాం. మళ్ళీ 
అతడిని పరీక్ష చేసిన ఉపాధ్యాయులందరూ కలసికట్టుగా ఓ కఠోర నిర్ణయాన్ని 
తీసుకుని అతడిని తెలివిహీనుడిగా జమకట్టి ఇంకో పాఠశాలను వెతుక్కోమని 
సలహా యిచ్చి తమ పాఠశాల నుంచి బయటికి గెంటేస్తారు. 

118 


పరలోకంలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొని ఉంటుంది. ఓ మనిషి 
భూమి మీద జన్మించడానికి ముందుగా - కొద్ది నెలలు ముందుగానే - 
ఆ లోకంలో ఏదో ఒక చోట ఏఓ సభ పర్హాటవుతుంది. దేహాన్ని ధరించాలని 
అనుకుంటున్న జీవులు అక్కడి అందరి సలహాలను స్వీకరిస్తారు. ఏ పాఠాలను 
ఎలా నేర్చకోవాలో నిర్ణయించుకుంటారు. భూమి మీద ఉపాధ్యాయులకు 
తమ విద్భార్థులకు తగిన సలహాలు ఏ విధంగా ఇస్తూంటారో ఈ లోకంలో 
కూడా అలాంటి హితవు చెప్పే పెద్దలు వుంటారు. ఈ జీవుడు భూమి మీద 
ఏ భార్మాభర్తలకు కొడుకు గానో కుమార్తెగానో జన్మించాలనో తాళ 
ఆ జీవి జన్మకు తగినట్లు, ఎవరికో అక్రమ సంతానంగా - పెళ్ళి కాని సీకే 
విత్మించాల్సి ఉందో - నిర్ణయించబడవచ్చు. ఏం నేర్చుకోవాలో ఏ యే కష్టాలు 
పడాలో ముందుగా నిర్ణయం జరుగుతుంది. సుఖం నుంచి కొక మ 
వల్లే మనం ఎక్కువ గుణపాఠాన్ని నేర్చకోవాల్సి రావడం మన దురదృట్టి 
కాకపోవచ్చు” నన నత్యాన్ని మనం ఇక్కడ స్పష్టంగా గుర్తుంచుకోకాకి 

. ఎంతో గొప్ట వ్యక్తులు తాము నేర్చుకోవాల్సి ఉన్న పాఠాల 
హీన జన్మలను ఎత్తవలసి రావచ్చు. 
119 


ఆలోచించండి. “ఈ భూమి మీద నుంచి ఏ మనిషీ ఒక పైసా డబ్బును 
కూడా తను చనిపోతూ పట్టుకెళ్ళలేడు” అనే మాటని మళ్లి మనం 
గుర్తుచేసుకుందాం. “చావు” అనే సరిహద్దు తరువాత మనతో వాటు రాగలిగే 


ఖాన్ని అనుభవించాల్సి ఉంటుంది - ధనం, నంఘంలో పదవి, మనజాతి 
లేక వర్ణపు లేక కులవు గొప్పదనం కానీ, మన శరీరపు రంగు కానీ, అసలు 
లెక్కలోకి రావు - ఆధ్యాత్మికంగా నంపాదించుకున్న విద్య ఒక్కటే 
గుర్తింపబడుతుంది. 

ఇంకో జన్మ తీసుకోబోతున్న జీవాత్మ విషయానికి తిరిగివద్దాం. తగిన 
తల్లిదండ్రుల నిర్ణయం జరిగిన తరువాత తగిన సమయంలో జీవాత్మ ఇంకా 
నిర్మాణదశలో ఉన్న - ఇంకా ప్రాణం పోసుకోని ఓ పసికందులోకి ప్రవేశించడం 
జరుగుతుంది. అలా ప్రవేశింపగానే గత జిన్న వ్యతులు క్షణంలో తుడిచి 
పెట్టుకు పోతాయి. క్రితం జన్మలో విషయాలు గుర్తుకువస్తే దుర్భరమైన వేదన 
కలుగవచ్చు - తాను “గత జన్మలో ఒక గొప్ట రాజూనని బిడ్డకు గుర్తు ఉంటే 
ఆ జీవితం ఎంత దుర్దరంగా ఉంటుందో ఊహించండి - ఇష్టటి దరిద్ర జన్మ 
ఎత్తినందుకు. ఈ మతిమరుపును ఓ గొప్ట వరంగా ప్రకృతి మన మీద 
చూపుతున్న అపార కరుణకు ఉదాహరణగా అనుకోవచ్చు. ప్రస్తుత జన్మ 
పూర్తయిన తరువాత మళ్ళీ అన్ని విషయాలు - సంపూర్ణంగా - గుర్తుకు 
వచ్చేస్తాయి. 

120 


లోబోసాంగ్‌ రాంనా 


చాలా మంది - “తల్లితండ్రులను గౌరవించండి” అనే సూక్తిని 
పవిత్రంగా గుర్తించి తదనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ విషయం 
ఎంతో అభినందనీయమైనదే కానీ ఇహలోకాన్ని విడిచి పెట్టి వెళ్ళిపోయిన 
అనేక మందికి మళ్ళీ ఎప్పటికీ తమ తల్లిదండ్రులు కనిపించనే కన్చించరు. 
ప్రాచీనకాలంలో మత గురువులు అందరినీ శాసించేవాళ్ళు - విడిపోకూడదనీ 
- కలసి నంసారం చేస్తూ ఉండాలనీ - ఎందుకంటే ఏ గుంపులో జనాలు 
ఎక్కువ ఉంటారో ఆ గుంపే జయాన్ని పాందగలుగుతుంది. ఓ తెగలో 
ఎక్కువమంది జనం ఉంటే ఆ తెగ బలవంతమై ఉంటుంది. అలాంటి రోజుల్లో 
మత గురువులు బోధించిన మాట ఇది, పిన్నలు తమ తల్లిదండ్రులని 
గౌరవిన్తూ ఉన్షట్లే, ఆ తల్లిదండ్రులు మన గురువులని గౌరవిస్తూ వచ్చిన 
రోజులవి. 

మేము ఖచ్చితంగా చెప్పేమాట ఏమిటంటే అందరూ తమ తల్లిదండ్రు 
లని గౌరవించాలనే - కానీ “ఆ గౌరవం పొందడానికి ఆ తల్లిదండ్రులకు 
నిజమైన అర్హత ఉంటేనే పిల్లలు వాళ్ళని గౌరవించాలి” - అని. తల్లిదండ్రులు 
నిరంకుశంగా ఉండి ప్రతి విషయానికీ పిల్లల మీద విరుచుకుపడుతూ 
వాళ్ళ మీద కారుణ్యాన్ని చూపించకపోతే వాళ్ళ నుంచి “గౌరవాన్ని” పొందే 
అర్హతను వాళ్ళ పోగొట్టుకున్నట్టే, అట్లాంటి తల్లిదండ్రులను మూర్ధంగా కొందరు 
“పిల్లలు” బానినల్లాగా గౌరవించడం నిజంగా అనవనరం. ఇలాంటి 
“పిల్లలకు” కొందరికి పెళ్ళిళ్ళ జరిగి - సుమారు ఓ సగం శతాబ్దం పాటు 
వాళ్ళ జీవించి ఉన్నా- తమ తల్లిదండ్రులంటే భయంతో వణికిపోతూ కన్టిస్తారు. 
ఇలాంటి వాళ్ళు మాననికంగా ఎంతో దురవస్థలోకి చేరుకుంటారు. 
తల్లిదండ్రుల మీద వాళ్ళకు ఉండాల్సిన ప్రేమానురాగాలు మాయమై 
భయమూ, అమిత క్రోధమూ వాళ్ళల్లో జీర్ణించుకుపోయి ఉంటుంది. 
“తల్లిదండ్రుల్ని గౌరవించండి” అనే మాట టీర్టకి విన్దించినప్పడల్లా వీళ్ళ “తమ 
తల్లిదండ్రులను నరిగ్గా చూనుకోలేదేమో” ననే అనుమానంతో ఎంతో 
క్యంగిపోతూ ఉంటారు. 


121 


మరణం లేని మీరు 
లకు 


ఇలాంటివాళ్ళకు మేము చెప్పేదేమిటంటే - “తల్లిదండ్రుల వద్ద 
సంతోషాన్ని అనుభవించలేని వాళ్ళు దేహాంతర ప్రాప్తి తరువాత తమ 
తల్లిదండ్రుల్ని మళ్ళీ ఎప్పటికీ చూడలేరు” - అని, పరలోకంలో “శృతి” లేక 
“సంయమన సిద్దాంతం” (124 ౮ harmony) పనిచేస్తూ ఉండటం వల్ల మీతో 
కలసి సహజీవనం సారించలేని వ్యక్తులను మీరు ఎప్పడూ కలుసుకోలేరు. 
తాము విడిపోతే లోకులు ఏమంటారోననే భయంతో కట్టుబడి ఉన్న 
బలవంతపు భార్యాభర్తలు ఇహలోకంలో మరణించిన తరువాత పరలోకంలో 
ఎప్పటికీ కలుసుకోలేరు - అతడో లేక ఆమెనో (లేక మీరే) తన స్వభావాన్ని 
పూర్తిగా మార్చుకుంటే తప్ప! 

మీకు అనుమానం రాకుండా ఉండేందురుగాశు యశ్చి ఈ మాటను 
చెప్పాల్సి ఉంది - “మీరు మీ తల్లిదండ్రులతో సఖ్యంగా ఉండలేకపోతే, వాళ్ళతో 
సంతోషాన్ని పంచుకోలేకపోతే, ఒకరితో మరొకరు ఇమడలేకపోతే తరువాత 
ఏ లోకంలోనూ మీరు వరన్సరం కలునుకోలేరు”. బంథువులకూ, 
భార్యాభర్తలకు కూడా ఈ సూత్రం వర్తిస్తుంది. పరస్పరం బద్దికా, శృతీ కలిగి 
ఉన్నప్పుడే ఇద్దరూ కలిసి నహజీవనం చేయగలరు. జీవుడు శరీరాన్ని 
ధరించడానికి ఇటీ ఓ కారణం. పరస్పర విరుద్ధమైన ఆలోచనలతో కూడిన 
రెండు శరీరాలు ఒకదానికి మరొకటి దగ్గరై పడే ఘర్గణ ద్వారా వారిలోని 
“ఎత్తుపల్లాలు చాలావరకూ సమతుల్యం” చెందగలుగుతాయి. పరస్పర 
అవగాహన పెంపొందుతుంది. 

కొంతకాలం తరువాత మరో పాఠంలో మనం “దేవుడు” లేక “దేవుళ్ణా 
గురించీ, భిన్నమతాల గురించీ తెలునుకుంటాం. “నృష్టిలో తామే 
గొష్టవాళ్ళమని మానవులు భ్రమపడుతూ ఉంటారు. మతాలు మానవుడిపై 
బలవంతంగా రుద్దిన ఓ అభిప్రాయం మాత్రమే ఈ ఆలోచన; మతాలు 
నూరిపోసే ఆలోచన ఏమిటంటే, “మానవుడు దేవుడి రూవంతోనే 
నిర్మింపబడ్డాడు” అని- “అందువల్ల స్యష్టిలో మానవుడి ఉనికే ఉత్కష్టమైనది” 
అనీ! నిజానికి సృష్టిలో మానవుడి కన్నా గొప్ప జీవులు కొన్ని ఉన్నాయి. పుస్తకాల 
పుటల్లోంచి దర్శనం ఇచ్చే “మూర్తీభవించిన కరుణామయ వృద్దుడు” కాడు 

122 


Oho Hot 
uu నా క 


భగవంతుడు. భగవంతుడు ఓ నత్యవస్తువు. నిత్యజీవితంలో మనకు 
మార్గదర్శకుడుగా ఉంటాడు తప్ప మనం పుస్తకాల్లో చదువుకున్న పద్దతి భన 
భగవంతుడు ఉండాల్సిన అవసరం లేదు. క 
చివరిగా ఈ పాఠ్యాంశంలో చర్చించబడిన విధంగా మీ తల్లిదండ్రు 
లతో, మీ సహచరితో, మీ బంధువులతో మీకున్న సంబంధాన్ని కం 
ఆలోచించండి. మీరు అందరితో సఖ్యంగా ఉంటున్నారా? నిజమేనా? తేక 
విడిపోయి ఉంటున్నారా? వీళ్ళలో ఎవరితోనైనా జీవితాంతం వరకూ కలిసి 
జీవించగలగడం మీకు సాధ్యమేనా? మీ బాల్యంలో మీరు ఏ బడిలో 
చదువుకుంటూ ఉన్నప్పుడు మీతో బాటు కొందరు సహోపాధ్యాయులు 
ఉపాధ్యాయులు కొందరు ఉండేవారు కదా! మీ ఉపాధ్యాయులను ఎంతో 
గౌరవించవలసి వచ్చేది. ఆ ఉపాధ్యాయులు ఎప్పటికీ మీతో బాటు ఉండలేరు 
కదా- మీ అభివృద్ధిని గమనించడానికి తాత్కాలికంగా నియమింపబడ్డ 
వాళ్ళు ఆ ఉపాధ్యాయులు. అలాగే, పరలోకంలో మీరు వారి అనుమతి 
పాందిన తరువాతే మీ తల్లిదండ్రులుగా ఉండటానికి సమ్మతించిన ఆ వ్యక్తులు 
కేవలం మీ అభివృద్ధిని గమనించడానికే, పరిశీలించడానికే, దోహదం 
చేయడానికే భూమిమీద ఉన్నారు. నీతిశాస్త్రం బోధిస్తూ ఉంది కాబట్టి 
తల్లిదండ్రులని గౌరవించాలి, ప్రేమించాలి అనే పద్ధతిలో కాకుండా నిజంగా 
వాక్టను ప్రేమిస్తూ ఉన్నట్టయితే, అలాంటి వ్యక్తులకు ప్రేమ పాత్రులైన ఆ తల్లి 
తండ్రులు వాళ్ళకు పరలోకంలో కూడా తప్పక కనిపించి తీరుతారు. భూమి 
మీద మనం కల్పించుకున్న వరిన్గితులే వరలోకంలోనూ మనకు 


సాక్షాత్కరిస్తాయి. 


123 


పద్నాలుగో పాఠం 


ఠదోవంతు దానం 


మన పనులను ఇంకవరయినా చేసి పెడితే బాగుంటదనీ, అన్ని 
శుభాలూ మనకు లభించాలనీ మనం ఆందోళనతో ఎదురుచూస్తూంటాం. 
మనకి ఓ సహాయం అందేటట్టు చెయ్యమని ప్రార్థన చేసినట్టు బహూశా 
ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటారు. ఇంకొకరి సహాయం కోరుకోవడం మానవుడి 
సహజలక్షణం. ఒంటరిగా ఉండే మానవుడు తనకు భద్రత లేదనుకుంటాడు. 
“ఏ దేవుడైనా, ఏ దేవతైనా తనకు అండగా ఉంటే బాగుండునని” 
అనుకుంటాడు. ఓ గొప్ప ఇంట్లో ఉంటున్నట్లు ఊహించుకుని ఆనంద 
పడతాడు. కానీ, తనకు ఏదైనా రావాలని అనుకునేవాడు ముందుగా తనే 
ఇవ్వవలసి ఉంటుంది. ఇవ్వకుండా మీరు దేనిని స్వీకరించలేరు. మీ దాన 
గుణం - మీ మనస్సును తెరచి ఉంచి మీకు కావలసిన వస్తువును మ్‌కు 
ఇచ్చేందుకు సిద్దపడ్డ వారి దానాన్ని స్వీకరించగలిగేందుకు తగిన పరిస్థితిని 
నెలకొల్బుతుంది. 

“దానం” అంటే కేవలం డబ్బుని మాత్రమే అని అర్థం చేసుకోవడానికి 
వీలులేదు - కానీ మామూలుగా డబ్బునే దానంగా ఇస్తూ ఉంటాం. డబ్బుతో 
దేన్నయినా కొనుక్కోవడానికి వీలుంటుంది కనుక అందరూ దానినే 
కోరుకుంటూ ఉంటారు. ఇప్పటి పరిస్థితుల్లో డబ్బు మానవుడికి కోరికలు 
తీర్చగల శక్తిని అందించడమే కాక, పస్తులు ఉండాల్సిన పరిస్థితుల నుంచి 
కూడా రక్షణ కల్పిస్తుంది. అప్పులను వనూలు చేసేందుకు వచ్చే వ్యక్తి నుంచి 

124 


లోబోసాంగ్‌ రాంనొ 

మా ర వకవ కానా నాయ నమవనాయండత తు. 
రక్షణ కల్పిస్తుంది. డబ్బును దానం చేయవచ్చు - చెయ్యాలి కూడా, కానీ 
కొన్ని షరతులకు లోబడే చేయాలి. హృదయ పూర్వకంగా మానవ సేవ 
చెయ్యడం కూడా ఓ దానంగా మనం గుర్తించాల్సి ఉంటుంది. మనం డబ్బుల్ళి 
దానం చేయగలం - చేసే తీరాలి - కేవలం డబ్బునే కాకుండా - వస్తువుర్చి 
తగిన నహాయాన్నీ లేక ఆధ్యాత్మికపు సానుభూతిని కూడా యోగ్భులకు దానం 
చేయవచ్చ. మళ్ళీ మనం చేస్తేనే తప్ప పుచ్చుకోగల స్థితికి చేరలేం, 

“ఇవ్వడం”, “ముష్టి”, “దానం”, ఇలాంటి మాటలు గురించి పడమటి 
ఖండాల్లో అనేక దురభిప్రాయాలు ఉన్నాయి. ఇంకొకళ్ళ నుంచి సహాయాన్ని 
అర్థించడాన్ని ఓ పెద్ద అవమానకరమైన పనిగా తలపోస్తూంటారు. ఇది సరైన 
ఆలోచన కాదు. ఈ భూమి మీద మనం ఉన్నప్పడు డబ్బు మనకు పనికి 
వచ్చేందుకు నిర్దేశింపఎడ్డ ఓ వస్తువు మాత్రమే. ఓ రాత ఖజానాలో దాన్ని 
బంధించడం కన్నా ఇతరుల మేలు కోసం ఖర్చు చేస్తూ మనం సంతోషాన్ష 
ఆధ్యాత్మిక అభివృద్ధిని కూడా పొందవచ్చు. 

దురదృష్టవశాత్తూ వాణిజ్యపరంగా మారిన ఇష్టటి ప్రపంచంలో డబ్బ 
ర్జు చేసే ఓ మనిషిని అతడి డబ్బుతో గుర్తించడం జరుగుతోంది. అతను 
డద్బి ఖర్చ చేసే పద్ధతితో అతడి గొప్పతనాన్ని గుర్తించడం జరుగుతుంది. 
అదనంగా మెరిసే దున్తుల్ని ధరించి - ఆడంబరంగా తమ గొప్టలను 
నిరూపించుకునే విధంగా దానాలు చేసేవాళ్ళు 'ఆధ్యాత్మికవాదులు” కారు. 


పశ్చిమ దేశాల్లోని వృక్తుల గొప్పతనాన్ని వాళ్ళ నివసించే భవంతిని 
వాళ్ళ ఏ క్లబ్బుల్లో మెంబర్గుగా ఉన్నారో గమనిస్తారు. 
wes వెళ్తుంటారు కదా! ఈ లోకం నిజంగా గ్రుడ్డిది. 
తదిదం. స క గంటే = ఈ మాటని మన అంతరంగం 
ప్న మళ్ళీ మళ్ళీ చెప్పకుందాం. - “వ స్త్రీ గాన, ఏ పురుషుడు 

125 


మరణం లేని మీరు 


గానీ మరణించాక వైతరణీ నది ఆవలి ఒడ్డుకి ఒక్క పైసాను గానీ, ఒక్క 

నూదిని గానీ, కనీసం ఆరిపోయి ఉన్న అగ్దివుల్లని కానీ తీసుకుని వెళ్ళలేరు”. 

మనం భూమి మీద నేర్చుకున్న విద్య, అనుభవాల సారాన్ని మాత్రమే, దయా, 

సంకుచిత తత్త్వాల సారాంశాన్ని మాత్రమే, లేదా వడబోసిన జీవిత సత్యాల్షి 
మాత్రమే తోడుగా తీనుకుని వెళ్ళగలం. భూమి మీద ఓ కోటీశ్వరుడు 

మరణానంతరం “ఓ ఆధ్యాత్మిక గలీబు" అవుతాడు. 

తూర్పు దేశాల్లోని ఇల్లాళ్టకు ప్రతిరోజూ సాదుభిక్షువుల దర్శనం 
గలుగుతూ ఉంటుంది. వినయంగా భిక్షాపాత్రల్షి ధరించి ఈ సాధువులు 
ఇక్ట ముందుకు రావడాన్ని వీళ్ళు ప్రతి నాయంత్రమూ చూస్తూ ఉంటారు. 
ఇలాంటి వారికి భోజనం పెట్టడం తమ అద్యష్టంగా ఈ స్త్రీలు భావిస్తారు. 
ఈ ఆలోచన ఎన్నో శతాబ్దాల నుంచి ప్రాచ్య దేశాల్లో జిర్ణించుకుపోయి 
ఉంది. పశ్చిమ దేశాల వాళ్ళ అనుకునే విధంగా ఈ సాధువులు “ఇతరుల 
మీద పడి జీవించే పరాన్న భుక్కులూ, భిక్షగాళ్ళూ" కారు. పనికి వెరచి 
పారిపోతున్న భీరువులు కారీ సాధువులు. సాయంత్రం పూట ప్రాచ్య దేశాల్లో 
ఎలా ఉంటుండో మీకు తెలుసా? 
సాధువులకు అన్నదానం అత్యంత ఆనందంతో చెయ్యడం 
అలవాటుగా గల భారతదేశం లాంటి ఓ దేశంలో ఓ గ్రామాన్ని ఊహించండి. 
(కమ్యూనిష్టులు అధికారంలోకి రావడానికి ముందు కాలంలోని చైనా, టిబెట్‌ 
దేశాల్లోని గ్రామాలు కూడా ఇలాగే వుండేవి). మనం ప్రస్తుతం భారతదేశంలో 
ఓ గ్రామాన్ని చూస్తున్నాం. సాయంత్రం ప్రాద్దుగ్రుంకుతూ నీడల పొడవులు 
ఎక్కువ అవుతూ ఉన్నాయి. పశ్చిమంలో సాయం నంధ్య వెలుగులు ఆకాశాన్ని 
నీలి, నారింజ పసువు రంగులో నింపుతోంది. రావి చెట్ల ఆకులు గల గల 
శబ్దాలను చేస్తున్నాయి - హిమాలయాల నుంచి వస్తున్న చల్లటి గాలులకు 
అనుగుణంగా మట్టి బారి మీద నెద్ముదగా నడుస్తూ ఓ సాధువు వస్తున్నాడు 
= చిరిగిన వస్త్రాలను ధరించి - తన సర్వన్వాన్నీ తనతోబాటు మోనుకుని - 
కాళ్ళకి పాదుకలు; భుజం మీద వ్రేళాడే కంబళి అతడికి వురువుగా 
పనికివస్తుంది. చిన్న చిన్న వస్తువులన్నీ అతని దుస్తుల్లోనే సర్దుకుని ఉంటాయి. 
126 


లోబీసాంగ్‌ రాంసా 


కుడిచేతిలోని ఓ నిలువెత్తు కర్ర- జంతువుల్లో, మనుషుల్లో పోట్లాడి ఆత్మరక్షణ 
చేసుకునేందుకు కాదు - నడిచే దార్లోని కంపనూ, తుష్టలనూ ప్రక్కకి తోసేసు 
కుంటూ ముందుకు నడచి పోయేందుకు ఉపయోగపడ్డమే గాక ఇంకా 
ఓ కాలువో, నదో అడ్డం వస్తే నీళ్ళు ఎంత లోతు వున్నాయో పరీక్షించి 
చూనుకునేందుకూ ఉపయోగపడుతుంది ఈ కర్ర 

ఈ సాధువు ఇంటి ముందుకు వచ్చి నుంచొని తన వస్త్రం లోంచి 
ఓ భిక్షాపాత్రను, చెక్కతో చేయబడి ఉపయోగించి, ఉపయోగించి పూర్తిగా 
నున్నగా తయారై మెరున్తున్న దాన్ని బయటకు తీని తలుపు వద్దకు 
రాబోతున్నంతలోనే ఆ ఇంటి తలుపు తెరుచుకుని ఓ స్త్రీ ఆహారపదార్థాలున్న 
ఓ పాత్రని తీసుకుని వచ్చి తలవంచుకుని నిలబడి తన సౌశీల్యాన్ని వినయాన్నీ 
ప్రకటిన్తూ ఉంది. సాధువుని నూటిగా తేరిపార చూడడం మర్యాద లక్షణం 
కాదు. సాధువు కొంత ముందుకు నడచి భిక్షాపాత్రను రెండు చేతుల తోనూ 
వట్టుకుని నిలబడ్డాడు. ఒక చేత్తో భిక్షాపాత్రను పట్టుకుంటే ఆహారాన్ని 
అవమానించినట్లే. ఆహారం ఎంతో విలువైనది. రెండు చేతుల్లోనూ దాన్ని 
మర్యాదగా స్వీకరించాలి. భిక్షాపాత్రను రెండుచేతులల్లో వదలకుండా 
పట్టుకుని ఆ సాధువు నిలబడగానే ఆ స్త్రీ పాత్రలోకి ధారాళంగా ఆహారాన్ని 
జారవిడిచి, వెనక్కు తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడకుండా, ఒక్కసారి 
కూడా ఆ సాధువు వంక చూడకుండా, ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఓ సాధువుకు 
ఆహారం పెట్టడం ఓ అదృష్టంగా భావిస్తారు భారతదేశంలో! అది వారికి “భారం” 
కాదు; గొప్ప వారికి తాము ఓ అప్ప తీర్చకుంటున్నట్లు ఆలోచన చేస్తారు. 

ఆ ఇంటి ఇల్లాలు ఏం ఆలోచన చేస్తూందంటే ఆ సాధువుకు తాను 
చూపించాల్సిన మర్యాదను, గౌరవాన్నీ వినయంగా చూపించగలిగాననీ - 
ఆ మహనీయుడు తన ఇంటికి దయచేయడం వల్ల తనకు కూడా గొప్ప 
గౌరవం కలిగిందనీ - తాను చేసిన వంట గురించి మరే ఇతర నాధువో 
ఈ మహనీయునికి కూడా చెప్పి వుండవచ్చననీ - అందువల్లనే తృప్తిగా 
భిక్షను న్వీకరించే నిమిత్తం ఆ సాధువు ఇంటి ముందుకు వచ్చి 
ఉండవచ్చుననీ ఆమె అనుకుంటుంది. ప్రక్క ఇళ్ళ కిటికీల్లోంచి చూస్తున్న 

127 


మరణం లేని మీరు 


స్త్రీలు ఆ సాధువు తమ ఇంటికి రానందుకు నొచ్చుకుంటూ, తమ దురదృష్టాన్ని 
నింధించుకుంటూ, తమ ప్రక్క ఇంటి స్త్రీని అసూయతో దర్శిస్తూ చూస్తూ 
ఉండడాన్ని మీరు, బహూశా గమనించవచ్చు. 

నిండిన తన భిక్షాపాత్రను రెండుచేతుల తోనూ భద్రంగా పట్టుకుని 
ఆ సాధువు ఆప్మాయంగా ఉన్న ఓ చెట్టు పంచన చేరి - అక్కడ కూర్చుని 
అక్కడే విశ్రమించేందుకు ఉద్యుక్తుడవుతాడు. ఆ సాధువు రోజంతా ఆ చెట్టు 
క్రిందే విశ్రమించి వుండవచ్చ. ఇప్పుడు ఆ చెట్టు క్రిందే తాను స్వీకరించి 
తెచ్చుకున్న ఆహారాన్ని భుజించడం పూర్తి చేస్తాడు. రోజు మొత్తానికి అదే 
అతడి మొదటి చివరి భోజనం కూడా. సాధువులు విపరీతంగా భోజనం 
చెయ్యరు. కొద్దిగా తమ ఆరోగ్నాన్లీ, బలాన్నీ కాపాడుకునేందుకు తగినంత 
ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు తప్పు శరీరాల్ని పెంచుకునేలా భోజనాలు 
చెయ్యరు. ఆధ్యాత్మికంగా అభివృద్ధిని సాధించాలంటే ఈ సాధువు లాగే 
మితంగా తినాలి. విపరీతంగా తినేసి తమ ఆత్మని బంకమట్టితో బంధించే 
ప్రయత్నం చెయ్యకూడదు. 

ఇవ్వడు భోజనం చేనిన ఆ సాధువు తనకు భోజనం 
లభించినందుకు విశ్వాసంతో తబ్బిబ్బు అయ్యాడని మనం అనుకునే దానికి 
వీలులేదు. మనుష్యుల జ్ఞాపకాలు అందుకోలేనంత పాతకాలం నుండి 
ప్రాచ్చదేశాల్లో ఈ యాచక వృత్తి స్థిరపడి వుంది. తనకు భోజనాన్ని అర్చించడం 
గ్రామీణులకు ఓ బాధ్యతగా, ఆ భోజనాన్ని గ్రహించడం తమకు ఉన్న 
ఓ హక్కుగా ఈ సాధువులు భావిస్తూ ఉంటారు. ఈ సాధువులు మామూలు 
బిచ్చగాళ్ళు కారు. లోకులకి వీరు బరువూ కాదు. వీళ్ళు పరాన్నభక్కులూ కారు 

ఆ ఉదయం నుంచి ఆ సాధువు ఆ వక్షం క్రిందే నివసిస్తూ కావలసిన 
వారికి తన సేవలను అందించేందుకు సిద్ధంగా ఉండడాన్ని మనం 
గ్రహించాలి. కొంతమందికి ఆత్మ తృప్తి కావాలి. కొందరికి ఓదార్పు కావాలి - 
తమ బంధువులలో ఎవ్వరికో ఆరోగ్యం బాగా ఉండీ ఉండకపోవడం వల్లి 
కొందరికి ఓ ఉత్తరాన్ని ప్రాయించుకోవాల్సిన అతృవనర పరిస్థితి ఉండవచ్చు 
దూరప్రాంతాల్లో ఉన్న తమ బంధువుల గురించి టెదైనా వార్తను ఆ సాధువు 

128 


రోటీనాంగ్‌ రాంపా 
mm mum mum యానా నా. 


మోనుకొచ్చాడేమోననే ఆశతో కొందరు రావచ్చు. ఎంచేతనంటే, ఆ సాధువు 
అన్ని చోట్లకీ అన్ని ఊర్లూ తిరుగుతూ, దేశాలను కూడా దాటి వస్తూంటాడ్డు 
కనుక తమ బంధువుల్ని అతడు చూసి ఉండవచ్చు కనుక. సాధువులు తామ 
చేయగలిగిన సేవలకు ఏ మాత్రం వెలకట్టి డబ్బులు వసూలు చెయ్యరు. 
ఎంతో శ్రమను ఎంతసేపు పడవలసి వచ్చినా ఉచితంగానే చెయ్యడం 
జరుగుతుంది. నిర్మలమైన, చదువుకున్న ఆ జ్ఞాని ఆ బీదలు తనకు ఏమీ 
ఇచ్చకోలేని దరిద్రంతో ఉన్నారని సులభంగానే గుర్తించగలడు. పైగా తాను 
నేర్చకుంటున్న పాఠాలు తన అభివృద్ధి కోసమేనని కూడా అతడికి తెలును. 
అనలు పాఠాలు నేర్చకోవడానికే అతడు భూమి మీదకు వచ్చినట్లు ఆ సాధువు 
గుర్తించగలడు. శరీర కష్టంతో డబ్బులు సంపాదించుకోవడం కోసం కాదు. 
అతడి ప్రయత్నం ఆధ్యాత్మిక ఆనందాన్నీ, తృస్తినీ ప్రజలకు అందించేందుకే 
సాగుతుంది. కనుక కర్మయోగం అతడికి విద్యుక్త ధర్మం అవుతుంది. ఆ థర్మాన్షి 
అతడు సక్రమంగా నిర్వర్తిస్తుంటాడు కనుకనే అందరూ అతడికి బుణపడి 
ఆ బుణాన్ని కొంతైనా తీర్చకోవడానికి చేసే ప్రయత్నంగా ఆ సాధువుకు కొంత 
భోజనం పెట్టే ప్రయత్నం చేస్తారు. ఆ భోజనమే ఆ సాధువు శరీరాన్ని ప్రాణంతో 
నిలబెట్టి ఉంచుతుంది. 

భోజనం తరువాత ఆ సాధువు కొంతసేపు విశ్రాంతి తీసుకుంటాడు. 
తరువాత లేచి నున్నటి మట్టితో తోమి తన భిక్షాపాత్రను శుద్ధి చేసుకుని 
చేతికర్రను పట్టుకుని రాత్రికి రాత్రే - బహూశా చక్కటి వెన్నెలలో - మరో 
ప్రదేశానికి పయనం ప్రారంభిస్తాడు. ఎంతో దూరప్రాంతాలకు కూడా చకచకా 
నడుస్తూనే వయనిస్తాడు. మధ్య మధ్యలో అతి తక్కువగా నిద్రిస్తాడు. 
ప్రపంచంలో బౌద్ధమతం ఉన్న అన్ని దేశాల్లోనూ ఈ భిక్షువు గౌరవింప 
బడుతూనే ఉంటాడు. a 

మనం కూడా సంతోషంతో దానం చెయ్యాల్సి ఉంటుంది. a 
మనకు కూడా గ్రహించే, స్వీకరించే అర్హత కలుగుతుంది. పూర్వవు ee 
కొందరూ తాము సంపాదించే సంపాదనలో పదోవంతు పైకొన్ని దో 


వారు. 
చెయ్యాల్సి వచ్చేది. ఇది బక దైవికమైన ఆజ్ఞగా భావించి ఆచరించే 


వ్‌ 129 


మరణం లేని మీరు 


“టెన్త్‌” (పదోవంతు) అనే ఆంగ్ల పదం చివరికి “టిత”గా రూపాంతరం 
చెందింది. అందరి జీవితాల్లోనూ ఓ అంతర్జాగమైంది. ఇంగ్లాండులోని చర్చ్‌లు 
అందరి సంపాదన మీదా ఓ *టిత్‌” - పన్నును విధించేవి. యావదాస్తి మీద 
కూడా ఈ పన్ను వనూలు జరిగేది. చర్చ్‌ని నిర్వహించేందుకూ, దాన్ని 
నమ్ముకుని జీవనం సాగిన్తున్న ఉద్యోగుల జీతభత్యాలకూ ఈ ధనం 
ఉపయోగపడేది. ఇలా చాలా కాలం జరిగాక పలువురు భూస్వాములు 
గగ్గోలు పెట్టి ఇంగ్లీషు కోర్టుల్లో వ్యాజ్యాలు నడిపారు. - “ఈ 'టిత్‌” పన్నులు 
తమ సంపాదనను దోచేస్తున్నాయనీ తాము నాశనం అయిపోతున్నామనీ” 
వాళ్ళ ఆరోపణ. నిజానికి వాళ్ళు నాశనం అవుతున్నది సంతోషంతో ఆ పన్నును 
చెల్లించకపోవడం వల్లనే. ఏడుస్తూ దానం చేసే దానికన్నా అస్సలు దానం 
చెయ్యకపోవడమే ఉత్తమం 

ఇప్పటి విలువలకూ ఇదివరకటి విలువలకూ ఎక్కడా పొంతన 
కుదురదు. 'టిత్‌' రాబడి మీద ఆధారపడి ఎవ్వరూ జీవించడం లేదు - 
అస్సలు టిత్‌లను ఎవ్వరూ చెల్లించడం కూడా లేదు. ఈ పరిస్థితి అత్యంత 
శోచనీయిం. తమ ఆధ్యాత్మిక అభివృద్ధి జరగాలంటే టిత్‌లను ఇంకొకళ్ళ మేలు 
కోరుతూ సమర్చించడం అత్యంత అవసరం. పరులకు మీరు చేసే సహాయం 
నిజానికి మీకే ఎక్కువ శ్రేయస్సును కలిగిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే 
ఇతరులకు మనం చేసే సహాయమే మనలని ఉత్తమ పధానికి తీసుకు 
వెళుతుంది. 

ఎటువంటి భక్తీ, ఆధ్యాత్మికతా తెలియని ప్రముఖ వాణిజ్యవేత్తలు 
కొందరు - ఇతరుల మేలు కోసం - తమ నంపాదనలో పదో వంతు 
సంతోషంతో నమర్చిన్తూ ఉండడం మాకు తెలును - ఇంకా నృష్టంగా 
చెప్పాలంటే తమ మేలుకోనమే వారు ఆ పని చేన్తున్నారు. ఓ మత 
సందేశానుసారం వారు ఆ పనిని చేయడం లేదు. అత్యంత శ్రద్ధతో, కఠిన 
నియమాలతో నిండి వున్న వారి వ్యాపార ధోరణే వాళ్ళకి ఈ చక్కటి పద్ధతిని 
నేర్పిన్తూ ఉండి, “నీటి మీదకు వదలిపెట్టబడిన బ్రెడ్‌ ముక్క వెయ్యింతలై 
వెనక్కు తిరిగి వస్తుంది” అనే సత్యాన్ని వాళ్ళ లెక్కల పుస్తకాలు స్పష్టంగా 
బుజువు చేస్తూ వాళ్ళకు ఈ దివ్యసందేశాన్ని అందిస్తోంది. 

130 


రోబ్‌నాంగ్‌ Hod 

వా స. 

వడ్డీ వ్యాపారులు - కొన్ని దేశాల్లో వీళ్ళకి “ఫైనాన్సు కార్పారేషన్స్‌' అన 
పేరు కూడా ఉంది - దయాగుణాన్నీ దానగుణాన్నీ కలిగి ఉంటారంటే మనం 
ఎవ్వరం నమ్మలేము. కానీ కొన్ని గొప్ప ఫైనాన్సు కంపెనీలు కూడా తమ 
నంపాదనలో పదోవంతు టిత్‌ను చెల్లిన్తూ ఉన్నాయన్న విషయం మా దృష్టికి 
వచ్చిందంటే ఈ “టిత్‌” వ్యాపారం “ఎంత లాభసాటి వ్యవహారమో” ఒకసారి 
ఆలోచించండి. వ్యాపారంలో తలలు పండిపోయిన అనేకమంది ఇలాంటి 
దానాలు చేస్తున్నారని మాకు తెలుసు. 

అతీంద్రియ విజ్ఞానం ఆస్తికులకే కాదు - నాస్తికులకు కూడా సమాన 
ఫలితాలనే ఇస్తుంది - ప్రకృతి ధర్మాలు అందరికీ ఒక్కలాగే వర్తిస్తాయి. ఆధ్యాత్మిక 
గ్రంధాలను అదే పనిగా పఠించినంత మాత్రాన ఓ వ్యక్తి ఆధ్యాత్మికతత్తాన్ని 
పొందలేడు. ఉత్తినే పుస్తకాలు చదినే నృక్తి తాను అభినృద్ధి చెందుతున్నట్లు 
భ్రమపడుతూ ఉండవచ్చు. అంతే తప్ప అక్షరం ముక్కలన్నీ కూడా ఆ వ్యక్తి 
మెదడును చేరకుండా శూన్యంలోకే పయనిస్తూంటాయి అతని కళ్ళలోంచి. 
“తాను ఓ దివ్యాత్మ” అని ఆ వ్యక్తి తనని తాను మభ్యపెట్టుకోవడం మాత్రం 
జరుగుతూంటుంది. ఇంకొకళ్ళకు సహాయం చెయ్యలేని ఇలాంటి స్వార్థ 
జీవులకు అభివృద్ధి అసంభవం. పరుల మేలు కోరేవాడే ఆధ్యాత్మిక అభివృద్ధిని 
సాధిస్తాడు. తనకు తాను సహాయం చేసుకో గలుగుతాడు. 

ఇంకొకరికి సహాయం చెయ్యడం సరియైన పద్ధతి అన్‌, విద్యుక్త 
ధర్మమనీ, లాభసాటి వ్యాపారం కూడాననీ మేము పునరుద్దాటిస్తున్నాం. 
నహాయం చేసే వ్యక్తికే ఈ పద్ధతిలో సహాయం లభిస్తుంది. 

“టితొ అంటే - మనం ఇదివరకే తెలుసుకున్నట్టు - పదోవంతు అని 
అర్ధం. ఇదొక జీవన విధానం - ఇచ్చేవాడే పుచ్చుకోగలడు. ఈ వాక్యాలను 
త్రాన్తుంటే మరో వ్యక్తి గుర్తుకొన్తున్నాడు. ఈయనకి ఎంతో నహాయాన్నీ 
మేలునూ మేము అందించాల్సి వచ్చింది. డబ్బులు ఇఖగ్నపెట్టి మరీ హితవు 
చెప్పాల్సి వచ్చింది. కొంత సమయాన్ని కూడా ఈయన కోసం వెచ్చించాకి 
వచ్చింది. గొప్ప ఆధ్యాత్మికతత్త్వాన్ని ఈయనకు బోధించవలని వచ్చింది. 
వరుసగా ఒక దాని వెంటి మరో కష్టం - ఒకటి వెళ్ళేలోగా మరొకటి ఆయి 
వేట్టుకుని వేధించాయి - అప్పడే విత్తనాలు చల్లబడిన పాలం మీదకు పక్షుల 


131 


మరణం లేని మీరు 


గుంపులువచ్చి వాలినట్లు, ఈయనకి మేము “దానగుణాన్ని అలవాటు 
చేసుకోమని ఓ సలహా ఇచ్చాం. ఈ సలహా వినగానే ఆయన మామీద 
మండిపడ్డాడు. ఆయన ఎందరికో తాను చేసిన నహాయం గురించి 
చెబుతూ ఆ విషయాలని బుజువు చేస్తున్న వార్తాపత్రికలలోని వార్తలను 
కూడా ఎత్తి చూపించాడు! ప్రాంతీయ వార్తాపత్రికల్లో ప్రచురించే పద్ధతిలో 
దానాలు చేయకూడదని మా వాదన. 

ఎన్నో వద్ధతుల్లో దానాలు చేయవచ్చు. మన నంపాదనలో 
పదోవంతు ద్రవ్యాన్ని సత్కార్యాలకు వినియోగించడం మాత్రమే కాకుండా, 
ఇతరుల ఆధ్యాత్మిక అభివృద్ధికోసం కూడా సహాయం చెయ్యవచ్చు. లేదా 
విపత్తులో అలమటిస్తున్న వారిని అనునయ వాక్యాలతో సేదఠీద్దే ప్రయత్నం 
చేయవచ్చు. ఆర్తులకు మనం చేసే సహాయం మనకు మనం చేసుకున్నట్లే 
లెక్క. ఓ వ్యాపారంలోని పెట్టుబడి అనేకసార్లు తిరిగి వ్యాపారం అభివృద్ధి చెందే 
విధంగానే మన దానగుణం కూడా పలుమార్లు ఆవ్యత్తమైనప్పుడే మనం 
ఫలితాలను సాధించి గ్రహించగలిగే స్థితిని సాధించ గలుగుతాం. 

ఇంకొకళ్ళకు మనం నహాయం చేని తీరాలి. అప్పుడే మనకు 
సహాయం లభించవచ్చు. ఇంకొకళ్ళ మీద జాలిపడలేని మనం మనకు 
సహాయం కావాలని అర్థించడం కేవలం హాస్మాస్టదం - అవివేకం - వ్యధా 
కూడా. అలాగే అర్హత - ఇవ్వడం వల్లనే మనకు కలుగుతుంది. అందువల్ల 
దానగుణాన్ని అభ్యనించండి. ఎంత ద్రవ్యాన్ని దానం చేయగలరో 
నిర్ణయించుకోండి. ఏ నహాయాన్న చేయగలరో నిశ్చయించుకోండి. 
ఏ పద్ధతిలో సహాయాన్ని చెయ్యాలో నిర్ణయించుకోండి. మీ ఆలోచనలను 
ఆచరణలో పెట్టండి. మూడు నెలలపాటు ప్రయత్తించండి. మూడు నెలల 
తరువాత చూసుకుంటే మీ జేబులు ఆధ్యాత్మికం గానో, డబ్బుల్తోనో లేకరెండు 
విధాలుగా కూడా “నిండుకోవడాన్ని” మీరు గమనించవచ్చు. 

ఈ వాఠాన్ని బాగా అధ్యయనం చేయ్యండి. గుర్తుంచుకోండి - 
“సహాయం చేస్తేనే సహాయం లభించవచ్చు" - “మీ బ్రెడ్డును నీళ్ళ మీద 
అర్చించండి”. 


132 


[11] 


మిత్రులందరికీ విన్నపము మేము చేస్తున్న భక్తీ ప్రచారం ఈ బ్లోగ్స్‌ ద్వారా చేస్తున్నాము 
http:iftelugudevotionalswaranjali.blogspot.in 
http:llgitamakarandam.blogspot.in 
http:llsundaravignanagrandalayam.blogspot.in 
http:llhindudevotionalswaranjali.blogspot.in 
http:iwww.4shared.com/account/dir/7389418/29r7347/sharing.html 
http:iiwww.4shared.coml/account/dir/17611451/d787ef46lsharing.html 
http:lwww.4shared.com/account/dir!10277723/80937010/!sharing.html 
http:liwww.4shared.com/account/dir/85426545e21d7f2/sharing.html 
http:lhuww.4shared.com/account/dir!13927785/d05881/sharing.html 
http:iwww.4shared.com/account/dir/7389329/5bfa0697/sharing.html 
http:lwww.4shared.com/account/dirlOR3TndOYIsharing.html 
http:Iwww.Ashared.com/dir/F2rw-Nf_/sharing.html 
http:liiwww.4shared.com/account/dirWNtoWpN7isharing.html 
http:lwww.4shared.com/account/dirinxtsJpm4/sharing.html 
http:liiwww.4shared.com/dir/gaxNSDyAlsharing.html 
http:lhwww.4shared.com/account/dirlOR3TndOYIsharing.html 
http:lhwww.4shared.com/dir/F2rw-Nf_lsharing.html 
http:iiwww.4shared.comidirlyEUzuOcelsharing.html 
http:iwww.4shared.comidir/ntqVRt35/sharing.html 
http:lwww.4shared.com/dirlaEQCrIBZ/sharing.html 

videos URL: http:/hwww.youtube.com/ysreddy94hyd 

PDF BOOKS URL: http:/iwww.scribd.comlysreddy94hyd 

E mail ID: ysreddy94hyd@gmail.com 

our mediafire folderlinks 

http:lwww.mediafire.com/?86epi81waeayl 
http:iiwww.mediafire.com/?7900su0d857zc 
http:ltwww.mediafire.com/245h5fdfwd4igzi 
http:ihwww.mediafire.com/?2606gdhk35zvbc 
http:itwww.mediafire.com/?0t92f0wb91g18 
http:lhwww.mediafire.com/?xw75pfuld2adyy 


పదహైదవ పాఠం 
మధభ్యెమార్గం-సంతోషం- నమ్మకం 


ప్రపంచం మొత్తం ఓ ఆచారం వ్యాపించి ఉంది - తమకి ఇష్టమైన 
పాత వస్తువులను ఇంటిలోని అటక మీద దాచి ఉంచుకోవడం. భవిష్పత్తులో 
తాము ఇవ్బంగా వాడుకోవాలని వ్రన్తుతం వాటిని దాచుకోవడం 
జరుగుతుంది. ప్రతి ఒక్కరూ తమ అటకమీద దాచుకున్న అనేక వస్తువుల 
గురించి మరచిపోతూ వుంటారు. ఏ వస్తువు కోసమో అటకెక్కి అక్కడ 
పేరుకున్న దుమ్ములో, కట్టుకుని ఉన్న సాలెగూళ్ళని తొలగిస్తూ వెతుకుతూ 
ఉన్నప్పుడు కొన్ని “నిధులు” బయటపడి సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాయి. 

ఓ మూల్లో నిలబడి ఉన్న దుస్తుల్లి ప్రచారం కోసం తొడగబడే పాత 
మనిషి బొమ్మను గమనించండి. ఓ పెట్టె నిండుగానో, ఇంకా ఎక్కువగానో 
కట్టలు కట్టలుగా పడేసిన పాత ఉత్తరాలు అక్కడ ఉన్నాయి చూడండి. 
నీలిరంగు రిబ్బన్‌తో కట్టబడి ఉన్న ఆ కట్ట కాగితాలు ఏమిటవి? ఈ ఎర్ర 
రిబ్బన్‌ కట్ట? ఆ వస్తువులలో మనం వెతుకుతూ వున్నప్పుడు సంతోషాన్ని 
కలిగించే విషయాలే కాకుండా, విషాదాల్ని గుర్తుచేసే వస్తువులు కూడా 
మనకు దర్శనమిస్తుంటాయి. 

మీ అటక మీదకి మీరు అప్పుడప్పుడూ ఎక్కుతూ వుంటారా? అటక 
మీది వన్తువుల్ని అప్పుడప్పడూ పరిశీలిన్తూ ఉండటం ఎంతో మంచిది. 
ఈ అటకల మీద ఎంతో విలువైన వస్తువులు దాక్కుని ఉంటాయి. ఎన్నో 
జ్ఞాపకాల్చి ఎంతో విజ్ఞానాన్ని ఈ అటకలు మనకు అందిస్తూ వుంటాయి. 


122 


మరణం లేని మీరు 


ననా CaS 
నునకు ఎంతో వ్యధ కలిగించిన అనేక విషయాలను మనం నవ్యా 
చిన 
జ్ఞానం తేలికగా తీసిపడేస్తుంది. అనేక సంవత్సరాల మన అనుభవం, నేర్షకు 
పాఠాలూ, అటక మీద మనకు గుర్తులుగా నిలుస్తాయి. న్న 

ఈ పాఠంలో మిమ్మల్షి మేము అటక మీదకి ఎక్కి కూర్చోమని చెప్పం 
- మాతో బాటు - కిర్రున చప్పుడు చేస్తూ “ఏ క్షణాల్లోనైనా కూలిపోతాం" 
అని బెదిరిస్తూ - అయినా, ఎప్టటికీ కూలిపోని చెక్కమెట్ల మీద - ప్రక్కను; 
చెక్క బద్దీని పట్టుకుని పడిపోకుండా - జాగ్రత్తగా పైకి ఎక్కి రమ్మని మాత్రం 
- ఆహ్వానిస్తున్నాం. పైకి వచ్చి జాగ్రత్తగా పరిశీలించండి. ఈ పాఠంలోనూ 
పైపాఠంలోనూ కూడా మనం మన అటక గదుల్లోనే ఉంటాం. ఈ రెండు 
పాఠాల్లో మనం అనేక చిన్ని చిన్ని జ్లానాంశాల్ని నేర్చుకుంటాం. ఇలాంటి చిన్ని 
చిన్ని విషయాల కోనం ప్రత్యేకించి విడి విడి పాఠాలు అనవనరం, 
ఈ పాఠాల్లోని విషయాలు మీకు ఎంతో ఉత్సావోన్ని రేకెత్తిస్తాయని మేము 
ఘంటాపధంగా చెప్పగలం. ఎంతో విలువైన జ్ఞానాన్ని మ్‌రు గ్రహించ 
గలుగుతారు. కాబట్టి మన అటక గురించి ఆలోచించండి. ఈ పాఠాల్ని 
చదువుతూ ముందుకు సాగండి. మీకు పనికి వచ్చే విషయాలు యిందులో 
ఎన్ని ఉన్నాయో మీకున్న ఎన్ని నందేవోలను ఈ పాఠాలు తీరుస్తాయో, 
అగమ్మగోచరంగా అనిపించే ఎన్ని చిన్న విషయాలు మీ కళ్ళ ముందు 
స్పష్టంగా రూపుదిద్దుకుంటాయో గమనించండి. 

ఈ పాఠాన్ని తయారు చేయడానికి మేము ఎంతో పరిశోధన 
చెయ్యాల్సి వచ్చింది! ఎన్లో మూలల్లో గాలించి, ఎన్నో సిద్ధాంతాలను కూలద్రోసి: 
ఎంతో దుమ్మును రేపాల్సి వచ్చింది! ప్రతి విషయం మీదా తీవ్రంగొ 
ఆలోచనలను చేసే వ్యక్తుల గురించి మేమూ తీవ్రంగా ఆలోచించాం. 
క్‌ కష్టపడి మీరు పనిచెయ్యవచ్చు - మీకు తెలునుకదా! కల 

పనిచెయ్యడం వల్ల ఏ ఒక్కడూ మరణించడు” అనే సామెత మౌ 
కూడా తెలుసు. కానీ, మనస్సును ఓ విషయం మీద లగ్షం చేసేందుకు అలి 
తిశ్రంగా పనిచేసే మనిషి సాధించేది తిరోగమనమే కానీ. సురోగమగే? 
మాత్రం కాదు, మాకున్న అనేకమంది విద్యార్థుల నుంచి మాకు ఉత్తరా 


134 


లోబ్‌నౌంగ్‌ రాంసా 


ఈ విధంగా వస్తూంటాయి. “నేను ఎంతో కష్టపడి మనస్సును తీవ్రంగా 
లగ్నం చేస్తూ నా సాధనను చేస్తున్నాను. కానీ నాకు తలనొప్పి తప్ప మీరు 
వర్ణించే ఏ అతీంద్రియ శక్తులూ రావడం లేదు!” అని. ఇక్కడ మనం కాస్సేపాగి 
ఈ “ఆణిముత్యాన్ని” గురించి చర్చ సాగిద్దాం. బక విషయం మీద ఒక వ్యక్తి 
తీవ్రంగా కృషి చేయవచ్చు. మనుష్యులు చేసే తప్ప ఇది. ఏ వ్యక్తి అయినా 
ఓ విషయం గురించి తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పడు అతని ఆలోచనలు 
అపసవ్యమైన దిశలోకి తిరిగి వెనక్కు వస్తాయి. థీనిని ఇంగ్లీషులో “నెగటివ్‌ 
ఫీడ్‌ బ్యాక్‌” అంటారు. మొరటుతనంతో పనిచేన్తూ ఏ విజయాన్నీ 
సాధించకుండా, జీవితంలో ఏ మాత్రం అభివ్యట్ణ సాధించలేని మొద్దబ్బాయిల్ని 
మీరు చూసే ఉంటారు. అందరికంటే ఎంతో శ్రమించినా వీళ్లకు ఏదీ 
కలిసిరాదు. నిరంతరం వీళ్ళ తికమకపడుతూ ఏ విషయాల్లీ నిర్దారించి 
తెలుసుకోలేని స్థితిలో ఉంటారు. ఓ విషయం మీద మనస్సు తీవ్రంగా లగ్గం 
చేసేందుకు మనం ప్రయత్షిస్తే మనలో విద్యుత్‌ అధికంగా జనించి అసలు 
ఆలోచనే చెయ్యలేని స్థితి వచ్చేస్తుంది. 

మీరు ఓ ఎలక్ష్రానిక్‌ ఇంజనీరు కాకపోవచ్చు. కానీ విద్యుత్‌నూ 
ఎలక్తానిక్‌ వరికరాలూ ఉవయోగించి మానవుడి మెదడు మీద 
పరిశోధనలను సాగిస్తే ఆ విద్య ఎంతో సజావుగా సాగుతుంది. ఎలక్ష్రానిక్‌ 
రంగంలో నేర్చుకున్న అంశాలు మనిషి మెదడు పనిచేసే పద్ధతినే పోలి 
వుంటాయి. ఉదాహరణకి, మీకు ఓ రేడియోలోని వాల్స్‌ ఎలా పనిచేస్తుందో 
తెలుసా? ఓ గాజు గొట్టంలాంటి బల్ట్‌లో ఒకవైపు కరెంట్‌ బ్యాటరీ నుంచి 
కానీ, ఇళ్ళ మెయిన్స్‌ లోంచి గానీ ప్రసారం చేసినప్పడు వెలిగే ఓ “ఫిలమెంట్‌” 
(తీగు ఉంటుంది. ఈ తీగ ఎర్రటి రంగుతో వెలిగినంతసేపూ పిచ్చిగా 
ఎలక్ష్రానులను బయటకి చిమ్ముతూ వుంటుంది - ఓ పుట్‌బాల్‌ మైదానంలో 
జనాలు పరుగులు పెడుతున్నట్టు, అదుపులేని ఈ ఎలక్ష్రాన్స వల్ల రేడియోకు 
ఏ ఉపయోగమూ ఉండదు. ఈ ఎలక్థాన్లను అందుకునేందుకు ఈ వాల్వ్‌ 
రెండో కొనవైపు ఓ లోహపు ప్లేటు ఉంటుంది. ఎలక్ష్రానులు ఫిలమెంట్‌ నుంచి 
పిచ్చిగా బయటికి వస్తూ ఈ లోహపు ప్లేటు వైపు ప్రసరిస్తూంటాయి. ఇలాంటి 

135 


మరణం లేని మీరు 


నాననా సమానా లా 


ప్రసారం వల్ల కూడా ఏ ప్రయోజనమూ ఉండదు. ఈ ఫిలమెంటు, ప్లేటు 
మధ్యలో జల్లెడ లాంటి ఆకారం ఉన్న 'గ్రిడ్‌' అని పిలువబడే క తీగవల 
ఉంటుంది. ఫిలమెంటు నుంచి బయటకు వచ్చే ఎలక్ష్రాన్లు అన్నీ క్క గ్రిక్ష 
లోంచే దూరి ప్లేటును చేరాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ స్లేటులోక్రి 
బుణవిద్భుత్‌ను పంపితే ఈ చర్యవల్ల ఫిలమెంటు నుంచి ప్లేటుకు చశ్ర 
ఎలకాన్ల నంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. గ్రిడ్‌లోకి బుణవిద్యుత్‌ను 
ఎక్కువగా పంపితే బుణచర్య వల్ల ఒక్క ఎలకాను కూడా గ్రిడ్‌ను దాటి 
ప్లేటును చేరలేదు. ఈ విధంగా ఎలకాన్లను ఒకేవైపుకు పంపే వాల్వీగా 
ఈ రేడియోలోని వాల్వ్‌ ట్యూబ్‌ పనిచేస్తుంది. గ్రిడ్‌కు మనం అంటించే 
బుణవిద్యుత్‌ను “గ్రిడ్‌ బయాన్‌” అనే పేరుతో మనం పిలుస్తూంటాం. గ్రిడ్‌ 
బయాస్‌ ఎక్కువగా ఉంటే తక్కువ ఎలక్ష్రానులూ, తక్కువగా వుంటే ఎక్కువ 
ఎలక్ష్రాన్‌లు వాల్వ్‌లోని ప్లేబుకు చేరతాయి ఇలాంటి వాల్వ్‌లు రేడియో 
రేడియే వాల్స్‌ గురించి విని విని వినుగెత్తిపోయేలోగా మళ్టీ మనిషి 
మెదడును గురించిన చర్చలోకి వద్దాం. మనం ఓ విషయం గురించి 
ఆలోచిన్తూ మన మనస్సును మరీ తీవ్రంగా లగ్గం చేసేందుకు ప్రయత్నం 
చేసేటప్పడు మెదడులో ఎక్కువగా తయారైన విద్యుత్తు “నెగటివ్‌ గ్రిడ్‌ 
బయాన్‌” లాగా పనిచేసి ఆలోచనని ఆపేన్తుంది. అందువల్ల మనం 
ఈ విషయంలో “అతి”ని ప్రదర్శించకూడదు. తగినంత ప్రయత్షమే చెయ్యాలి. 
చైనీయులు చెప్టినట్లు - “పట్టుకో మెల్లగా, మెల్లగా కోతిని” - అనే పద్ధతిలో 
వ మో అలసిపోనంత తీవ్రతతో మాత్రమే మనస్సును 
లగ్గం చెయ్యాల్సి ఉంటుంది. మీ సామర్థ్యం పనిచేసే 
స్థాయిలోనే అంటే, “మధ్యేమార్గం” లోనే మీ సాధనను మీరు సాగించాలి. 
ల రేదేమార్గం అనేది తూర్చుదేశాల్లోని ఓ జీవన విధానం. దీని అర్థం 
“మనం మరీ చెడ్డ వాళ్ళగానూ ఉండకూడదు - మరీ మంచి వాళ్ళుగానా 
ండకూడదు" అనీ - “ఈ రెండు రకాల మనుషుల తత్వాలతో ఉండకుండా 
మధ్యస్థంగా ఉండాలి” అనీ. మఠ్‌ చెడ్డవాళ్ళలాగా మీరు వుంటే పోలీసులు 


136 


లోటోనొంగ్‌ రాంనా 


మిమ్మల్ని పట్టుకుంటారు, మరీ మంచివాళ్ళగా వుంటే ఈ లోకంలో మీరు 
జీవించలేరు. కాబట్టే, మహనీయులు ఎందరో ఈ భూమ్మీద వక్రమైన వడి 
వడితోనో ఓ విపరీతవు ధోరణితోనో జన్మించడం జరుగుతూంటుంది - 
ఎంచేతనంటే మాలిన్యంతో ఉండే ఈ భూమి మీద ఏ మచ్చా మాలిన్యం 
లేని ఏ వస్తువూ నిలబడి ఉండలేదు గనుక, 

మళ్ళీ మరోసారి - “కఠోర శ్రమ” చేయకండి. సహజమైన రీతిలో, 
నక్రమమైన ఆలోచన విధానంతో మీ సామర్థ్యవు పరిధిలోనే ప్రయత్నం 
చేయండి. ఓ బానినలాగా ఇంకొకళ్ళ ఇచ్చే ఆదేశాలను ఆచరించక్కరలేదు. 
న్వంత తెలివిని కొంత ఉపయోగించండి. మేము చెప్పిన మాటలను 
సక్రమంగా అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యండి చాలు. మేను ఒకచోట 
“ఇదొక ఎర్రరంగు వస్త్రం” అని వ్రాసి ఉండవచ్చు. మీ కళ్ళకు ఈ రంగు 
ఇంకో రకంగా కనిపించవచ్చు. ఆ వస్త్రం పింక్‌ కలర్‌లోనో, ఆరెంజి 
రంగులోనో, పర్పుల్‌ కలర్‌లోనో ఉన్నట్లు మీకు అనిపించవచ్చు. మేము 
చూసిన వెలుతురూ మీరు చూస్తున్న వెలుతురుల పరిస్థితీ బక్కలాగా 
ఉండకపోవచ్చు. మీ దృష్టి మా దృష్టి కన్నా భిన్నంగా ఉండవచ్చు. కాబట్టి 
మరీ మూర్గంగా దేన్నీ నమ్మకండి. కొంత “కామన్‌ సెన్సు"ను 
ఉపయోగించండి. మధ్యే మార్గాన్ని అవలంభించండి. ఈ మధ్యే మార్గం మీకు 
ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది! 

ఈ మధ్యేమార్గంలో నడిచేందుకు ప్రయత్నించండి. ఈ పద్ధతి మీలో 
సహనాన్ని పెంచుతుంది. ఇంకొకళ్ళ అభిప్రాయాలను మీరు గౌరవించేలా, 
మీ అభిప్రాయాలను ఇతరులు గౌరవించేలా నడుచుకునే ప్రయత్నం 
చేయ్యండి. చైనా, జపాన్‌ లాంటి దేశాల్లో మత గురువులు, ఇంకా అనేకమంది 
“జూడో” లాంటి కుస్తీలనూ మార్షల్‌ ఆర్ట్‌నూ నేర్చకుంటారు. అందరితో 
పోట్లాడేందుకు కాకుండా ఆత్మనవానాన్ని (ఆత్మనిగ్రవోన్ని, 
సాధించుకునేందుకు ఈ మల్ల విద్యలు దోహదం చేస్తాయి. పోట్లాటి నిజంగా 
జరిగే పరిస్థితుల్లో ఏళ్ళు “లొంగిపోయి” విజయాన్ని సాధిస్తారు. జూడో నంగతే 
గమనించండి. ఈ యుద్ధవిద్యలో మన బలం ప్రత్యర్థి బలం కన్నా తక్కువగా 

137 


మరణం లేని మీరు 


ఉన్నా మరేం పర్వాలేదు. ప్రత్యర్థిబలం అతడికే వృతిరేకంగా పనిచేసే పద్ధతిలో 
జూడో విద్య మనకి మెలకువలను నేర్చుతుంది. బలహీనంగా కనిపించే 
ఓ జూడో నేర్చుకున్న స్త్రీ అమిత బలాఢ్యుడైన రౌడీని, అతడికి జూడో విధానం 
తెలియకుండా ఉన్న పక్షంలో సులభంగా ఓడించగలుగుతుంది. బలమైన 
వ్యక్తి బలమైన పద్ధతిలోనే తన దాడిని జరుపుతాడు. ఆ దాడిని నేరుగా 
ఎదుర్కొనకుండా “లొంగిపోయే” పద్ధతిలో జూడో విధానం ఉండడం వల్ల 
ఆ బలాఢ్కుడైన వ్యక్తి కేవలం తన బలంతో తన శరీరాన్నే బాధించుకుంటాడు. 
అతని బరువే క్రింద పడుతున్నప్పడు అతడిని బాధిస్తుంది. 

మనం కూడా జూడో పద్ధతిని అవలంభించి మనకు ప్రతికూలంగా 
ఉన్న శక్తులనే ఉవయోగించుకుని మన నమన్నలకు పరిష్కారాన్ని 
సాధించవచ్చు. అలనిపోకుండా మిమ్మల్ని మీరే శక్తిహీనులుగా 
మార్చుకోకుండా వుండండి. మిమ్మల్ని వేధిస్తున్న నమన్యను గురించి 
ఆలోచించండి, చాలామందిలాగా నమన్యను వదిలేసి పారిపోకండి, 
చాలామంది మనుమ్మలు ఓ సమస్యను సూటిగా ఎదుర్కోవడానికి ధైర్యం 
చాలక, ప్రక్కదార్లు త్రొక్కి తప్పించుకుని పోబోయే ప్రయత్నాలను చేస్తారు. 
ఇటువంటి వారి సమస్యలు ఎప్పడూ బక కొలిక్కి రానే రావు. మీ సమస్య 
ఎంత జరిలమైనదైనా, మీరు తప్ప చేసి బాధపడుతూ వున్నప్పటికీ, ఆ సమస్య 
మిమ్మల్ని ఎలా బాధిస్తుందో జాగ్రత్తగా పరిశీలించండి. ఆ సమస్యకు బీజం 
ఏమిటో దాన్ని గురించి ఆలోచించండి. మిమ్మల్షి అంతగా కలవరపెడుతున్న 
ఆ భయం ఏమిటో గుర్తించండి. మీరు దేనికి భయపడవలసి వస్తూందో 
అర్థం చేసుకోండి. మీ మనస్సు గురించి అన్ని కోణాల నుంచీ ఆలోచించిన 
మీదట దాన్ని గురించిన ఆలోచననే చేస్తూ నిద్రలోకి జారుకోండి. ఇలా 
చేస్తే ఆలోచనలు ఇంకా బాగా ఆలోచన చెయ్యగలిగిన మస్తిష్కవు లోపలి 
పొరల్లోకి దిగుతాయి. మీ ఆలోచనలు మీ పూర్ణాత్మకి అందుతాయి. 
మీ పూర్ణాక్మ మీ కన్నా ఎక్కువ స్పష్టతతో ఆ సమస్మను ఎదుర్కోగల సొమర్హాన్ని 
కలిగి ఉంటుంది. మీకన్నా ఎక్కువ పరిజ్ఞానం పూర్ణాత్మకు ఉంటుంది. స్థూల 
శరీరంతో పిస్తే పూర్ణాత్మ ఎన్లోరెట్లు గొప్పది. మీ పూర్ణాత్మ గానీ, అచేతన 

138 


లోబ్‌నాంగ్‌ రాంనా 


స్టితిలోని మీ మనస్సు గానీ ఆ నమన్యను సాధించి ఓ సమాధానాన్నీ 
పరిష్కారాన్నీ మీ చేతనావస్థలోని మెదడుకు అందేలా చేయగలుగుతాయి. 
మ్‌ జ్ఞాపకాల పారలలో ఈ పరిష్కారం లభిస్తుంది. మీరు తరువాత నిద్రలోంచి 
లేచి స్పృహలోకి వస్తూనే ఈ ఆలోచన మీ ఎదుట కనిపించి మిమ్మల్ని 
ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. అంతవరకూ మిమ్మల్ని వేధించిన సమన్యలకు 
పరిష్కారం అనుకోని రీతిలో లభించి మీ వేదన పూర్తిగా అంతమై మీరు 
స్వస్థత పొందుతారు. 

మన “అటక” బాగుంది కదూ? దుమ్ము పట్టిపోయి ఉన్న మరో 
విలువైన వస్తువుని గురించి తెలుసుకుందాం. దుమ్ము దులిపి ఈ పెట్టెలో 
ఉన్న నిధి ఏమిటో చూద్దాం. 

ఈ రోజుల్లో చాలామంది అనుకునేదేమిటంటే “నిజంగా మంచిగా 
ఉండాలనుకునే వాళ్ళు నిజంగా అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఉండవలసి 
రావడమే”నని. వాళ్ళు పారబాటుగా అనుకునేదేమిటంటే “అలాంటి 
మంచివాళ్ళ అందరూ భీకరంగా ఏడుపు ముఖం పెట్టుకుని తిరగాల్సి 
ఉంటుంది” అని. అలాంటి మత ఛాందన వాదులకి నిజానికి ఓసారి 
చిరునవ్వు నవ్వాలన్నా భయమే - నవ్వితే వాళ్ళ మొహం పగిలిపోవచ్చు. 
లేదా ఇంకా దరిద్రపు పరిస్థితుల్లో వాళ్ళ కప్పుకున్న మతపు పారలు తొలగిపోయి 
తమ నిజస్వరూపం బయటపడిపోవచ్చు. “దైవానుగ్రహం” grale of God 
కోల్పోతే నరకంలో ఉండాల్సి వస్తుందన్న భయంతో చిరునవ్వు కూడా నవ్వలేని 
ఏడుపుగొట్టు ముఖం మనిషి గురించి మీకు తెలిసే వుంటుంది! 

మతం, నిజమైన మతం, ఎంతో సంతోషంగా ఉండమంటుంది. ఈ 
జీవితం అంతమైపోయిన తరువాత కూడా వున్న నిత్య జీవితాన్ని మనకి 
బోధిస్తుంటి. ప్రయత్నించే వాళ్ళకు తగిన బహుమానాన్ని ఇస్తానని మాట 
ఇస్తుంది. చావు అనేది లేదనీ, చింతించాల్సిన అవసరం అన్సలు లేదనీ, 
భయపడాల్సిన విషయం కూడా ఏదీ లేదనీ నిజమైన సత్యం చెబుతుంది. 
మనిషిలో అంతర్లీనంగా అంటిపెట్టుకుని ఓ భయం ఉంటుంది - చావు 
గురించి. ఈ చావు భయమే మనిషిని ఆత్మహత్య చేసుకోకుండా ఆపుతుంది. 

139 


మరణం లేని మీరు 
rer ns == 


ఈ భయమే లేకపోతే అందరూ పరలోక సుఖాల కోసమే వెంపర్లాడుతూ 
తమ ఇహ లోకపు జీవితాలని అంతం చేసేసుకోవచ్చు - క్లాసు ఎగ్గొట్టి 
సోమరితనంతో తిరుగుతూ ఎలాంటి అభివ్యద్ధినీ సాధించలేని విద్యార్థిలాగా! 

మనం మతాన్ని నిజంగా నమ్మే పక్షంలో, ఆ మతం ఏం వాగ్దానం 
చేస్తుందంటే ఇహలోకపు సంకెళ్ళు తెరచుకుని పరలోకానికి వెళ్ళిన తర్వాత 
మనల్షి వేధించిన మనుష్యులెవ్వరూ అక్కడ మనకి కనిపించరనీ, మనలను 
కష్టపెట్టిన వ్యక్తులను మనం చూడలేమనీ చెబుతుంది. నిజమైన మతం 
ఓ నంతోషదాయకమైన విషయం. నిజమైన మతాన్ని మీరు ఆచరిస్తూ ఉంటే 
నిరంతరం సుఖంతో ఓలలాడుతూ ఉంటారు. 

రహసృ విజ్ఞాన శాస్త్రాలని అధ్యయనం చేసేవాళ్ళూ. వేదాంతులూ 
“గొష్ట మోసగాళ్ళు" అని మేము ఒప్యకోక తప్పడం లేదు. ఓ మతం వాళ్ళు 
ఉన్నారు - ఆ మతం పేరు మేము చెప్పడం లేదనుకోండి - తమ మతం 
వాళ్టకే స్వర్గంలో చోటు ఉంటుందనీ, మిగతా అన్ని మతాలవాళ్ళూ నరకాల్లో 
యాతనలను అనుభవించాల్లిందేననీ ప్రచారం చేసుకుంటూ ఉంటారు. 
ఇలాంటి విషయాలను మేము నమ్మం. వాళ్ళు ప్రచారం చేస్తున్నవన్నీ బూటకపు 
మాటలే. “నమ్మకం” ఒక్కటి ఉంటే చాలని మా నమ్మకం. నుతాన్నీ 
రహస్యశాస్త్రార్నీ నమ్మినా పర్వాలేదు. “నమ్మకం” మాత్రం నుణ్యం. 

రహస్యవిద్యల్లో (0061115౧) నిజంగా ఉన్న రహస్యాలు ఎక్కాలకంటే 
జెరిలమైనవి కావు. చరిత్ర కంటే తికమకపెట్టేది కాదు. భౌతికంగా కనిపించని 
విషయాల గురించిన అధ్యయనాలు మాత్రమే అవి. మన శరీరంలో 
ఓ నరం ఎలా పనిచేన్తుందో తెలునుకున్న మనం కాలివ్రేలు ఎలా 
గుంజుకుంటుందో తెలుసుకున్న ఆనందంతో ఎలా పరవశించిపోమో, అదే 
విధంగా ఎథిరిక్‌ శక్తి (ప్రాణశక్తీనని మనం ఒక మనిషి శరీరం నుంచి 
మరొకరి శరీరంలోకి పంపించ వచ్చునని తెలుసుకున్నప్పుడు కూడా 
ఉత్సాహంతో పేట్రేగిపోనక్కరలేదు. “మన చుట్టూ ఆత్మలు తిరుగుతూ ఉన్నాయి" 
అని అనుకోనక్కర లేదు! 


140 


లోబీసాంగ్‌ రాంనా 
Ps TT er 


సంతోషించండి - ఒక్కో రహస్య విద్యనూ మీరు నేర్చకున్నప్ప, డల్లా, 
ఒక్కో మతం గురించి మీరు తెలుసుకున్నప్పడల్లా, “జీవితానంతరం ఇంకా 
గొప్ప జీవితం మరొకటి ఉంది” అనే సత్యాన్ని స్పష్టంగా గుర్తించగలుగుతూ 
ఉంటారు. పనికిరాని దుస్తులను విసిరిషారేసే పద్ధతిలో శిధిలమైన మన 
శరీరాన్ని మనం మన సమాధులలో వదలి పెట్టేస్తున్నామని తెలుసుకోండి. 
వేదాంత జ్ఞానంలో మనం భయపడాల్సిన అంశాలేవీ ఉండవు. అలాగే, 
ఏ మతంలో కూడా మనం భయపడాల్సిన అంశం ఉండదు. సరియైన 
మతం గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత ఎక్కువ “నమ్మకం” 
మీలో ఊపిరిపోసుకుంటుంది. తమ మతంలోని ధర్మాన్ని వీడి అజ్ఞానపు 
అగాధాల్లో పడపోయే వారికి “నరకయాతనలను విధించే” మతాలు వాటిని 
ఆచరించే వాళ్ళకి ఏ సేవా చెయ్యడం లేదు. ప్రాచీనకాలంలో పుట్టిన మొరటు 
మనుమ్మలను భయపెట్టే పద్ధతిలో ఈనాటి మేధావులను హడలు గొట్టాలని 
ప్రయత్నించడం నిజంగా అవివేకం - నరైన పద్ధతి కాదు - ఈ పద్ధతీ 
దృక్టధమూ మారి తీరాలి. 

భయపెట్టేకన్నా ప్రేమతోనే పిల్లలను అదుపులో పెట్టడం నులభమని 
ఏ తలిజ్లదండ్రులైనా ఒప్పకుంటారు. “ పోలీసులను పిలిచి పట్టించేస్తాం” 
అనీ, “ఎవరికైనా అమ్మేస్తాం” అనీ భయపెట్టే తల్లిదండ్రులు తమ పిల్లలకూ, 
తరవాత తమ జాతికి కూడా నరాల బలహీనత జబ్బును తెప్పించేస్తారు. 
అనునయంతోనే, కానీ, “స్థిరంగా” తమ మాటని చెప్పి పిల్లలను అదుపుతో 
పెంచే జననీ జనకులే ఆదర్శవంతాలైన పొరుల్ని తయారు 
చేయగలుగుతారు, చక్కటి సమాజాన్ని నిర్మించగలుగుతారు. పిల్లలను 
తల్లిదండ్రులు దయతో, క్రమశిక్షణతో పెద్దవాళ్ళను చేయాలని మేము 
ఒప్పుకుంటాము, ఉద్దోదిస్తాము. “క్రమశిక్షణ” అంటే కఠినంగా ఉండడం 
కాదు; క్రూరంగా హింసించడమూ కాదు. 

మళ్ళీ ఇందాక అనుకున్నట్లు - మతంలోని ఆనందాన్ని ఆస్వాదించండి. 
ప్రేమను బోధించే “జననీ జనకులకు” మనం “సంతానంగా” జత్మించాలి. 
ప్రేమ, కనికరం, వివేకం మనం నేర్నకోవాలి. అబద్ధపు విలువలను మనం 

141 


మరణం లేని మీరు 


నతన తా 


త్యజించాలి. అనవసరపు భయాలనూ, అర్ధం లేని శిక్షలనూ, అంతులేని 
నరకాన్షీ మరచిపోవాలి. “అంతులేని నరకయాతన” అనేదే లేదు. ఎవ్వరినీ 
ఈ స్యష్టి వెలివెయ్యదు. సూక్షలోకాల నుంచి ఎవ్వరూ తరిమి వేయబడరు. 
ఎంత దుర్మార్గులకైనా రక్షణ లభిస్తుంది. ఎవ్వరూ ఎక్కడికీ పారి పోనక్కరలేదు. 
“అంతరిక్ష విజ్ఞాన కోశం” గురించి మనం తరువాత తెలుసుకుంటాం - 
ఇందులో మనకేం తెలున్తుందంటే పరీక్షలో ఉత్తీర్ణుడు కాలేకపోయిన 
విద్యార్థికి మరో అవకాశం' యిచ్చినట్టుగానే ఎంత దుర్మార్లుడికైనా 
బాగుపడేందుకు అవకాశాలు మళ్ళీ మళ్ళీ వస్తాయని. 

ఉత్తీర్ణుడు కాలేకపోయిన ఓ విద్యార్థిని సన్నటి మంటల మీద 
వేయించాలని, లేకపోతే భూతాలు నమిలి మింగేయ్యాలనీ మనం 
అనుకోకూడదు. ఉపాధ్యాయులు ఆ విద్యార్థిని గట్టిగా మందలిస్తారే తప్ప 
ఏ వోనీ అతడికి జరగాలని కోరుకోరు. అదే విధంగా భూమి మీద మీరు 
ఒకవేళ తప్పదారి త్రొక్కితే, ఈ అవకాశాన్ని వ్యధాచేసుకుంటే, మరే ఆందోళనా 
చెందకండి! మీకు మళ్ళీ ఓ అవకాశం తష్టక లభిస్తుంది, “దేవుడు” క్రూరుడు 
కాడు. మిమ్ములని ఉద్ధరిస్తాడే తష్ట నాశనం చెయ్యడు. భగవంతుడు మనల్ని 
నాశనం చేసేందుకు కాచుకుని ఉంటాడనీ ముక్కలు ముక్కలుగా 
నరికెయ్యడమో లేక ఆకలితో ఉన్న భూతాలకు ఆహారంగా విసిరిపారేస్తాడనో 
మీరనుకున్షట్టయితే దేవుడికి తీరని ద్రోహం చేస్తున్నట్టే. మనం ఓ దేవుడిని 
నమ్ముతున్నట్టయితే ఆ దేవుడిని కరుణామూర్తిగా ఊహించాలి. ఎలాగైతే 
దేవుడిని “కరుణామూర్తి'గా మనం ఊహించుకుంటామో అలాగే మనం 
కూడా సాటి జీవరానుల మీదా, సాటి మనుష్యుల మీదా కరుణ 
చూపించగలగి ఉండాలి! 

చాలా కాలం నుంచీ ఎవరూ పట్టించుకోకుండా విడిచివేయబడి 
దుమ్ము పట్టిపోయి ఉన్న మరోపెట్టెను కూడా తెరిచి అందులో ఏ విషయం 
దాక్కుని ఉందో చూద్దాం. 

“అంతరిక్ష విజ్ఞానకోశం” ప్రకారం యూదులు “ఇదివరకటి కట్టంలో 
నక్రమంగా నడచుకోలేక అభివృద్ధి సాధించలేని ఓ జాతి”గా తెలుస్తోంది. 

142 


చెయ్యరాని పనులన్నీ వాళ్ళు చేశారు. చెయ్యాల్సిన పనులనేకం మధ్యలోనే 
వదిలేశారు. శారీరకమైన ఆనందాలే ఎప్పడూ కాంక్షిస్తూ భోగలాలనులై, 
తిండిపోతులై దేవాల్షి పెంచుకున్నారని తెలుస్తోంది. నూనెలో వేయించిన 
ఆహారాలు తినీ, తినీ వారి సూక్ష్మరీరాలు “వారి బంకమట్టి దేవాల్షి వదలిపెట్టి 
సూక్ష్మశరీరయానాలను కూడా చెయ్యలేని స్థితి” లో వారి శరీరపు తిత్తులలో 
ఇరుక్కుని ఉండేవని తెలుస్తోంది. అటువంటి అష్టట ఆ యూదులు నాశనం 
అయిపోలేదు. ప్రన్తుతపు నృష్టిలో మళ్ళి వాళ్ళకి బాగువడే అవకాశం 
కల్పించబడింది. మొట్టమొదటగా ఈ భూమి మీదకు వచ్చిన అనేక జాతుల 
మనుష్ములకు ఈ యూదులు విచిత్రంగా కనిపిస్తారు. ఓ ప్రత్యేకమైన రీతిలో 
గోచరిస్తారు. ప్రత్యేకంగా తమకంటే భిన్నంగా కనిపించే మనుష్కులను మిగతా 
జనాలు వెలివేసే ప్రయత్నం చేస్తారు - వేధించే ప్రయత్షం చేస్తారు - నాశనం 
చేసే ప్రయత్నం చేస్తారు. వేటాడుతారు. ప్రస్తుతపు యూదులకు జరుగుతున్షటీ 
అదే. ఒకసారి ఉత్తీర్ణులు కాలేక మళ్ళి అదే తరగతిలో ఇంకోసారి 
కొనసాగుతున్న విద్యార్థులలాంటి వీరు ప్రనస్తుతకల్పంలో ఓర్చతో ముందుకు 
సాగి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఈ యూదుల జ్ఞానానికి కొంతమంది 
అసూయపడతారు. వీరి సహనశక్తి అసమానమైనది. ఎంతటి పరీక్షలకైనా 
తట్టుకుని నిలబడగలిగే ధైర్యాన్ని యూదులు కలిగి ఉంటారు. అయితే, మనం 
ప్రస్తుతం నేర్చకుంటున్నది యూదుల గురించి, “జెంటైల్ళా గురించీ కాదు. 
(కైస్తవ మతస్థులు కాని యూదులను “జెంటైల్డ్‌ అంటారు). ఓ మతంలోని 
సంతోషాన్ని గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. భయంతో నేర్చకోలేని 
ఎన్నో విషయాలను మనం సంతోషంతో నేర్చుకోగలుగుతాము. ఈ న్యష్టిలో 
అనంతమైన - పదే పదే ఈ మాట చెప్పలేము!- వేదన, నరకయాతన అన్నవి 
లేనేలేవు. శిక్ష కోనం మీ శరీరాలను కాలే నరకవు మంటలు లేవు. 
మీ ఆలోచనలను గమనించండి. మీరు నేర్చుకున్న జ్ఞానాన్ని పరీక్షించండి. 
మీ మతంలో మీరు ప్రేమనూ ఆనందాన్నీ పొందగలగాలి. “మిమ్మల్షి చావగొట్టి 
నిరంతరం ఉండే చీకటి కొట్లలోకి మిమ్మల్ని పడేసే క్రూరుడైన ఓ తండ్రి” 
మీకుంటే దానికి మీరు బాధ్యులు కారు. ఇహలోకంలో కష్టనుఖాలన్నింటినీ 
143 


మరణం లేని మీరు 


మనకంటే ముందే అనుభవించి ఉత్తమ లోకాలను పాందిన అనేక 
నుహనీయులనూ, గురువులనూ మనం గుర్తు చేసుకునేందుకు ప్రయత్నం 
చేన్తున్నాం. అనంత విజ్ఞానాన్ని వాళ్ళు గ్రహించగలిగారు. భూమి మీద 
మనుషులు జన్మించక ముందే ఈ ఉన్నత జీవులు జ్ఞాన సంపన్నులయ్యారు. 
అన్ని ప్రశ్చలకూ సమాధానాలు తెలిసిన ఆ మహనీయులకు మన కష్టాలు 
కూడా తెలును. ఆ మహాజ్ఞానులు దయాసాగరులు కూడా. ఇప్పుడు 
ఈ అటక మీది నిధుల మధ్యనుంచి “మీ మతంలో మీరు ఆనందం 
పొందండి” అనే విలువైన మాటను మేము మీకు వినిపిస్తూ ఉన్నాం. 
మీ మతం గురించి ఆలోచిస్తూ ఓ చిరునవ్వుని మీ శిరస్సున ధరించండి. 
మీరు మీ దేవుడిని ఏ పేరుతో పిలిచినా పూర్తి “నమ్మకం” కలిగి ఉండండి 
చాలు, ఆ దేవుడు మీ భయాలకూ, ఆందోళనలకు అభయతరంగాల్ని 
ప్రసాదించేందుకు సిద్ధంగా ఉంటాడు. 

ఇక మనం ఈ అటక నుంచి చప్పుడు చేసే మెట్ల మీద నుంచి 
దిగి క్రిందకి వెళ్ళే నమయమైంది. త్వరలో మరోసారి ఈ అటక మీదే మళ్జి 
మనం కలునుకుందాం. ఇక్కడే నేల మీద దుమ్ము క్రింద, అక్కడి 
అలమార్లలలో ఇంకా మనం గమనించాల్సిన విషయాలు చాలా మిగిలి 
ఉన్నాయి. వాటి వల్ల మీకు ఉత్సాహం, లాభం కూడా కలుగవచ్చు. మళ్ళీ 
మిమ్మల్షి మేము పైపాఠంలో ఈ అటక మీదే కలుసుకోవచ్చనా? 


144 


పదహారవ పాఠం 


మ్చి మనం అటక మీదే కలుసుకున్నాం కదా! ఈ అటకను మేము 
కొంత శుభ్రపరచి కొన్ని కొత్త విషయాలను గుర్తించాం. మీకు కలిగే కొన్ని 
అనుమానాలను ఈ విషయాలు తీరుస్తాయి. ముందుగా ఈ విషయాన్ని 
చూడండి. కొంతకాలం క్రితం మాకు వచ్చిన ఓ ఉత్తరం ఇది. ఇందులో ఏం 
ఉందంటే - మీకు చదివి వినిపించనా? 

“భయం గురించి మీరు ఎంతో వ్రాశారు. ఒక్క భయానికి తప్ప, 
మరే విషయం గురించీ భయపడక్కరలేదని వ్రాసారు. మీ జవాబులో 
'భయం' వల్లనే నేను అభివృద్ధి చెందలేకపోతున్నానని వ్రాశారు. నేను 
వెనకబడి పోతున్నానని వ్రాశారు. నేను 'భయవడు'తున్నట్టు నాకు 
అనిపించడం లేదు. నేను భయపడడం లేదని అనుకుంటున్నాను. మరయితే 
ఇలా ఎందుకు జరుగుతోంది?” 

నిజమే, ఇదొక ఉత్సాహాన్ని రేకెత్తించే సమస్యే! “భయం” “భయ 
పడడం” వల్లే ఓ వ్యక్తి అభివృద్ధి సాధించలేడు. ఈ విషయం గురించి బాగా 
వరిశిలన చేద్దామా? కాస్సవు కూర్చోండి; భయాన్ని గురించి మాట్లాడు 
కుందాం. 

మనకందరికీ కొన్ని భయాలు ఉంటాయి. కొందరికి చీకటంటే 


భయం. కొందరికి సాలెపురుగంటే భయం - అంటే చేతనావస్థలో ఉన్న మన 
145 


Seo reer nar 


మరణం లేని మీరు 


మనన్సు జ్ఞాపకాల్లో ఈ భయాన్ని గురించిన జ్ఞానం సుస్పష్టంగా గోచర 
మవుతూ ఉంటుంది. సరే, ఇక్కడ ఓ క్షణం పదోవంతు మాత్రమే; మిగిలిన 
తొమ్మిది వంతుల అచేతన అవస్థలోని మన మనస్సు గురించి - థీన్నే మనం 
అంటూంటాం - ఈ అచేతనావస్థలో భయం ఉంటే ఏం జరుగుతుంది? 
(ఇలాంటి భయాలు మామూలుగా మీ దృష్టికి రావు. 

కొన్ని పనులను మనం ఎవరో బలవంతపెడుతున్నట్లు అనిపించి 
చేన్తూ ఉంటాం. అలాగే కొన్ని పనులను జరగనీయకుండా ఎవరో 
బలవంతంగా ఆపుతున్హట్లు అనిపించి చెయ్యనే చెయ్యం. మనం ఎందుకు 
కొన్ని పనులను చెయ్యమో మనకు తెలీనే తెలీదు. మనకు ఏదీ పై ఫైన 
కనిపించదు. ఓ సైకాలజిస్టు (మనస్తత్వవేత్తు వద్దకు వెళ్తే ఆయన మనల్ని 
ఓ శయ్య మీద సుఖంగా పడుకోబెట్టి నెమ్మదిగా ప్రశ్షిస్తూ మన భయాలకి 
అంతర్లీనంగా మన అచేతన మనస్సుల్లో దాగి ఉన్న కారణాన్ని బయటకు 
లాగుతాడు. ఈ కారణం మన బాల్యంలో జరిగిన ఓ సంఘటన వల్ల ఏర్పడి 
ఉండవచ్చు. మామూలుగా పై పైన వున్న మన జ్ఞాపకాల చైతన్యంలోకి 
ఈ భయూలు అందవు. చెదలు ఓ కర్రని లోపలి నుంచే తొలిచేట్టు మన 
అచేతనావస్థలో దాగి ఉన్న భయాలు మనల్ని లోపల్నించి తొలిచేన్తూ 
ఉంటాయి. “పైకి మామూలుగా బాగానే ఉన్నట్టు” కనిపించే ఈ భవనం 
ఓ రోజు ఉన్నట్టుండి కూలిపోతుంది. అప్పుడు కానీ మనకు చెదలు 
కనిపించవు. మనలోని భయాలు కూడా సరిగ్గా ఇలాగే ఉంటాయి. మనం 
మనలోని అంతర్లీనంగా వున్న భయాన్ని గుర్తించకపోయినా అది మన 
మనన్సుల్లో ఉండి తీక్షణంగా పనిచేస్తూనే ఉంటాయి. అక్కడ ఆ భయాలు 
దాక్కొని ఉన్నట్టు మనకు తెలియదు. కనుక ఏమీ చెయ్యలేని నిస్సహాయ 
స్థితిలో ఉంటాం, 

మన జీవితకాలం అంతా మన ప్రవర్తనను నిర్దేశించే అనేక 
ప్రేరేపణలు జరుగుతూనే ఉంటాయి. ఒక వ్యక్తి కైస్తవుడుగా జన్మిస్తే అతడికి 
కొన్ని పనులను “చెయ్యకూడదు” అని బోధిస్తారు. మరికొన్ని పనులు పూర్తిగా 
నిషేధించబడతాయి. కానీ, ఇంకోమతం వాళ్ళకి అలాంటి నిషేధాలు 

146 


లోదేనౌంగ్‌ రాంసా 


ఉండకపోవచ్చు. అందువల్ల అలాంటి పనులను చేస్తూన్న సందర్భ్జాలల్లో మనం 
మన జాతి చరిత్ర గురించీ, వంశ చరిత్ర గురించీ కూడా తెలుసుకోవాల్సి 
వస్తుంది. 

'దయ్యం' అనేదేదైనా కనిపిస్తుందేమోననే భయం మీకు ఉందా? 
ఎందుకు ఉంది? మీ 'వెంకాయమ్మ అత్తయ్య' బ్రతికున్నప్పడు మిమ్మల్ని ఎంతో 
ప్రేమిస్తూ ఉండేది కదా, ఆమె మరణించి ఉత్తమ లోకాల్లోకి వెళ్ళిన తరువాత 
కూడా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉండదనుకోవడానికి ఏ ఆధారాలున్నాయి మీకు? 
అలాంటప్పుడు 'వెంకాయమ్మ అత్తయ్య' దయ్యాన్ని చూసేందుకు మీకు భయం 
దేనికి? ఓ దయ్యం ఎలా ఉంటుందో మనకు అన్సలు తెలియదు కనుకే 
మనకీ భయాలు. దెయ్యాలు ఉండవని మన మతం చెప్పవచ్చు; లేకపోతే 
మీరు ఓ నన్నాసిగానో, నన్నాసి గారి స్టేహితుడిగానో లేక మరొకరుగా ఉంటే 
తప్ప అలాంటి దెయ్యాలు ఏవీ మీకు కనిపించవని మీ మతం మీకు నేర్పిస్తూ 
ఉండడం వళ్లే మీకు ఇలాంటి భయాలు కలుగుతూ ఉండవచ్చ. మనకు 
అర్థం కాని విషయాల గురించి మనం భయవడతాం. మనకు 
పాస్‌పోర్టులూ, భాషా సమస్యలూ ఉండకపోతే ఇన్ని యుద్దాలు జరగవేమో 
ననిపిస్తుంది - మీరు కూడా ఆలోచించి చూడండి. ఎందుకంటే, రవ్యన్లంటే 
మనకు భయం, టర్కీ వాళ్ళంటే నునకు భయం. ఆఫ్ట్రన్లంటే మనకు భయం. 
ఇంకొకళ్టంటే మనకు భయం - ఎందుకంటే వాళ్ళు మనకు అర్ధం కారు 
కనుక! మనం ఏం చేస్తే వాళ్ళ మండిపడతారో, కోపం వస్తే వాళ్టలా ప్రవర్తిస్తారో 
మనకు తెలియదు కనుకే ఈ భయాలు అన్నీ 

“భయం” అనేది ఒక ఘోరమైన వస్తువు. అది ఓ జబ్బు. అది ఒక 
పీడ. మన తెలివిని అది హరింపజేస్తుంది. మనకు ఓ విషయం గురించి 
కొన్ని అభ్యంతరాలు ఉన్నట్టయితే మనం లోతుకు వెళ్ళై ఆ అభ్యంతరాలు 
ఉండడానికి కారణం ఏమిటో తరచి తెలుసుకోవాలి. ఉదాహరణకి: కొన్ని 
మతాలు “పునర్జవ్మలు ఉండవు” అని చెబుతాయి. ఎందువల్ల? స్పష్టంగా 
కనిపించే ఒక కారణం ఇది. పూర్వకాలంలో మతాథిపతులు నిరంకుశంగా 
తమ పెత్తనాన్ని చెలాయిస్తూ ఉండేవారు. అందరినీ భయపెట్టి పనులు 

147 


[12] 


మరణం లేని మీరు 


నను... 
చేయించుకునేవారు. అంతులేని 'నరకయాతన' గురించి చెప్పి భయ 
పెట్టేవారు. ఈ జన్మే సార్థకం చేసుకోవాలనీ, ఇంకో జన్మ ఉండదనీ ప్రజలని 
మళ్యపెడ్డ్తూ ఉండేవారు. పునర్జన్మ గురించి వాళ్ళకు తెలిస్తే సరిగ్గా పనులు 
చెయ్యలేరేమోనని ఈ మతాధికారుల భయం. మరో జన్మలో కష్టపడేందుకు 
ప్రజలు సిద్ధపడవచ్చకదా! ఈ సందర్భంలో ఇక్కడ ఓ మాట చెప్పకోవాలి. 
ఇదివరకు చైనాలో ఒక మనిషి ఓ అప్పును తీసుకుని మరుజన్మలో దాన్ని 
తిరిగి చెల్లిస్తానని అగ్రిమెంటు వ్రాసుకునే సదుపాయం ఉండేది! చైనా 
నాశనమవడానికి ఈ పునర్జన్మల మీద ఉన్న ప్రగాఢ విశ్వాసమే ఓ కారణమని 
చెప్పకోవచ్చు. ఆ విశ్వాసం ఎక్కువగా ఉన్నందువల్ల చైనీయులు ఈ జన్మని 
నిర్లక్ష్యం చేసి మరో జన్మలో బాగుపడదామని నిర్ణయం తీసుకుని సాయంత్రం 
కాగానే మడ్యం సీసాల్షి బయటకు తీసేవారు. వాళ్ళ వర్తమాన జీవితం అ 
ఓ సెలవు రోజుగా గడిచిపోతూ ఉండేది. ఈ విధంగా చైనీయుల సంస్కృతి 
మొత్తం నాశనమైంది. 

మళ్ళీ ఇంకోసారి - ఇంకోసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి! 
మీ తెలివిని పరీక్షించుకోండి! మీ ఆలోచనలను వరీక్షించుకోండి. 
“అంతర్విశ్లేషణ” చేసుకుని మీ అచేతనా మానసంలో ఏయే అభ్యంతరాలు 
చోటుచేసుకుని ఉన్నాయో పరీక్షించుకోండి. మీరు ఎందుకు భయపడు 
తున్నారో తెలునుకోండి - మీ ఆందోళన ఎందుకోసమో గ్రహించండి. 
భయానికి కారణాన్ని త్రవ్వి తీసి కనుక్కున్నారంటే ఇక మీకు భయాలు ఏవీ 
మిగిలి లేవని అర్థం అవుతుంది. భయం వల్లనే నూక్ష్యకరిర యానాన్ని 
చాలామంది చెయ్యలేకపోతున్నారు. నిజానికి సూక్ష్యశరీరయానం చెయ్యడం 
చాలా నుళువు. శ్రమేం లేదు గాలి పీల్చకున్నంత సులువుగా చెయ్యొచ్చు. 
కాని చాలా మంది భయపడతారు, నిద్రకూడా చావు లాంటిదే. నిద్ర 
మృత్యువును గుర్తు చేస్తుంటుంది. ఏదో ఒకరోజు మనం నిద్రకు బదులు 
పూర్తి నిద్రలోకి వెళ్ళిపోతామేమో? ఇలాంటివి జరుగవు - జరుగలేవు. 
సూక్ష్మకరీరంలో ఏ భయమూ లేదు. భయంలోనే భయం ఉంది. మీకు 
తెలిసిన విషయాల్లో కొద్దిగానూ, తెలియని విషయాల్లో ఎక్కువగానూ భయం 
మీకు కలుగుతుంది. సై 

148 


లోద్‌సాంగ్‌ రాంనా 


ఈ చిన్న సంగతి గురించి చాలా సేపు మాట్లాడుకున్నాం కదూ? 
ఇక ముందుకు సాగుదాం. ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు బోలెడు 
ఉన్నాయి. అవి పూర్తయ్యాకే మరో పాఠంలోకి వెళదాం. మీ చుట్టూ ఓ సారి 
చూసుకోండి. మీ దృష్టికి కుతూహలాన్ని రేకెత్తించేదేదయినా కనిపిస్తోందా? 
అక్కడ ఓ ఆభరణం ఉంది కనిపిస్తోంధా? దివ్యంగా ఉంది కదూ? అరే - 
ఈ మాటతో మనం మరో విషయాన్ని అనుకోకుండానే మొదలు 
పెట్టినట్లయిందే! 

“దివ్యంగా” - లేక “అలౌకికంగా” ఒక వస్తువు ఉందని మనం 
అనుకుంటూ వుంటాం. మనం చెప్పుకునే అనేక సామెతల్లో మాటలు 
ఓ విషయాన్ని గురించి నిజంగా వర్ణించినట్లే ఉంటాయి. ఓ మనిషి 
అపురూపమైన ఓ వస్తువును చూసి “ప్రపంచానికి అతీతంగా ఉంది” అని 
అనుకోవచ్చు. ఈమాట ఎంతో నిజం! కార్డన్‌ అణునిర్మితమైన ఈ ప్రపంచంలో 
బందీల్లాగా ఉన్న మనం - అంతులేని కష్టాలు, పరీక్షలు అనుభవిస్తున్న మనం 
ఆ బంధం నుంచి తప్పించుకోగానే అలౌకికమైన శబ్దాలనూ వినవచ్చు. 
దివ్యమైన వర్ణాలను చూడవచ్చు: ఈ శబ్దాలూ వర్ణాలూ నిజంగానే 
“అలౌకికాలు” ఇక్కడ మన “అజ్ఞానం” అనే “గుహ”కే పరిమితమైపోయి 
ఉంటాం. మన మోహంతో, మన దురాలోచనలతోనే బందీలమైపోయి 
ఉంటాం. ఈ భూలోకపు సుడిగుండంలో చిక్కుబడిపోయి ఉన్నాం. జీవించ 
డానికి డబ్బు సంపాదిస్తూ ఉండాలి. సాంఘిక బాధ్యతలు, తప్పించుకోవడానికి 
వీల్లేని మొగమాటాలు ఉంటాయి. ఈ గొడవలు అన్నింటి మధ్యా కాస్త 
నిద్రపోవాల్సి ఉంటుంది. జీవితం ఒక సుడిగుండంలా, అర్థంలేని రద్దీతో ఉండి 
ఏ పనికీ కాలం చాలక పనులు ఆగిపోతూ ఉంటాయి. ఒక్క క్షణం ఆగి 
ఆలోచించండి - ఎందుకీ హడావుడి? మనం నిజానికి ప్రయత్షిస్తే రోజుకో 
అరగంట ప్రయత్తిస్తే, ధ్యానానికి కేటాయించుకోలేమా? థ్యానం చేస్తే మనం 
భూమి నుంచి తప్పించుకుని పోవచ్చు. కొంత సాధనతోనే నూక్షల్రోకంలోకి, 
ఇంకా ఉత్తమ లోకాలకూ చేరవచ్చు. ఈ అనుభవం ఎంతో ఉల్లాసాన్నిస్తుంది. 
జెన్నత్యంలోకి మనల్ని నడిపిస్తుంది. ఆధ్యాత్మికంగా మన ఆలోచనలు 

149 


మరణం లేని మీరు 


నవని. 
ఎక్కువౌతూ వుంటే “విశ్వపియానో మెట్ల” మీద మన అవగాహనా పరిధి 
ఎక్కువ అవుతుంది. ఎంతో అందమైన అనుభవాలు కలుగుతాయి. 

“ఈ ప్రపంచాన్ని దాటి” వెళ్ళిపోయేందుకే మన ప్రయత్నం మనం 
నేర్చ కోవాల్సిన పాఠాలు పూర్తయ్యాకే - పూర్తవ్వక పూర్వం మాత్రం కాదు. 
మన క్లాన్‌రూమ్‌ అనుభవాలని గురించి టసారి ఆలోదించండి. మనలో 
చాలామందికి మన తరగతి గదుల్లో - విసుగుపుట్టించే ఉపాధ్యాయులు 
చెప్పే మాటల్ని వింటూ చెమటలు కక్కు కుంటూ - ఇష్టంలేని చదువుల్ని 
చదవడం - నచ్చి ఉండకపోవచ్చు. ఏ సామ్రాజ్యం ఎలా ఉవ్వెత్తున లేచి ఎలా 
కుష్టకూలిపోయిందో ఎవడికి కావాలి? ఉపాధ్యాయుల రొద వింటూ ఎండ 
ప్రొద్దున్న తరగతి గదుల్లో పడి ఉండడం కంటే బయట తిరగడమే హుషారుగా 
ఉంటుందని మన ఆలోచన. కానీ అలా పోలేం కదా! అలా వెళ్తే ఉపాధ్యాయుల 
ఆగ్రహానికి గురై పరీక్షల్లో తప్పి మళ్ళీ ఇంకో సంవత్సరం పాటు అవే బోరు 
కొట్టించే పాఠాలను చదవాలి వస్తూ, చిన్న క్లాసుల నుంచి ఉత్తీర్ణులై వచ్చిన 
వాళ్ళ మనల్ని వెర్రి వెంగలాయిల క్రింద జమ కట్టి వినోదంతో గమనిస్తూ 
ఉంటే దుర్భరంగా ఉంటుంది. 

కాబట్టి శాశ్వతంగా ఇక్కడ నుంచి వెళ్ళిపోయే ముందే - మనం 
ఇక్కడిఆందుకు వచ్చామో ఆ విషయాల్ని పూర్తిగా నేర్చుకునే - వెళదాం. 
ఎక్కడ నిజమైన ఆనందం ఉందో, ఎక్కడ ఆధ్యాత్మిక పరిపూర్ణత్వం నెలకొని 
ఉందో, ఇహానికన్నా దివ్యంగా ఏది శోభిస్తూ ఉంటుందో ఆ చోటికి వెళ్ళిపోవాం. 
ఈ భూమి మీద మన జీవితాన్ని ఓ జైలు శిక్షలాగే ఊహించండి. ఇక్కడ 
మన జీవితం ఎంత దుఃఖపూరితంగా ఉంటుందో మనకు తెలియడం లేదు. 
ఇక్కడ నుంచి ఒక్కసారి పైకి వెళ్ళి క్రిందకి చూడగలిగితే మీకు తీవ్రమైన 
అనుకంపం కలిగి మళ్ళి భూమి మీదకి తిరిగొచ్చేందుకు ఇష్టపడరు. అందువల్లే 
చాలామంది నూక్ష్యశరీరయానాన్ని చేయలేని పరిస్థితుల్లో ఉంటారు - 
ఎందుకంటే ముందుగా సిద్ధపడితే తప్ప - నిబ్బరంగా ఉండగలిగితే తప్ప - 
దేహంలోకి తిరిగి వచ్చేసిన తరువాత మన ఆలోచనలు అత్యంత అసహ్యంగా 
ఉంటాయి. ఆనందం అంతా అవతలి వైపే ఉంటుంది. సూక్షశలీర యానాత్ని 

150 


లోద్‌నాంగ్‌ రొంసా 


చేయగల మనం బంధవిముక్తి కోసం ఆత్రంగా ఎదురు చూస్తూనే ఉండాలి 
కాని ఉన్నంతవరకూ సత్ర్రవర్తనతో ఉండగలిగేందుకే ప్రయత్తిస్తుండాలి. అలా 
ఉండకపోతే వెనక్కు వెళ్ళిపోయే సమయం “పొడిగించ” బడుతుంది. కాబట్టి 
ఇక్కడ మనం సంపూర్ణంగా జీవించడానికి ప్రయత్తిస్తే ఆ ప్రయత్నం మన 
దేవోంతర ప్రాప్తి తరువాత నిత్య వస్తువుని గ్రహించగలిగిన స్థితిని మనకు 
తష్టక కలిగిస్తుంది. కాబట్టి ఈ చిన్న ప్రయత్నాన్ని మనం చేస్తే చాలు. 

ఈ అటక మీద ఉన్న వస్తువుల్ని కదిలిస్తూ, ఎంతో దుమ్ము రేపుతూ 
మనం ఎంతో సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నాం కదా. ఇక అటక 'అవతలి' వైపుకు 
నడిచి అక్కడ కనబడుతున్న మరో చిన్న విషయాన్ని గమనిద్దాం. 

“జ్ఞానులు” ఎప్పడూ ఒకళ్ళ ఆరాలను గమనిస్తూ ఉంటారని, వాళ్ళ 
ఆలోచనలను చదివేస్తూ ఉంటారనీ చాలామంది అనుకుంటూ ఉంటారు. 
వీళ్ళ ఆలోచన ఎంతో తప్ప! భావసంచాలన, గ్రాహణశక్తి “'టెలిపతీ) ఉన్న 
నాళ్ళు యోగదృష్టి ఉన్న వాళ్ళు (క్లెయిర్‌ వోయాంట్స్‌ ప్రొద్దస్తమానమూ 
స్నేహితుల, శత్రువుల ఆరాలని పరీక్షిస్తూ ఉండరు. మనకు కనిపించే కొన్ని 
విషయాలు అనహ్యాం గానూ, ముఖన్తుతి చెయ్యడానికి పనికిరాని 
విషయాలు గానూ ఉంటాయి. నునం ఊహించుకుంటున్న “స్వోత్కర్ష 
బెలూన్లో ను ఈ విషయాలు కొన్ని బ్రద్దలు కొడుతూ ఉంటాయి. ఇంకొకళ్ట 
ఆరాలను పరిశీలిస్తూ కూర్చోడానికన్నా గొప్ప పనులు చెయ్యాల్సినవి ఇంకా 
చాలా ఉన్నాయి. మాకు తెలిసిన ఒకామె మా దగ్గరికి వచ్చి తన గురించి 
ఏదో చెప్పడానికి ప్రయత్నించి నాలుగైదు మాటల తరువాత ఉన్నట్టుండి - 
“మీకు అన్ని విషయాలూ తెలిసిపోతూనే ఉంటాయి కదా! ఇంకా నేను 
మాట్లాడాల్సిన పనేమిటి?” అంటూ ఉంటుంది - అదేం కుదరదు! మాకు 
అన్ని విషయాలూ తెలుసుకోగల శక్తి ఉన్నా అలా తెలుసుకోవడం మాత్రం 
నైతికంగా తప్ప! ఈ జ్ఞానులూ, ద్రష్టలూ, యోగులూ నీతిమంతులుగా 
ఉన్నంతవరకూ - మీరు ఆహ్వానించినా - మీ అంతరంగిక విషయాలు 
పరిశీలించరు. నైతికంగా పతనం చెందితే మీ అంతరంగిక విషయాలను 
పరిశీలించలేరు. కాబట్టి ఎలాంటి భయాలూ మీకు అక్కర్లేదు. ఇక్కడ:బక 

151 


మరణం లేని మీరు 
ద 


విషయం గురించి స్పష్టంగా చెప్పాల్సి ఉంది. మీకు అప్పడప్పడూ రోడ్లమీద 
కనిపిస్తూ డబ్బులు తీసుకుని జోస్యాలు చెప్పే చాలామందికి ఇలాంటి శక్తులేవ్‌ 
నిజంగా ఉండవు. కొంతమందికి ఆ శక్తులు ఇదివరకు ఎప్పుడైనా ఉండి 
ఉండవచ్చు. డబ్బులకు శక్తులను ప్రదర్శించే వాళ్ళ దగ్గర ఈ సిద్ధులు 
నిలబడవు. నశించిపోతాయి. కనుక రోడ్డు మీద మీకు చిరకాలం నుంచి 
జోన్యం చెబుతున్న స్త్రీకి నిజంగా ఇష్టటికీ ఆ శక్తి లేదనీ, ఇప్పడు చేస్తున్నది 
మాత్రం 'నటనే' అనీ గుర్తించండి. సహజంగా మీ మనస్సును ఆకళింపు 
చేనుకోగల చాకచక్యం ఉన్న వ్యక్తి గనుక ఆమె మీతోనే ఎక్కువ సేపు 
మాట్లాడించి తరువాత మీరు తెలునుకోవాలని అనుకునే విషయాలను 
ప్రస్తావించి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది! 

మీ ఆంతరంగిక విషయాలను ఎవరో గమనిన్తూన్నారేమోననే 
భయాన్ని పెట్టుకోకండి. మీరు గదిలో కూర్చుని ఓ ఉత్తరం వ్రాస్తూ ఉంటే 
ఎవ్వరైనా లోపలికి వచ్చి మీ భుజాల మీద నుంచి తొంగి చూచి మీరు 
త్రాన్తున్న ఉత్తరాన్ని చదివితే మీకు ఎలా ఉంటుంది? మీరు ఏయే వస్తువుల్ని 
వాడుతున్నారో వరీక్షించి చూస్తుంటే మీకు, ఏమనివిన్తుంది? మీరు 
ఆప్కాయంగా ఎవర్తోనో టెలిఫోన్లో మాట్లాడ్తూ ఉంటే ఆ మాటల్ని మరో 
టెలిఫోన్లో ఎవరైనా వింటున్నట్లు మీకు అర్థమయిందనుకోండి అప్పుడు మీకు 
ఎలా ఉంటుంది? బాగుండదు కదా! మళ్ళీ ఇంకోసారి ఈ మాట వినండి - 
నత్హవర్తన కలవాళ్ళెవరూ మీ. ఆంతరంగిక విషయాలను రహన్యంగా 
పరిశీలించరు, దుర్గుద్ధి ఉన్నవాళ్లు ఆ శక్తిని ఎప్టటికీ పొందలేరు! గుప్త 
విద్యలను శాసించే ఓ న్యాయం ఇది. దుశ్చింతులకు యోగద్యష్టి అసాధ్యం. 
ఒకాయనకు “ఇది కనిపించింది, అది కనిపించింది" అని మీరు ఏంటూన్న 
కథల్షి తొమ్మిది వందల తొంభై తొమ్మిదో శాతం మర తగ్గించేసి మిగిలినదాన్ని 
నమ్మండి. 

యోగద్యష్టి ఉన్నవాళ్ళ మీరు ఏ విషయాన్ని గురించి మాట్లాడాలను 
కుంటున్నారో ఆ విషయాన్ని మీరే బయటపెట్టేంతవరకూ ఓర్చు వహించి 
ఉంటారు. మీరు నమ్మతించినా మీ ఆరాలోకి గానీ, మీ ఆంతరంగిక 

152 


లోట్‌సౌంగ్‌ రాంనా 


విషయాలలోకి గానీ తమ డ్యష్టిని పోనీయరు. వాళ్ళ యోగాన్ని శాసించే 
చట్టాలకు కట్టుబడి ఉండాల్లిందే! హద్దు మీరిన వాళ్ళకి దండన తప్పదు - 
మనిషి చేసుకున్న శాసనాలను ఉల్లంఘించినా శిక్ష తప్పనట్లు. ఆ జ్ఞానులకు 
మీరు చెప్పదలచుకున్న విషయాలను గురించి చెప్పండి. మీరు నిజం 
చెప్తున్నారో లేదో వాళ్ళ ఇట్టే గ్రహించగలరు. ఈ జ్ఞానం గురించి ఇంతవరకూ 
మాత్రమే మేము మీకు చెప్పగలం. జ్ఞానుల ఎదుట మీరు నిజాలను మాత్రమే 
చెప్పండి. అబద్ధాలాడి మిమ్మల్ని మీరు మభ్యపెట్టుకోవచ్చు కానీ, జ్ఞానుల్ని 
మభ్యపెట్టలేరు! 

కాబట్టి మళ్ళీ వినండి - మంచి “జ్ఞాని” మీలోకి చూడడు - చెడ్డవాడు 
మీలోకి చూడలేడు! 

ఇక్కడ ఇంకో విషయం కనిపిస్తోంది. ఇది గమనించండి; మీరు 
పెళ్ళాడిన స్త్రీతో లేక పురుషుడితో మీరు నఖ్యంగా సర్దుకుని ఉండలేక 
పోతున్నారా? ఒకవేళ ఈ “అడ్డంకి”ని అభిగమించేందుకే ఈ భూమి మీదకు 
మీరు వచ్చారేమో? ఈ సమస్యను ఇంకో పద్ధతిలో చూద్దాం. గుర్రపు పందాల్లో 
ఎప్పడూ ఓ గుర్రమే గెలుస్తూ వుందనుకోండి, సునాయానంగా, అలాంటి 
గుర్రాలకి ఓ అవలక్షణం జతపరుస్తారు. ఆ ఇబ్బందిని ఎదుర్కొని ఆ గుర్రం 
పందాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. మిమ్మల్ని కూడా ఆ గుర్రంలాగే ఉన్నట్లు 
ఊహించుకోండి! ఇదివరకు మీరు ఉత్తీర్దులైపోయిన పరీక్షలో ఏ మాత్రపు 
శ్రమా మీరు అనుభవించి ఉండరు. అంచేత ఇప్పడీ ప్రతిబంధాన్ని ఎదుర్కో 
వలసి వస్తూండవచ్చు. “మీకు ఇష్టంలేని వ్యక్తిని దేవాంతర జీవితంలో మళ్ళీ 
ఎప్పటికీ మీరు చూడలేరు” అన్న విషయాన్ని గుర్తుంచుకుని ఈ భూమి 
మీద ఉన్నంతవరకూ ఎంత వీలైతే అంత ఓర్పుతో ఇష్టం లేని స్తీ లేక 
పురుషుడితోటే సహజీవనాన్ని కొనసాగించండి. ఓ న్రూడైవర్షో నుత్తినో మనం 
పట్టుకోవాల్సి వస్తే ఆ పని పూర్తయ్యేవరకు ఆ పరికరాలను విడిచిపెట్టేయలేము. 
అదే విధంగా “భూమి మీద మనం చెయ్యాల్సిన పనికోసం మనం ఉపయో 
గెస్తున్న ఓ వస్తువు” లాగా మీ నహచరినీ, సహచరునీ భావించండి. మనం 
నేర్చుకోవాల్సిన పాఠాలకి ఈ వ్యక్తితో మనం సహజీవనం చెయ్యక తప్పదు. 

153 


మరణం లేని మీరు 


ద్‌ న్ర్మూడైవరుతోనూ, నుత్తితోనో మీకున్న నంబంధం చాలా బలంగా 
ఉండవచ్చు. మీరు చేస్తున్న పనికి అవి సహకరిస్తాయి కాబట్టి. ఒకవేళ మీరు 
ఆ వస్తువుల మీద ఇష్టాన్ని పెంచుకున్నా, వాటిని పరలోకానికి కూడా 
తీసుకెళ్ళాలన్నంత వ్యామోహం పెట్టుకోకూడదని మాత్రం మీరు గ్రహించాలి 
ఉంటుంది. 

“మానవత్వం గొప్పది” అని ఎంతమందో అంటున్నారు! ఎన్నో 
గ్రంథాలలో వ్రాయబడి వుంది! ఎన్ని గొప్పలు చెప్పుకున్నా సృష్టిలో “మానవులే 
ఉత్తమోత్తమ జీవు"లని మాత్రం మేము చెప్పడం లేదు. ఈ భూమి విషయాన్ని 
తీసుకుంటే - ఇక్కడ మనుష్యులకి మొరటుతనం, తలబిరుసుతనం ఎక్కువ; 
మిగతా వాళ్ళను హింసించి సంతోషవడే మనస్తత్వం వళ్టది. స్వార్ధం పూర్తిగా 
గూడుకట్టుకున్న జీవితాలు వీళ్ళవి. అలా ఉండని వాళ్ళు ఈ భూమి మీదకు 
రాలేరు. ఈ గుణాలను గ్రహించి వీటిని అధిగమించడానికే వీళ్ళు భూమి 
మీద జవ్మలని ఎత్తవలసి వస్తోందని గ్రహించండి. ఈ భూమిని దాటి వెళ్ళిన 
తరువాత మానవులు గొప్పవాళ్ళే కాబట్టి ఈ భూమి మీద మనం ఇష్టం లేని 
వ్యక్తులతో కలిసి జీవించవలసివచ్చినా, నచ్చని తల్లిదండ్రులకు జన్మించాలి 
వచ్చినా అయిష్టంగా పెళ్ళాడి జీవిస్తున్నా అదంతా కేవలం “మనం పైన 
నిర్ణయించుకుని న్వయంగా ఏర్జాటుచేనుకున్న ప్రణాళిక ప్రకారమే 
జరుగుతూ ఉంది” అనే సత్యాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంది. ఓ జబ్బును 
తప్పించుకోడానికి మనం ఆ జబ్బును తెచ్చిపెట్టే నూక్షజ్రీవులనే ఓ చిన్న 
మోతాదులో ఒక “టీకా” లాగా మన శరీరంలోకి స్వయంగా ఎక్కించు 
కుంటున్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తుచేసుకోవాలి. ఉదాహరణకి మనం 
మశూచితో బాధపడకుండా ఒక చిన్న డోసు మందును ఇంజక్షను తీసుకుని 
తరువాత రాబోయే పెద్ద ప్రమాదాన్నుంచి తప్పించుకోవడం లేదూ? అలాగే 
మనం అదిగమించాల్సిన “అడ్డంకులు”గా మనతో కలిసి కాపురం చేస్తున్న 
సహచరులు మళ్ళి మనం మరో లోకానికి వెళ్ళిన తరువాత కనిపించరని 
అర్థం చేసుకోండి. ఈ లోకంలో మనతో ఒద్దికగా ఉన్నవాళ్ళే మనతో ఉంటారు. 


154 


లోబీనాంగ్‌ od 


“బద్దిక లేని వాళ్ళు మనతో అసలు సహగమనం చేయరు” అనే సత్యాన్ని 
మరిచిపోకండి. ఈ సత్యం మనకి పరలోకంలో రాబోయే ఊరటను ఇక్కడే 
కలిగిస్తుంది. 

సంధ్య వెలుగులు తగ్గిపోతూ రాత్రిని ఆహ్వానిస్తోంది. ఈ రోజు పూర్తి 
కావస్తోంది. ఇంకా మిమ్మల్ని ఇక్కడే ఆపి ఉంచడం మా అభిమతం కాదు. 
రాత్రి అయ్యే లోగా మీరు చెయ్యాల్సిన పనులు బోలెడు ఉండొచ్చు. అంచేత 
మెల్లగా అటక మీద నుంచి మెట్ల మీదగా క్రిందకు దిగి వద్దాం. మన వెనుక 
తలుపుని నెమ్మదిగా మూసేద్దాం - నిధులనన్నింటినీ వాటి వాటి స్థానాలలో 
ఉండనిద్దాం. కిర్రున చప్పుడు చేసే మెట్లు దిగి మన దారిన మనం చెరోవైపూ 


వెళ్లాం - సదండి 
ద 


155 


పదిహేదవ పాఠం 


కలలు 


లుప్పడైనా మిమ్మల్ని పట్టుకుని - “రాత్రి ఓ భయింకరమైన అనుభవం 
కలిగిందండీ నాకు - ఓ కల వచ్చింది - ఒంటిమీద ఒక్క నూలుపోగైనా 
ధరించకుండా నేను రోడ్డు మీద నడున్తున్నానట! నిగ్గుతో చితికి 
పోయాననుకోండి!” అని తమ గోడును ఎవరో ఒకరు మీతో చెప్పుకునే 
ఉంటారు. ఇలాంటి అనుభవాలు అనేక పద్ధతులలో మనలో చాలామందికి 
కలిగి ఉండవచ్చు. ఒక వ్యక్తికి ఒక కల రావచ్చు - చక్కగా డ్రెస్‌ చేసుకుని 
ఓ గదిలో కూర్చున్న జనం మధ్యలోకి ఉన్నట్లుండి తాను బట్టలు వేసుకోకుండా 
నిలబడి ఉన్నట్టు. లేదా మీకే ఇలాంటి కల రావచ్చు - ఎవరూ ఊహించలేని 
పద్ధతిలో మీరు డ్రెన్‌ వేసుకునో, లేక అన్సలు బట్టలు వేనుకోకుండానో 
ఓ వీథి చివర్లో నిలబడి వున్నట్టు. నిజానికి ఇలాంటి కలలు నిజమైన 
ఓ సూక్షశరీరయానానికి సంబంధించిన ఓ అనుభవంలోని ఓ అంశం 
కావచ్చు. సూక్ష్మ్యశరీరయానాలు చేస్తున్న అనేకమంది పొందిన అనుభవాల 
గురించి మాకు తెలుసు. ఈ పాఠం అలాంటి సంఘటనలను గురించి 
చెవ్పకుని నవ్వుకోవడాని కోనం మాత్రం కాదు. అయితే, అలాంటి 
సంఘటనలను కూడా ఒక సామాన్యమైన సూక్షశరీర యానపు అనుభవంగా 
మీకు అర్థం అయ్యేట్లు చెయ్యడానికే ఈ పాఠం ఉద్దేశింపబడి తయారు 


చెయ్యబడింది. 
156 


రోబీనాంగ్‌ రాంసా 


న ననన ప్ల 

ఈ పాఠాన్ని మనం “కలలు” అనే విషయం కోసం కేటాయించు 
కుందాం. ఎంచేతనంటే, మనలో ప్రతి ఒక్కరికీ రకరకాలైన కలలు వస్తూ 
ఉంటాయి. ప్రాచీనకాలం నుంచీ రకరకాల అభిప్రాయాలు మనకు ఏర్పడి 
ఉన్నాయి. కొన్ని కలలు శుభాలను సూచిస్తాయన్‌, కొన్ని అశుభాన్ని మనకు 
తెలియచేస్తాయనీ కలల గురించి అనేకానేక అభిప్రాయాలు ఉన్నాయి. “మన 
అదృష్టాన్ని కూడా కలల ద్వారా మనం తెలుసుకోగలం” అని కొందరు 
ప్రచారాలు చేస్తూ ఉంటారు మీకు తెలుసా? నిద్రించేప్పడు సావకాశంగా 
ఉన్న మనస్సు చేసే ఆలోచనలలో కొన్ని ముక్కలు మనకి కలల లాగా 
కనిపిస్తాయి” అని మరికొందరు అనుకుంటూ ఉంటారు. ఈ అభిప్రాయాలన్నీ 
సరైనవి కానే కావు. ఇక మనం ఈ కలల వ్యాపారానికి వద్దాం. 

ఇథి వరకు పాఠాల్లో నేర్చకున్నట్టు - కనీసం రెండు శలీరాలతో మనం 
నిర్మించబడి ఉన్నాం. ప్రస్తుతం మన రెండు శరీరాల గురించే చర్చించు 
కుంటున్నాం. ఇవి స్టూల, సూక్ష్మ శరీరాలు; ఇవి కాక ఇంకా చాలా శరీరాలు 
మనకు ఉన్నాయి. మనం నిద్ర పోతున్నప్పడు మన స్టూలదేహం లోంచి 
నూక్ష్యశరీరం నెమ్మది నెమ్మదిగా వేరై బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా 
అది వేరయినప్పడు నిజంగానే మన మనస్సు శరీరం నుంచి వేరవుతుంది. 
భౌతిక శరీరం ఓ యంత్రాగారం లాగా ఉంటుంది కానీ 'నడిపించేవాడు' 
మాత్రం ఉండడన్నమాట! అంటే ఓ రేడియో స్టేషనులో అన్ని యంత్రాలూ 
పని చేస్తూ ఉన్నప్పటికీ 'అనౌన్సరు' (వ్యాఖ్యాత) బయటికి వెళ్ళి తిరిగి రాకపోతే 
ఏ శబ్దాలూ ప్రసారం కాకుండా ఉన్నట్టు! స్థూల శరారానికి కొంత ఎత్తులో 
గాలిలో ఊగుతున్న సూక్ష్యశరీరం కొంతసేపు తాను ఏం చెయ్యాలో, ఎక్కడికి 
వెళ్ళాలో నిర్ణయం తీసుకోవడానికని ఆగుతుంది. ఓ నిర్ణయం జరగ్గానే సూక్ష్మ 
శరీరం కాళ్ళు నేలవైవు మొగ్గేలా వ్రాలి బహూశా పరువు చివరలో 
నిలబడవచ్చ. తరువాత ఓ కొమ్మమీద నుంచి ఓ పిట్ట రివ్వున లేచి వెళ్ళె 
పోయునట్లుగా ఈ సూక్ష్మ శరీరం సిల్వర్‌ కార్డు చివర్లో వుంటూ ఎటో 
వెళ్ళిపోతుంది! 


157 


మరణం లేని మీరు 


చాల మందికి - ప్రత్యేకించి పాశ్చాత్యులకు - సూక్ష్మ్యశరీర యానం 
గురించి ఎటువంటి పరిజ్ఞానమూ లేదు. తాము నిజంగా చేసిన యాత్ర 
గురించి కూడా వాళ్ళకి ఎటువంటి జ్ఞప్తి వుండదు. కానీ, ఒక్కోసారి నిద్రనుంచి 
లేవగానే “నాకు ఫలానా ఆయన కన్పించాడు, మనిషి చాలా బాగున్నాడులే” 
అని చెబుతూ వుండవచ్చు. నిజానికి ఆ “ఫలానా మనిషి" దగ్గరకు ఆ వ్యక్తి 
సూక్ష్మశనీరంతో వెళ్ళి చూసి వచ్చి ఉంటాడు. అనేక మంది వ్యక్తుల వద్దకూ, 
రక రకాల వైవిధ్యం ఉన్న ప్రదేశాలకై సూక్ష్మశరీర యానం జరగడం అత్యంత 
నవాజం గానూ, అత్యంత నులువైంది గానూ ఉంటుందని మనం 
తెలుసుకోవాలి. ఏదో కారణం వల్ల మనం ఎప్పడూ ఒకే చోటుకి వెళ్ళేందుకు 
ఉత్సాహం చూపిస్తూ వుంటాం. పోలీసులు ఏం చెబుతారంటే నేరస్థులు విధిగా 
తాము నేరం చేసిన చోటుకే తరిగి వస్తారని! 

మన స్నేహితుల వద్దకి మనం సూక్ష్మదేహాలతో వెళ్ళడంలో ఆశ్చరం 
ఏముంది. మనం అందరం ప్రతి రాత్రీ స్థూల శరీరాల్ని వదలి పెడుతూనే 
వున్నాం - సూక్ష్యశరీర యానాలను చేస్తూనే వునన్నాం. “ప్రయాణం” వుంటే 
మనం ఎక్కడికో ఒక చోటుకి వెళ్ళాల్సిందే గదా! ఈ సూక్ష్మ శరీర యానం 
గురించిన పూర్తి జ్ఞానం కలిగే వరకు మనిషి తనకు తెలిసిన, బాగా 
పరిచయమున్న ప్రదేశాలకే మళ్జీ మళ్ళీ వెళ్ళి తిరిగి వస్తుంటాడు. సూక్ష్యశరీర 
యానం గురించి ఏమీ తెలియని ఓ వ్యక్తి తనకు బాగా ఇష్టం ఉన్న 
ఓ దుకాణానికి వెళ్ళాలని అనుకుని సూక్ష్మ శరీర యానంలో నిజంగానే 
ఆ మనిషి వద్దకో, ఆ ప్రదేశానికో వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి నిద్ర లేచిన తర్వాత 
ఆ వ్యక్తో, ప్రదేశమో గుర్తొచ్చి - ఒకవేళ గుర్తొస్తు - “తనకు బక కలవచ్చింది. 
అనుకుంటూ ఉంటాడు. 

మీరు ఎందుకు కలలు కంటారో మీకు తెలుసా? మనందరికీ 
'సత్సం'లోకి చేసే ఈ ప్రయాణాల అనుభవాలు ఉన్నాయి. ఏరోప్లేన్లో ఇంగ్లాండ్‌ 
నుంచి న్యూయార్క్‌ వరకూ చేసే ప్రయాణం ఎంత నిజమో ఈ సూక్ష్యశరీర 
యానాలు కూడా అంతే సత్యాలు. ఏడెన్‌ నుంచి ఆఫ్రికా వరకూ చేసిన 
ప్రయాణం లాగా ఈ నూక్ష్యశరీరయానం కూడా నిజమే అయినా 

158 


లోబీసాంగ్‌ రాంపా 
ననన. 


ఈ 'కలల'ను మనం 'నిజాలు'గా నమ్మం. కలల గురించి తెలుసుకునే 
ముందు ఇది వినండి. 60 లో కాన్‌స్టాంటినోపిల్‌ నగరంలో (ప్రస్తుతపు 
'ఇస్తాంబుల్‌) చర్‌ లీడర్ల నమావేశం జరిగింది. క్రైస్తవ మతంలో ఉండాల్షిన 
అంశాల క్రోడీకరణలను ఆ సమావేశంలో స్థిరం చేశారు. గొప్ప గొప్ట గురువుల 
మాటల్ని వక్రీభవనం చేసేశారు. కొన్ని గొప్ప సత్యాలను త్రొక్కి వోరేశారు. 
మనస్సుకు కష్టం కలిగించే ఇంకా అనేక వ్యాఖ్యానాలను మేము చేయగలం. 
ఈ డ్ఞానాన్షి మేము 'ఆకాషిష్‌ రికార్డ్‌ అ నందర్శన - వఠనం వల్ల 
గ్రహించగలిగాం. ఈ గ్రంధపు ఉద్దేశ్వం చదువరులకు తమ గురించిన 
నత్యాలను తాము న్వయంగా తెలుసుకునేట్లు సహాయం చెయ్యడం తప్ప 
వాళ్ళ నమ్మకాలు, 'విశ్వాసాలు' అనే పాదాల మీద ఆనెలను త్రొక్కి 
బాధించడానికి మాత్రం కాదు. మనం చేస్తున్న ఈ చర్చ ఉద్దేశ్యం చాలాకాలం 
నుంచి పాశ్చాత్యులకు '“నూక్ష్యృళరీరయానం'లాంటి అంశాలను 
ఈ 'క్రోడీకరింపబడ్డ' మతం ఏమీ నేర్చలేదని స్పష్టం చెయ్యడమే; ఎందుకంటే, 
ఇలాంటి అంశాలు కొన్ని ఆ క్రోడీకరణలో ఎక్కడా ఇమిడి ఉండలేవు గనుక. 

ఇంకా చెప్పాలంటే పశ్చిమదేశాల్లో చాలామంది ప్రకృతి దేవతల్లి కూడా 
నమ్మరు. చిన్నపిల్లలు తాము వాళ్ళను చూసామని, వాళ్ళతో మాట్లాడాం అనీ 
చెప్తే ఈ పెద్దలు వాళ్ళ మాటల్షి నమ్మరు - ఎగతాళి కూడా చేస్తూ ఉంటారు. 
అలాంటి పెద్దలకన్నా ఈ విషయంలో పిల్లలే తెలివైనవాళ్ళు. ఇంతెందుకు, 
కైస్తవుల పరిశుద్ధ గ్రంధం లో కూడా “చిన్నారులలాగా తయారైతే తష్ట మీరు 
న్వర్గసామ్రాజ్యంలోకి అడుగు పెట్ట లేరు” అనే మాటను మీరు స్పష్టంగా 
గుర్తించవచ్చు. ఇదే మాటను - పెద్దల అపనమ్మకాల ప్రభావం తమ మీద 
పడని చిన్నారుల నిర్మలమైన నమ్మకంలాంటి విశ్వాసమే మీకూ ఉంటే మీరూ 
ఎక్కడికైనా: ఏ సమయంలోనైనా వెళ్ళగలరు! ఏదైనా చూడగలరు! అని 
మనం మరోవిధంగా చెప్పకోవచ్చు. 

పెద్దల ఎగతాళికీ, కోపానికీ గురైన పిల్లలు తాము చూసిన నత్యాల్ని 
దాచిపెట్టేసే మార్గాలను నేర్చుకుంటారు. వాళ్ళకున్న శక్తుల్ని దాచి 
పెట్టుకునేందుకు వాళ్ళు చేసే ప్రయత్నాల వల్ల వాళ్ళు ప్రకృతి దేవతలను చూగా 

159 


మరణం లేని మీరు 


శక్తిని త్వరలోనే కోల్పోతారు. సరిగ్గా ఇలాంటి పరిస్థితే కలల విషయంలో 
కూడా జరుగుతుంది. తమ న్ఫూల శరీరం నిద్రిన్తున నమయంలో 
మనుషులకి కొన్ని అనుభవాలు కలుగుతున్నాయి. సూక్ష్మశరీరాలు ఎప్పుడూ 
నిద్రపోనేపోవు. సూక్ష్యశరీరం స్తూల శరీరంలోకి తిరిగి రాగానే వాటి రెండింటి 
మధ్యా ఓ ఘర్షణ జరుగుతుంది. సూక్ష్య్మశరీరానికి సత్యం తెలిసి ఉంటుంది. 
స్థూలశరీరం తన బాల్యం నుంచీ యవ్వనం దాకా చేసిన అవివేకవు 
ఆలోచనల అభ్యాసం ద్వారా మొద్దుబారిపోయి మలినమైపోయి వుంటుంది. 
ఈ అభిప్రాయాలతో బిగుసుకుపోయి వున్న 'పెద్దలు' సత్యాన్ని దర్శించలేరు. 
అందువల్ల ఈ యుద్ధం తప్పదు. బయటకు వెళ్ళ ఎన్నో పనుల్ని చేసి, ఎన్నో 
అనుభవాలను పొంది, ఎన్నో విషయాలను, వస్తువులను చూసి పరిశీలించి 
తిరిగి వచ్చిన సూక్ష్యశరీరం చెబుతున్న విషయాలను స్థూల శరీరం అనలు 
నమ్మకూడదు - ఎందుకంటే పాశ్చాత్యులకు చిన్నప్పటి నుంచీ ఏం 
నేర్చుతారంటే - “తమ రెండు చేతుల్తోనూ పట్టుకుని, చీల్చి ముక్కలు 
ముక్కలు చేసి ఎలా పనిచేస్తుందో తెలుసుకోగలిగిన విషయాలను గురించి 
మాత్రమే మానవులు నమ్మాలి. మిగతా విషయాలను నమ్మకూడదు' అనీ 
నేర్చుతారు. పాశ్చాత్యులకు అనేక బుజువులు, ఇంకా కొన్ని బుజువులు, మరిన్ని 
బుజువులూ కావాలి. వాళ్ళ నిజానికి తాము సంపాదిస్తున్న బుజువులు, 
మరిన్ని బుజువులూ కావాలి. వాళ్ళు నిజానికి తాము నంపాదిన్తున్న 
బుజువులను కూడా తప్పలుగా బుజువు చేస్తూ ఉంటారు! ఈ విధంగా 
న్ఫూలశరీరానికీ నూక్ష్యశరీరానికీ యుద్ధం జరుగుతూనే వుంటుంది. 
ఈ సమరం తరువాత ఓ హేతుబద్ధమైన విషయ పరిజ్ఞానం ఏర్పడి తీరాలి - 
స్టూలశరీరం నమ్మేందుకు వీలుగా. ఇప్పడు మనం గమనిస్తున్న ఈ “కలలు” 
అనే విషయాలు ఇలా స్టూల సూక్ష్యశలీరాల సమరం నుంచి జన్మించిన 
హేతుబద్ధ శకలాలే. 

ఈ విషయం గురించి మరోసారి పరిశీలన చేద్దాం. నూక్ష్య 
శరీరయానాన్ని చేన్తున్నప్పడు మనకు అనేక అసాధారణ అనుభవాలు 
కలుగవచ్చు. 'మనం నిద్ర నుంచి లేవగానే మనకు ఈ అనుభవాలన్నీ స్పష్టంగా 

160 


లోట్‌నాంగ్‌ రాంసా 


గుర్తుకురావాలి అని సూక్ష్యశరీరం అనుకుంటుంది. అయితే, ఈ అనుభవా 
లను నమ్మే ప్రయత్నం న్థూల శరీరం చెయ్యలేని విధంగా తయారయిపోయి 
ఉండడం వల్ల సూక్ష్మ, స్తూల శరీరాల మధ్య విరోధం నెలకొని ఉంటుంది, 
ఈ యుద్ధం పూర్తి అయిన తరువాత, 'అనూహ్యంగా వక్రీభవనం చెందిన 
లేక గుర్తు పట్టడానికి వీల్లేనంతగా మారిపోయిన దృశ్యాల పరంపర ఒకటి 
తయారవుతుంది. ఇవే మన చేతనావతస్థలోని మనస్సుల్లోకి వచ్చి మనోనేత్రం 
ముందు దర్శనం ఇస్తాయి. ఇది సంభవాలుగా అనిపిస్తాయి. స్థూలలోకాలలోని 
ప్రకృతికి విరుద్ధంగా సూక్ష్మలోకాల్లో ఏదయినా జరిగితే వెంటనే - ఘర్షణ 
ప్రారంభమౌతుంది. అభూతకలబ్బనలు ప్రారంభమవుతాయి. మనకు 'పీడ' కలలు 
గానీ, అత్యంత అసాధారణ సంఘటనలు గానీ మన ఊహలలోకి వస్తాయి. 
సూక్షష్థితిలో ఎవరైనా గాల్లోకి లేవగలరు - తేలిపోతూ పైకి వెళ్ళగలరు - 
ఎక్కడికైనా ప్రయాణం చెయ్యగలరు, ఎవ్వరినైనా చూడగలరు, ఏ దేశంలోని 
ఏ ప్రదేశాలకయినా వెళ్ళగలరు. భౌతికంగా ప్రపంచంలోని ఓ చోటు నుంచి 
మరోచోటుకు బక్క క్షణంలో ప్రయాణాన్ని పూర్తి చేయడం సాధ్యం కాదు - 
కనీసం తమ ఇంటి కప్ప అంత ఎత్తుకు కూడా ఎగరడం అసాధ్యం; కాబట్టి - 
మేము మశ్టే ఏం చెబుతున్నామంటే, అవిరామంగా జరుగుతున్న ఈ స్టూల 
నూక్ష్మదేహాల పోరాటంలో నుంచి కొన్ని అభూత కల్పనల చిత్రీకరణ 
జరుగుతుంది. సూక్ష్యశరీరయానానికి వక్రభాష్యం చెబుతున్న ఈ చిత్రాలు 
నళార్ష్యలోకాల నుంచి మనకు అందవలనిన లాభాలను మున 
అందుబాటులోనికి రానీయకుండా అడ్డంపడి ఆపుతాయి. మనకు ఏ మాత్రం 
అర్థంకాని 'కలలు' తయారవుతాయి. మనకు ఈ లోకంలో 'చెత్తగా అనిపించే 
అనేక విషయాలు సూక్ష్మ లోకాల్లో ప్రతిచోటా మనకి దర్శనం ఇస్తాయి. 
మనం మొదట చర్చించిన 'నూలుపోగు కూడా ధరించకుండా 
రోడ్డు మీద మనం నిలబడి ఉన్నట్టు' వచ్చిన కల విషయానికి మళ్ళి వద్దాం. 
ఇలాంటి కలలు మనలో చాలామందికి వచ్చి ఉంటాయి. వచ్చి మనకెంతో 
ఇబ్బందిని కలిగిస్తాయి. కలల్లో మనం సిగ్గుపడే విధంగా ఇది జరుగుతాయి. 
కానీ ఇది కల్లలు కానే కావు. నూక్ష్యకరీరంతో ప్రయాణం చేసేప్పుడు 
161 


మరణం లేని మీరు 


“సూక్షలోకాలకు తగిన విధంగా బట్టలు వేసుకోవాలి” అన్న ఆలోచన మనకు 
అస్ల్గలు ఉండదు గనుక ఇలాంటి పరిస్థితి మనకు వస్తుంది! సూక్ష్యశరీరానికి 
తగిన దుస్తుల్ని మనుష్ములు ఊహించలేకపోతే సూక్ష్మకరీరయానంలో మనకి 
నగ్నంగా తిరుగుతున్న సూక్ష్యకరీరధారులే ఓ గొష్ట విషయం! అంత గొప్ప 
విషయం జరుగుతున్నప్పడు ఇతర స్వల్హ విషయాల గురించిన ఆలోచన 
వచ్చే అవకాశమే లేదు. 

సహజంగానే మన శలీరం నగ్నంగా ఉంటుందనే సత్యాన్ని మేము 
మీకు గుర్లు చేస్తున్నాం. “దుస్తుల్ని ధరించడం” అన్నది లౌకికంగా మనం 
ఏర్పాటు చేసుకున్న ఓ కట్టుబాటు మాత్రమే తష్ట సత్యాన్వేషణ చేస్తే నిలబడగల 
విషయం ఇందులో ఏమ్‌ లేదు. ఇక్కడో అప్రస్తుత ప్రసంగాన్ని మేము 
చెయ్యాలనుకుంటున్నాం. బహూశా మేము ఏదో కుట్ర పన్నుతున్నట్లు మీకు 
అనిపించవచ్చు కూడా. 

సృష్టి మొదట్లో స్త్రీ పురుషులు తమ ముందున్న వ్యక్తి “ఆరా” లను 
స్పష్టంగా దర్శించగలిగి ఉండే శక్తిని కలిగి ఉండేవారు. వాళ్ళకు అందరి 
ఆలోచనలూ స్పష్టంగా గోచరిస్తూ ఉండేవి. ఇప్పటి జనం దాచేనుకునే 
ప్రదేశాల్లో ఈ ఆరాల్లోని రంగులు మరింత స్పష్టంగా వెలుగులు చిమ్ముతూ 
ఉండేవి! మానవులు - ముఖ్యంగా స్త్రీలు - తమ ఆలోచనలనూ, ఉద్దేశ్యాలనూ 
ఎవ్వరూ తెలునుకోకూడదని అనుకుంటూ ఉంటారు. మేము ఇందాకే 
చెప్పినట్లు ఇదొక అసంగతమైన సంగతి, కలల అధ్యయనానికి ఇది తోడ్డడదు. 
దున్తుల్ని గురించి మాత్రమే బహూశా మీ ఆలోచనలను ఇంకోసారి 
రేకెత్తిస్తుంది. 

సూక్ష్యకరీరానికి కూడా మనం న్ఫూలశరీరం ధరించే దుస్తులవంటి 
దుస్తులనే “సహజంగా” ఊహిస్తాం. ఇలాంటి ఆలోచనని మనం చెయ్యకపోతే 
సూడ్ష్మ్యశరీరయాత్రికుడిని దర్శిస్తున్న క్ఞాని పూర్తిగా నగ్షంగానే తిరుగుతున్న 
వ్యక్తనే చూస్తాడు. మా దగ్గరకు అనేకమంది సూక్ష్యశరీరాలతో వస్తుంటారు. 
వాళ్ళలో చాలామంది బట్టలు లేకుండా ఉండడాన్ని మేము దర్శించాము. 
కొందరు ఓ పైజామా, జాకెట్టు వేసుకుని కన్చిస్తే మరికొందరు ధరించి వచ్చిన 

“162 


[13] 


లోబీసొంగ్‌ రాంసా 


కొన్ని రకాల దుస్తులు ప్రపంచంలో ఏ కేటలాగులో కూడా కన్పించని పద్ధతిలో 
తయారయి ఉన్నాయి. ఈ “అలౌకిక దుస్తులు” అనేక ఆకారాల్లో చిత్ర విచిత్ర 
రీతుల్లో దర్శనమిన్తూ ఉంటాయి. భౌతిక ప్రపంచంలో అనూహ్యమైన 
దుస్తులు కొన్ని సూక్ష్మశరీరాల మీద కనిపిస్తూంటాయి. నిజానికి ఈ విషయా 
లన్నీ మనకు ఎందుకూ పనికిరానివే. ఎందుకంటే “దుస్తుల్ని ధరించడం” 
అన్నది మానవుడు ఏర్పరచుకున్న ఒక కృత్రిమ కట్టుబాటు మాత్రమే కాబట్టి. 
మనం న్వర్లానికి వెళ్తే అక్కడ భూలోకంలోని వ్యక్తులు ధరించే దుస్తుల వంటి 
దుస్తులు బహూశా ఉండవని మేము విశ్వసిస్తూ ఉన్నాం. 
నసూక్షలోకాల్లో నిజంగా జరిగిన సంఘటనల ఆధారంతో స్ఫూల, 
సూక్ష్యశరీరాల మధ్య జరిగిన ఘర్షణల ఫలితంగా రూపుదిద్దుకోబడిన అభూత 
కల్పనలతో హేతుబద్దంగా ఏర్పడ్డ చిత్రమాలికలే ఈ కలలు. సూక్ష్యశరీరంతో 
ఉన్న మనకు అన్ని వస్తువులూ మరింత వన్నెలను విరజిమ్ముతూ చిత్రవర్ణాలను 
రమజీయంగా గోచరింపజేస్తూ అత్యంత స్పష్టతతో కనిపిస్తాయి. లౌకికంగా 
ఇంత స్పష్టత మనకు లభ్యం కావడం అసంభవం. ఇక్కడ మనం ఒక 
ఉదాహరణను గమనిద్దాం. 
మనం మన సూక్షదేహంతో నేల మీదా, సముద్రం మీదా ప్రయాణం 
చేస్తున్నాం. సుదూరదేశ ప్రాంతాల్లోని ఓ చోటులోని సూర్యుడు దివ్యంగా 
వెలుగుతూ ఉన్నాడు. నీలి రంగు ఆకాశం స్పష్టంగా కనిపిస్తోంది. క్రింద తెల్లటి 
నురగనుపైకి తెస్తున్న అలలతో నిండి ఉన్న సముద్రం - మనకు తగలకుండా 
- కనిపిస్తోంది. సముద్రపు తీరాన్ని చేరి మనం క్రిందకు దిగాం. వజ్రాల్లాగా 
మెరుస్తున్న నేల వంక పరికిస్తున్నాం. సూర్యకాంతిలో ఇసుక రేణువులు చిన్ని 
చిన్ని రళ్లాల్లాగా మెరుస్తూ ఉన్నాయి. కొంచెం ముందుకు నడిచి అలల మీద 
తేలుతూ. ఊగుతూ కనిపిస్తున్న నాచు మీద మనం మన దృష్టిని నిలిపాం. 
మట్టి రంగు, ఆకుపచ్చ రంగు కలబోసుకుని రూపుదిద్దుకున్న ఆ నాచు 
ఎంతో మనోహరంగా కన్పించడం లేదూ? ఆ నాచులో బంగారు - గులాబీ 
రంగు గాలిబుడగల వంటి వాయు కోశాలు కనబడుతున్నాయి. ప్రక్కన పాచి 
పట్టి ఉన్న రాయి “మిల మిలా మెరుస్తున్న పచ్చల ఫలకం” లాగా కనిపించింది 
163 


మరణం లేని మీరు 


కదూ. ఆ రాతి పొరలు మనకు అత్యంత స్పష్టంగా కనిపించడం లేదూ? 
ఆ పారల మధ్య ఎంతోకాలం నుంచి చిక్కుపడి ఉన్న కీటకాల చిన్న శరీరాలు 
కనిపిస్తున్నాయి చూశారు కదూ? మనం ఆ ప్రాంతంలో సంచరిస్తూ ఉన్నప్పుడు 
మన కళ్ళను మనమే నమ్మలేకపోయాం కదూ? ఇంత స్పష్టతతో మనం 
ఇదివరకెప్పడూ ఏ వస్తువునూ చూసి ఉండలేదుకదూ? క్రొత్త కళ్ళ వచ్చినట్లు 
మీకు అనిపించింది కదూ? గాలిలో తేలియాడుతున్న పారదర్శకపు బంతుల 
లాంటి వస్తువులు మీకు కనిపిస్తున్నాయా? గాలిలో వ్యాపించి ఉన్న 
ప్రాణశక్తులు అవే! ఆ రంగులు ఎంత దివ్యంగా ఉన్నాయో గమనించండి - 
ఎంత స్పష్టంగా ఉన్నాయో గమనించండి - ఎంత తీవ్రంగా ఉన్నాయో 
గమనించండి. దిగంతాల వరకూ అన్నీ స్పష్టతతో కనిపించడం లేదూ? నేల 
నింగిని తాకే చోటు వరకూ ఎంతో అందం మీకు గోచరించడం లేదూ? 

ఈ భూమి మీద మనం జీవనాన్ని ఈ మాంస నిర్మిత దేహంలో 
ఉండి సాగిస్తున్నప్పడు మనం “గ్రుడ్డి వాళ్లో లాగే ఉన్నట్టు అనుకోవచ్చ. మనకు 
కనిపించే వర్ణాలు కొన్నే రంగుల మధ్య ఉండే అనేక ఛాయల గురించి 
మనకు తెలియనే తెలియదు. హ్రస్వదృష్టి, దీర్భద్యష్టి లాంటి ద్యష్టిదోషాలతో 
ఉన్న మనం ఓ నస్తువును యధాతధంగా దర్శించలేకపోతున్నాం. మన 
జ్ఞానేంద్రియాల లోపాల వల్ల మన అనుభవాలు కూడా అనత్యాలుగానే 
కనబడుతూ ఉంటాయి. బంక మట్టితో తయారైన ఓ శరీరంలో ఇరుక్కుని 
కామక్రోధాలతో పీడింపబడుతూ ఉన్న మనం సరైన ఆహారాన్ని కూడా 
తీసుకోలేకపోతూ ఉన్నాం. కానీ, మనం మన సూక్ష్యశరీరధారణతో అత్యంత 
శక్తివంతమైన - తేజోవంతమైన కళ్ళతో సృష్టిని దర్శించగలుగుతున్నాం - 
ఎన్నడూ చూడని వింత వింత వర్ణాలను దర్శించగలుగు తున్నాం. 

మీకు ఎప్పుడైనా అత్యంత స్పష్టతతో, అత్యంత రమణీయంగా కన్పిస్తున్న 
రంగుల చిత్రణతో ఏదయినా స్వష్టం వచ్చి వుంటే మీరు సూక్ష్యశరీరయానం 
చేస్తున్నప్పడు గమనించిన అంశాలనే ఒక కలలాగా మీరు ఊహించు 
కుంటున్నారని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. ఇందులో ఏ మాత్రం 
సందేహమూ మీకు అక్కర్లేదు. 

164 


లోబనాంగ్‌ రాంవొ 


నూక్ష్మలోకాలలో అనుభవించే ఆనందాన్ని మనకు గుర్తుకు 
రానీయని అంశం మరొకటి వుంది. ఆ అంశం ఇది. సూక్ష్యకరిరంలో మన 
ప్రకంపననాలు అత్యంత తీవ్రతతో ఉంటాయి - స్తూలశరీరంలోని ప్రకంపనాల 
స్థాయి తక్కువగా ఉంటుంది. స్థూల శరీరం లోంచి బయటకి వెళ్ళి మళ్ళీ 
లోపలికి తిరిగి రావడానికి ఇబ్బంది పెట్టే అంశాలను మనం స్లిమితంగా 
అర్థం చేసుకుంటే ఆ జ్ఞానంతో స్టూల, సూక్ష్మ్యళరీరాల మధ్య ఒక సంయమనాన్ని 
సాధించే ప్రక్రియను స్వయంగా కల్చించుకోవచ్చు. 
మనం సూక్ష్యకరీరంతో ఉన్నట్టూ, మన క్రింద కొంత దగ్గరలోనే మన 
న్గూల దేహం పడుకుని ఉన్నట్టూ ఊహించండి. మన స్టూలదేహం నెమ్మదిగా 
ప్రకంపిస్తూ ఉంటుంది. గడియారంలాగా టిక్కు టిక్కుమని మెల్లగా కంపిస్తూ 
ఉన్నట్టు మనం అనుకోవచ్చు. దీనికి భిన్నంగా విపరీతమైన వేగంతో, ప్రాణశక్తిని 
నింపుకుని ఉన్నట్టు మన సూక్ష్యకరీరం స్పందనలతో నిండి ఉంటుంది - 
స్తూల శరీరానికి ఉన్నట్టి జబ్బులు ఏటీ సూక్షదేవోనికి ఉండవు. సూక్షదేహాలను 
బాధపెట్టే అంశాలు ఏదీ ఉండవు! ఈ విషయాలను బాగా అరం 
చేసుకోవడానికి మనం భూమి మీది ఉదాహరణలనే ఉతికిన 3 
ఓ బస్సు గంటకి ఇరవై లేక ముప్పై మైళ్ళ వేగంతో వెళ్తోందని అనుకోండి. 
ఈ బస్సు ఈ విధంగా నడుస్తున్నప్పుడే ఎందుకో ఓ ప్రయాణీకుడు అర్జెంటుగా 
ఆ బస్సులోంచి దిగిపోవాల్సిన అవసరం కలిగిందనుకుందాం. ఆ బస్సును 
ఆపే అవకాశం - ఆ వ్యక్తి దురదృష్టం కొట్టీ - ఉండకపోవడం వల్ల ఇప్పుడు 
ఆ వ్యక్తికి వచ్చిన సమస్య ఏమిటంటే - “దెల్బలేప్‌ తగిలించుకోకుండా క్షేమంగా 
బస్సు లోంచి దూకేయడం ఎలా?” అని! ఏ మాత్రం అజాగ్రత్తతో ఈ పనిని 
చేసినా ఘోరమైన ప్రమాదంలో చిక్కుకోవలసి వస్తుంది. కానీ, వేగంగా 
వెళ్తున్న బస్సు లోంచి ఎలా దిగాలో అతడికి బాగా తెలిసి ఉంటే - అలా - 
క్షేమంగా కొందరు దిగిపోవడాన్ని అతడు రోజూ చూస్తూనే ఉంటాడు కదా 
- అతడు కూడా ఏ దెబ్బలూ తగలకుండా దిగిపోగలుగుతాడు. సాధన చేసి 
కొంత అనుభవాన్ని సంపాదించుకుంటే నడుస్తున్న బస్సు లోంచి దిగి క్షేమంగా 
ఉండటం ఎంత సుసాధ్యమో అలాగే, కొంత సాధనతో మనం అనుభవాన్ని 
165 


మరణం లేని మీరు 


సంపాదించుకుని అత్యంత వేగపు ప్రకంపనాలతో స్పందిస్తూన్న సూక్ష్మశరీరం 
లోంచి చాలా నెమ్మదిగా కంపిస్తూన్న స్టూలదేహంలో! కి క్షేమంగా చేరుకోగలం! 
సూక్ష్యశరీరయానపు అనుభవాల నుంచి తిరిగి స్టూలదేహంలోకి 
చేరుకోబోయే ముందు మనకి వచ్చే సమస్య “స్థూల శరీరంలోకి ఎలా 
వెళ్ళడమా” అని. స్టూలశరీరం కంటే ఎక్కువ తీవ్రతతో నూక్ష్యకరీరం కంపిస్తూ 
ఉంటుంది. ఒక శరీరపు వేగాన్ని మనం తగ్గించలేం. ఇంకో శరీరపు వేగాన్ని 
కొంత ప్రయత్నించి కొద్దిగా మాత్రమే పెంచగలము. కాబట్టి కొంతసేపు ఆగి 
రెండు ప్రకంపనాల మధ్య కొంత “శృతి”ని సాధించాల్సి ఉంటుంది. సాధనతో 
దీనిని సాఖించవచ్చు. సూక్ష్యశరీరపు ప్రకంపనాలను కొంత ప్రయత్నంతో 
తగ్గించుకోవచ్చు. నూలశరీరవు ప్రకంపనాలను కొంత ప్రయత్నంతో 
తగ్గించుకోవచ్చు. నూలశరీరపు ప్రకంపనాలను కొంత ప్రయత్నంతో 
హెచ్చించుకోవచ్చు. ఇలా ప్రయత్నంతో కొంత సామరస్యాన్ని సాధించినష్టటికీ 
స్ఫ్టూల సూక్ష్యకరీరాల మధ్య ప్రకంపనాల తీవ్రస్థాయి బేధం ఎక్కువగానే 
ఉంటుంది. రెండు శరీరాలూ ఒకదానికి మరొకటి దగ్గరగా వచ్చినప్పడు ఈ 
ప్రకంపనాలు రెండూ పరస్పర ప్రేరితాలై బక సామరస్యమైన శ్యతిలోకి వస్తాయి. 
ఓ సమ్మేళన స్వరం ఏర్పడుతుంది. ప్రకంపనాల మధ్య బక ఒద్దిక ఏద్దడుతుంది. 
టిని వల్ల మనం స్ఫూలదేహంలోకి క్షేమంగా “చేరుకో"గలం. అభ్యాసం వల్లా 
- పుట్టుకతో నుంచే ఏర్పడివున్న శక్తివల్లా - జాతి లక్షణాల జ్ఞాపకాలవల్లా ఇది 
సాధ్యం. పట్టుదలతో దీన్ని సాధించిన తరువాత మనకు సూక్ష్యశరీరాన్ని 
అనుభవాలు అన్నీ బాగా గుర్తుంటాయి. 
దీన్ని గ్రహించడం కష్టంగా అనిపిస్తోందా? అయితే, మీ సూక్ష్యశరీరాన్ని 
ఓ “రికార్డ్‌ ప్లేయర్‌'లోని “పికప్‌ హెడ్‌” గా ఊహించుకోండి - మీ సూల 
శరీరాన్ని తిరుగుతున్న - ఏ వేగంతో అని చెప్పుకుందాం - సరే నిమిషానికి 
48 సార్గు పరిభ్రమిస్తున్న వేగంతో తిరుగుతున్న ఓ గ్రామఫోన్‌ రికార్డగా 
ఊహించుకోండి. ఇప్పడు మన సమస్య ఏమిటంటే ఈ గ్రామఫోన్‌ రికార్డ్‌ 
ఈ వేగంతో తిరుగుతున్నప్పుడు సరిగ్గా మనం నిర్ణయించుకున్న ఓ పదం 
మీదకో, ఓ సంగీత స్వరం మీదకో ఈ పికప్‌ హెడ్‌ను తెచ్చి నిలబెట్టగలగాలి! 
166 


లో hob cod 


ఇలా చెయ్యగలగడం ఎంత కష్టమో మీరు గ్రహించగలిగితే అభ్యాసం లేకుండా 
న్థూలశరీరంలోకి తిరిగి రావడం కూడా ఇంచుమించు ఇలాంటి కష్టంతోనే 
కూడుకుని ఉంటుందని మీరు అర్థం చేసుకోవచ్చు. 
ఇలాంటి అభ్యాసం ఏమీ చెయ్యకుండా మొరటుగా శరీరంలోని 
తిరిగి వస్తే మనకు మెలకువ వచ్చేస్తుంది. చెప్పలేని ఆందోళనను అనుభవిస్తూ 
ఉంటాం. పైత్యం ప్రకోపించినట్లు అనిపించవచ్చు. దుర్భరమైన తలనాప్టి 
పట్టుకోవచ్చు. ఇలా ఎందుకు జరుగుతుందంటే పరస్పర శృతిలోలేని రెండు 
శరీరాలు ఉన్నట్లుండి ఒకదాన్తో మరొకటి ఢీకొనడం వల్ల పుట్టే కుదుపు వల్ల 
- sp న మొరటుగా మార్చితే కారు మొత్తం కుదువుతో ఊరినట్లు 
- ంది. సూక్ష్యశరీరం స్లూలశలి' ప స 
నిలబడకుండా ఓ పక్కకి ఎక్కువగా న. 
అంచేత చాలా ఇబ్బందిని మనం అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. 
దురదృష్టవశాత్తూ ఇలాగ జరిగితే నిద్రపోవడమో, వీలైనంత ఎక్కువ విశ్రాంతి 
తీనుకోవడమో తప్ప మరో మార్గాంతరం మనకు లేదు. అలా విశ్రాంతి 
తీసుకుంటున్నప్పడు వీలైనంతవరకూ అటూ ఇటూ కదలకుండా ఉండాలి. 
వీలైనంతవరకూ ఆలోచనలనూ కూడా బాగా తగ్గించేసుకోవాలి. వీలయితే 
మళ్ళీ నూక్ష్యకరీరాన్న్షి ఓసారి బయటకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని చెయ్యాలి, 
అలా లేచిన సూక్ష్యశరీరాన్ని స్టూలశర్‌రం నుంచి కొంత ఎత్తుదాగా వెళ్ళి 
మళ్టి నెమ్మది నెమ్మదిగా ప్రశాంతంగా క్రిందకు దిగుతూ స్తూలశరీరంతో 
సక్రమంగా సంయోగం చెంది ఒద్దికగా నిలభడగలుగుతుంది. మనకు 
అప్పడు ఏ విధమైన ఇబ్బందీ అసౌకర్యమూ ఉండదు. పది నిమిషాల 
వ్యవధిలో ఈ స్వస్థతను మనం ఆభ్యాసంతో సాధంచవచ్చ. ఈ పది నిమిషాల 
ప్రయత్నాన్ని చేసి మీరు సుఖంగా ఉండటం మంచిది - లేకవోత “నుఖం 
లేని ఈ రెండు శరీరాల్లో జీవించడంకన్నా చచ్చిపోవడం మంచిదేమో”నని 
మీకు: అనిపించవచ్చు! ఎందుకంటే, నిద్రపోయి లేస్తే తప్ప మీకు స్వస్థత 
తాయ సూక్ష్మ శరీరాలు రెండూ బద్దికగా ఉన్నప్పుడే మీకు 
167 


మరణం లేని మీరు 


బక్కోసారి మనం నిద్రనుంచి లేవగానే చిత్రవిచిత్రమైన కలలలోని 
ఐషయాలు స్పష్టంగా గుర్తుకు వస్తాయి. కొన్ని కలలు “చారిత్రాత్మకంగా” 
ఉండవచ్చు. మరికొన్ని కలలలు “అలొకికంగా” అనిపించవచ్చు. ఇలాంటి 
సమయాల్లో మీరు మీ ఆధ్యాత్మిక శిక్షలా కార్యక్రమంలోని భాగంగానే 
“విశ్వచైతన్యపు బాంఢాగారం” లేక “ఆకాషిక్‌ రికార్డ్స్‌" ను పరిశీలించి 
వచ్చినట్లు అర్థం చేసుకోవచ్చు. (ఈ విషయం గురించి మనం మరో పాఠంలో 
తెలుసుకుంటాం) భూతకాలంలోకో, భవిష్యత్తులోకో మీరు పయనించారని 
తెలుసుకోవచ్చు, భూత భవిష్కద్దర్శన కారులు కొందరు జోస్యాలు చెబుతూ 
ఉంటారు - “భవప్యత్తులో కొన్ని సంఘటనలు ఫలానా విధంగా జరుగ 
వచ్చానని. ఇంకాజరగని సంఘటనలు గనుక ఈ పద్ధతిలో జరగవచ్చునన్న 
నూచనను మాత్రమే వాళ్ళు చెయ్యగలరు. భవిష్యద్దర్యన మార్గం ఇలాగే 
ఉంటుంది. కాబట్టి మీరేం గ్రహించవచ్చునంటే “నూక్ష్యశరీరయానం 
అనుభవాలు ఎన్ని గుర్తుంచుకుంటే అంత ఉవయోగం మనకం 
కలుగుతుంది” అని, ఎంతో కష్టపడి నేర్షకున్న విషయాలను కొన్ని నిమిషాల 
లోపలే నురచిపోతే మనకేం ప్రయోజనం చేకూరుతుంది? 
అనేకసార్లు వ్యక్తులు నిద్ర నుంచి లేస్తూనే బాగా చీకాకుపడుతూ 
ఉంటారు. అందరి మీదా మండిపడుతూ ఉంటారు. ఈ సృష్టి మీదే వాళ్ళకి 
ఆ సమయంలో సదభిప్రాయం కలుగదు. ఇలాంటి “దరిద్రపు మూడ్‌"లోంచి 
తేరుకుని మళ్ళీ మామూలు మనుష్యులుగా కావడానికి వాళ్ళకు ఎన్నో గంటలు 
పట్టవచ్చు. ఇలాంటి దయనీయమైన పరిస్థితి సంభవించడానికి అనేక 
కారణాలు ఉంటాయి. ఆ కారణాల్లో ఒక కారణం ఇది. నూక్షదేహంలో 
ఉన్నప్పడు మానవులు ఎన్నో మంచి పనులను చేస్తూ ఉండవచ్చు ఎంతో 
ఉత్సాహం కలిగించే ప్రదేశాలను దర్శిస్తూ ఉండవచ్చు. తమకి సంతోషాన్ని 
కలిగించే అనేకుల్ని చూస్తూ ఉండవచ్చు. న్ఫూలదేహం నిద్రిస్తూ శక్తిని 
పుంజుకుంటూ ఉంటే సూక్ష్యశరీరం స్వేఛ్చగా ఉల్లాసంగా విహారాలు చేస్తూ 
ఉంటుంది. సూక్షలోకాల్లో సంపూర్ణ స్వాతంత్య్రం ఉంటుంది. ఏ బంధాలూ 
ఉండవు. అద్భుతమైన అనూభూతి మనకు అభిస్తూంటుంది. కొంతసేపటికి 
168 


లోటోనొంగ్‌ రాంపా 
ల న రా 


“వచ్చేయాలి” అనే నందేశం అందుతుంది. తిరిగి వచ్చి ఇంకో రోజుని 
ప్రారంభించాల్సి ఉంటుంది మనం. “ఈ సగటు రోజులో ఏం ఉంటుంది? 
బాధే! కష్టమైన పనులే! ఏది ఏమైనా అది నుఖదాయకం మాత్రం కాకుండా 
ఉంటుంది. అయినా, తప్పదు అన్న భావనలు ఇలాంటి వ్యక్తులకు కలగడం 
వల్లనే ఆ చికాకు, విసుగు కోపం! మరి నంతోషంగా ఉన్నవాజ్ణి లాక్కొచ్చి 
మళ్ళే కష్టాలతో ఇబ్బంది పెడితే నిద్రలేవగానే చికాకూ, దుఃఖమూ తప్పకుండా 
కలిగే తీరుతుంది! 
అంతగా ఉత్సావోన్ని కలిగించని మరో కారణం. మనం భూమి మీదకు 
- చదువుకోవడానికి పాఠశాలకు వచ్చే విద్యార్థుల్లాగా - దిగివస్తూ ఉంటాం. 
ఈ నేర్చుకోవాల్సిన పాఠాలను కూడా మనం ముండే నిర్ణయించుకుని వచ్చి 
ఉంటాం. రాత్రి మనం నిద్రపోగానే బడివదిలి పెట్టగానే విద్యార్థులు ఉత్సాహంగా 
తమ తమ ఇక్టకు ఎలా తిరిగి వెళ్ళిపోతూ ఉంటారో అలాగే ఈ 'స్థూలశరీరం' 
అనే 'బడి' నుంచి బయటపడిన 'సూక్ష్యశరీరం' అనే 'విద్యార్థి' ఉత్సాహంతో 
“తన ఇంటి” దారి పడుతుంది. చాలాసార్లు చాలా తృప్తితో జీవిన్తూ 
ముభావంగా ఉంటున్న ఓ వ్యక్తి నిద్రపోయి లేన్తూనే పరమచికాకుగా 
అసహనంతో ప్రవర్తిస్తూ ఉంటాడు. దీనికి కారణం తను భూమి మీద చేస్తున్న 
పనులన్నీ పరమదరిద్రంగా నాశనమైపోతూ ఉన్నాయని గ్రహించినందువల్లనే, 
భూమి మీద తృప్తిగా ముభావంగా ఉండడం వల్ల కూడా తనకి నిజంగా 
ఏమీ ఒరగడం లేదనే సత్యాన్ని ఆ వ్యక్తి గ్రహించినందువల్లనే ఈ అసంతృప్తి, 
చికాకు అతని ప్రవర్తనలో కనిపిస్తూ ఉంటాయి. ప్రోగు పెట్టిన ద్రవ్యరాశీ, 
అనేక ఎకరాల విస్తీర్ణపు భూమి ఉన్నంత మాత్రాన ఓ వ్యక్తి గొప్టవాడయిపోడు. 
ఈ భూమి మీదకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక ప్రత్యేక విషయాన్ని గురించి 
నేర్చకోడానికే వస్తూ ఉంటారు - కాలేజీకో, న్కూలుకో వచ్చే ప్రతి విద్యార్థీ 
ఏదో ఒక విషయాన్ని గురించి నేర్చకోవడానికే వస్తున్నట్టు. డాక్టర్‌ కావడానికి 
ఓ విద్యార్థి మెడికల్‌ కాలేజీలలో చేరిన ఓ విద్యార్థి ఉన్నట్టుండి ఏ కారణమూ 
లేకుండానే ఊరిలో కనిపించే మొత్తం చెత్తనూ చిత్తుకాగితాల్షి ఏరుకుంటూ 
తిరుగుతూ కనిపిస్తే ఏం ప్రయోజనం కలుగుతుందో చెప్పండి. చాలామంది 
169 


మరణం లేని మీరు 


అందర్షీ మోసం చేస్తూ, అడ్డదారులు తొక్కి డబ్బులను సంపాదిస్తూ వస్తువుకు 
ఎక్కువ ధర పెట్టి ఎక్కువ డబ్బు వసూలు చేస్తూ, సంపాదిస్తూ అక్రమ 
వ్యాపారాల్లో ధనార్జన చేస్తూ ఉంటారు. సంఘంలో “గొప్టవాళ్ళ”, “గొప్టవాళ్ఞా 
మని విర్రవిగే వాళ్ళందరూ ఏ విషయాన్నీ నిరూపించడం లేదు - భూమి 
మీద తమ జీవితాన్ని చేజేతులా తామే పాడుచేసుకుంటున్నామనే విషయాన్ని 
తప్ప! ఏదో ఒకనాటికి ప్రతి ఒక్కడూ వాస్తవికత ముందు నిలబడాల్సిందే. 
వాస్తవికత ఈ భూమిపైన లేదు. ఇక్కడున్నదంతా భ్రమే. ఇక్కడ ఉన్న విలువలు 
అన్నీ అసత్యాలు. ఇక్కడ మనం నేర్చుకోవలసిన పాఠాలకు తగినట్లుగా డబ్బు, 
బలమూ, వోదాలే జీవితానికి ముఖ్యమని నమ్ముతూ ఉంటారు. 
జీవితాదర్భాలు ఇవికావు. ఆధ్యాత్మికత్తృమే ధేయము” అని ఇండియా, ఇంకా 
కొన్ని ప్రాద్దేశాల్లో భిక్షుక నన్యాసులు ఘోషిస్తూ ఉంటారు. భవివ్యజ్డీవితానికి 
ఆధ్యాత్మికత్తమే మూలాధారమని బోధిస్తూంటారు. దీనికి భిన్నంగా అత్యంత 
బలవంతమైన ఫైనాన్స్‌ కంపెనీలు (“అప్పల వాళ్ళు' అనొచ్చు వీళ్ళని 
భయంకరమైన షరతుల్లో వడ్డీకి డబ్బులను తిప్పతూ ఎంతోమంది జీవితాలతో 
ఆడుకుంటూ, ఎన్ని నంసారాల్లోనో చిచ్చు పెడుతూ ఎంత మందినో 
కొల్లగొడుతున్నారు. వీళ్ళదే నిజంగా నిరుపయోగమైన జీవితం. ఇట్టాంటి గొప్ట 
ఫైనాన్స్‌ కంపెనీ యజమాని ఒకాయన పడుకుని తన స్టూల శరీరం నుంచి 
ఏదో కారణం మీద సూక్ష్మ శరీరంతో బయటకు వచ్చి తగినంత దూరంలో 
ఉండి భూమి మీద తన వల్ల జరుగుతున్న ఘోరాల్డీ గందరగోళాన్నీ గమనించే 
ప్రయత్షం చేస్తున్నాడని అనుకోండి. భయంకరమైన జ్ఞాపకాలతో ఆయన 
వెనక్కి తిరిగి వస్తాడు. తన బ్రతుకు ఎంత నీచమైనదో న్పష్టంగా 
అర్ధమవుతుంది. కానీ, మళ్ళీ ఆ స్థూల శరీరంలోకి వచ్చి నిద్ర లోంచి లేవగానే 
“ఓ కొత్త జీవితాన్ని ప్రారంభించాలి” అని తను చేనుకున్న నంకల్పిం సంగతి 
మరిచిపోయి, తాను “ఎలాగూ అధముడే” గనుక రాత్రి ఓ పీడకలగా 
తయారయిందనీ నిద్ర నాశనం అయిపోయిందనీ అందరి మీదా తన 
అసంతృప్తిని వెళ్ళర్రక్కే ప్రయత్సం చేస్తూంటాడు. అందరి మీదా మండిపడుతూ 
ఉంటాడు. అతడి పరిస్థితి ఈ ఒక్కరోజు మాత్రమే కాకుండా - జీవితమంతా 


ఇలాగే జరుగుతూ ఉంటుంది. 
170 


లోట్స్‌నాంగ్‌ రాంనా 
ETT 


టీన్నే “మన్‌డే మార్షింగ్‌ బ్లూస్‌” (సోమవారపు శోకాలు అంటారు. 
నిజమే, టినికో ప్రత్యేకమైన కారణం ఉంది. చాలామంది వారంలో వరుసగా 
ప్రతిరోజూ ఖచ్చితంగా కొన్ని గంటలపాటు పనిచేసి తీరాల్చి వుంటుంది. అలా 
పనిచేయాల్సిన వారం రోజులూ అయిపోయాక ఒకరోజో రెండురోజులో 
సెలవుదినాలు వస్తాయి. చేసే పని నుంచి ఆటవిడుపు వస్తుంది. విశ్రాంతి 
సంపూర్ణంగా లభిస్తుంది. పనిచేసే ప్రదేశానికి కూడా వెళ్ళనక్కరలేదు. 
మామూలుగా ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంటారు. వాళ్ళ సూక్ష్యశరీరాలు 
బయటకు వచ్చి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయి. బహూశా ఎక్కడికి వెడితే తాము 
భూలోకంలో చేస్తున్న నిర్వాకం ఏమిటో నిజంగా అర్థం అవుతుందో - 
ఆ చోటుకే వెళ్తాయి. మళ్జి న్పూలశనీరాట్లోకి తిరిగొచ్చార నిద్రలేదు తమ తమ 
పనిచేసే చోట్లకి వెళ్ళిపోవాల్షి ఉంటుంది. వాళ్ళ మనస్సుల నిండా అశాంతీ, 
దుఃఖమూ స్థిరపడి ఉంటుంది. ఇదే "గం౧౮౭y morning blues" కు కారణం. 

ఇంకోరకం మనుష్యులను గురించి కూడా మనం కొంతసేపు మన 
ధ్యాసని పెట్టాల్సి ఉంటుంది - తక్కువ నిద్రపోయే మనుష్యుల గురించి. 
ఈ “నిద్రపట్టని” వాళ్ళ నూక్ష్యకరీరాల అనుభవాలు జ్ఞాపకాలు ఎంత గాఢంగా 
స్పష్టంగా ఉంటాయంటే సూక్ష్యకరీరాల్లో బయటకి వచ్చి యధార్గాన్ని వాళ్ళు 
భరించలేనంత. ఈ కారణం చేత వాళ్ళ సూక్ష్యశరీరాలు స్టూలశరీరాలనే గట్టిగా 
అంటిపెట్టుకుని ఉంటాయి - బయటికి వచ్చేందుకు ఇష్టపడవు. త్రాగుబోతులు 
కొందరికి నిద్రపోవాలంటే విపరీతమైన భయం కలుగుతూ ఉంటుంది. 
ఎందుకంటే పడుకుని నూక్ష్యశరీరాలు బయటకు వస్తూనే వాటిని పట్టి 
పీడించేందుకు నిద్ధంగా నూక్ష్మలోకాల్లోని కొన్ని జీవులు కాచుకుని, 
గుమిగూడి ఉంటాయి. “పింక్‌ వర్ణపు ఏనుగులు” మొదలైన సూక్షలోకాల్లో 
త్రాగుబోతులకు కనిపించే భయంకర జీవరాసుల గురించి మనం ఇదివరకు 
ఓసారి చదివాము. 

నిద్రపోని వాళ్ళ న్థూలశరీరాలు ఎప్పడూ మేలుకునే ఉండి రెండు 
శరీరాలకూ ఎంతో ఇబ్లందినీ కష్టాన్నీ కలిగిస్తూ ఉంటుంది. వీళ్ళ ఎప్పడూ 
ఉద్విగ్షతతో ఉండి ఒక్క క్షణం కూడా విశ్రాంతిని పొందలేరు. వీళ్ళ మనస్సులలో 

171 


మరణం లేని మీరు 


వాళ్ళు చేసే తప్పడు పనుల గురించిన విషయాలు నిండి ఉండి నిద్ర 
పోవాలంటే వీలు లేని పరిస్థితిని కలిగిస్తాయి. పడుకోగానే తామెంత నీచులో 
అర్దమయిపోయి తాము నిజంగా ఏ పనికి వచ్చే పనులు చెయ్యలేక 
పోతున్నామో, ఏ పనికిరాని పనులు చేస్తున్నామో ఆ విషయాలన్నీ గుర్తొచ్చి 
వాళ్ళకి కొంచెం కూడా ప్రశాంతత ఏర్పడదు. ఇదే ఒక అలవాటుగా 
మారిపోతుంది. నిద్ర ఉండదు. విశ్రాంతి ఉండదు. పూర్ణాత్మకు స్టూల శరీరాన్ని 
పరిశీలనగా గమనించే అవకాశమే లభించదు. అదుపు లేకుండా ఇష్టం 
వచ్చినట్లు రోడ్ల మీద దౌడుతీస్తున్న గుర్రాల్లా వీళ్ళు మిగతా అందరికీ హాని 
కలిగిస్తూ ఉంటారు. నిద్ర పట్టదు. కనుక ఈ జీవితం నుంచి వాళ్ళకు 
వ లాభమూ కలుందు. వ ఉపయోగమూ లేకుండా జీవిస్తున్నారు కాబట్టి 
సరిగ్గా బ్రతికేందుకు మళ్ళీ ఇంకోసారి భూమి మీద జన్మ ఎత్తాల్సి ఉంటుంది. 

మీకు వచ్చిన కల మీ “కల్బనో, లేకపోతే నూక్ష్యశరీరయానపు 
అనుభవాన్ని గురించిన తప్పుదారి పట్టిన ఊహాచిత్రమో తెలుసుకోవడం 
ఎలా” అని మీరు అనుకుంటున్నారా? ఈ ప్రశ్చను మీరు మీకే వేసుకోవడం 
చాలా సులభమైన పద్ధతి. ఆ కలలో మీకు ప్రతి వస్తువూ బాగా స్పష్టంగా 
కనిపిస్తోందా? అలా “చాలా స్పష్టంగా ప్రతివస్తువూ కనిపించి ఉంటే” అది 
తప్పక “సూక్ష్యకరీరపుయానపు అనుభవం”గానే మీరు అర్ధం చేసుకోవచ్చు. 
“భూమి మీద కంటే స్పష్టంగా రంగులు మీకు కనిపించాయ?” “ఇది కూడా 
సూక్ష్మశరీరయానపు అనుభవమే. వీరు బాగా ఇష్టపడే వ్యక్తి ఆ కారం మళ్టే 
మీకు చాలా నృష్టంగా కనిపించిందనుకోండి. అవ్వడు కూడా మీరు 
సూక్ష్యశరీరపుయానంతో ఆ వ్యక్తి వద్దకు వెళ్ళి వచ్చినట్లే ఆర్థం చేసుకోవచ్చు. 
పడుకునే ముందు మీరు ఇష్టపడే వ్యక్తి ఫోటోను చూసి పడుకున్నారంటే 
రిలాక్స్‌ అయి నిద్రపోయాక” తష్టక అతడి దగ్గర సూక్ష్యశరీరంతో వెళ్ళె తీరుతారని 
తెలుసుకోండి. 

నాణానికి ఉన్న మరోవైపు కూడూ చూద్దాం, మీరు నిద్ర నుంచి 
లేవగానే కొంత చీకాకుగానే లేచినా కోపం మాత్రం రాని స్థితిలో ఉన్నారను 
కుందాం. మీరు అంతగా నచ్చని మనిషి గురించిన జ్ఞప్తికి వస్తుంది. మీరు 

172 


లోబీనాంగ్‌ రాంనే 


ఆ వ్యక్తి గురించే ఆలోచిస్తూ నిద్రపోయి ఉండవచ్చు. మీ వివాదం, లేక 
యుద్ధం గురించి ఆలోచిస్తూ పడుకుని ఉండపచ్చు. మీరు అతడి దగ్గరకు 
నూక్ష్యకరీరంతో వెళ్ళి ఉండవచ్చు. ఆ వ్యక్తి కూడా తన నూక్ష్యరరీరంతో 
నూక్ష్మలోకంలో మిమ్మల్ని కలిసి యిద్దరూ మాట్లాడుకుని మీ సమస్యను 
పరీక్షించుకోవడానికై చర్చలు సాగించి ఓ సామరస్యాన్ని సాధించి ఇద్దరికీ 
నచ్చిన నిర్ణయాన్ని తీసుకుని ఉండవచ్చు. లేకపోతే మీరు ఇంకా తీవ్రంగా 
ఒకరినొకరు దూషించుకుని మీ ద్వేషాన్ని పెంచుకుని తిరిగి వచ్చి ఉండవచ్చు. 
సామరన్యమైనా, సమరమైనా మీ స్టూలశరీరాన్ని మోరటుగా చేరి ఉంటే 
ఆ కుదుపుకు మీ అనుభవాలన్నీ తుడిచిపెట్టుకుపోయి చీకాకు, ద్వేషమూ, 
అసహనమూ ఇవే మిగిలి ఉంటాయి. 
కలలు ఇంకో లోకానికి కిటికీలు, కలలు కనడం నేర్చుకోండి. 
ఆ కలలను పరీక్షించండి. మీరు పడుకోబోయే ముందు ఓ సంకల్పాన్ని 
'చెప్పకోండి - “నిద్రలేచిన తరువాత రాత్రి నిద్రలో మీకు జరిగిన అనుభవాలు 
అన్నీ ఏ మాత్రం వక్రీభవనమూ, చెల్లాచెదురూ కాకుండా పూర్తిగా గుర్తుకు 
రావాలి” అని. ఈ సంకల్పం నెరవేరితీరాలి. తీరుతుంది. పాశ్చాత్యులకు మాత్రం 
కొంత కథ్టం తవ్పదు. వాళ్ళకు అనుమానాలు ఎక్కువ. ప్రతిదానికీ 
“బుజువులు” కావాలి వాళ్ళకి. తూర్పుదేశాల్లో చాలామంది “ట్రాన్స్‌” లొకి 
వెళ్ళిపోతూ ఉంటారు - అంటే తమ శరీరాల్షి మరచిపోగలుగుతారు. ఇంకో 
విధంగా చెప్పాలంటే ఈ “ట్రాన్స్‌” అనే విద్య స్టూలశరీరం నుంచి తమ 
నూక్ష్యశలీరాన్షి బయటకు తీసుకురాగల “ధ్యానం” అని అర్థం. ఇంకా 
కొంతమందికి నిద్రపోయి లేవగానే జవాబులూ, సమాధానాలూ, సరియైన 
పరిష్కారాలు చటుక్కున స్ఫురిస్తూ ఉంటాయి. మీరు కూడా ఇలాంటి శక్తిని 
సంపాదించుకోవచ్చు సాధనతో. “సాధించగలం” అనే నమ్మకం సెట్టుకుని 
“కలలను సక్రమంగా కనడం” నేర్చుకుని మరోలోకపు కిటికీలను తెరిచి 
ఉంచె వ్రయత్నం చేని న్యష్టిలోని అత్యంత శోభాయమాన కళలని 
అనుభవించండి. 


173 


పద్దెనిమిదో పాఠం 


కొంతకాలం నుంచి సాగుతున్న ఈ గ్రంధాధ్యయనం ద్వారా మనం 
ఒకరికొకరం బాగా పరిచయస్తులమయ్యాం. ఇప్పడు ఇక్కడ కాస్త ఆగి మనం 
ఎక్కడ ఉన్నామో తెలుసుకుంటే మంచిదనుకుంటాము. ఇంతవరకూ 
ఏ యే విషయాల గురించి చదివామో, ఏ యే విషయాలను నేర్చుకో 
గలిగామో లెక్క చూసుకుంటే మంచిది. అప్పుడప్పడూ చేస్తున్న పనిని ఆపి 
కాన్త విశ్రాంతి తీనుకుని శరీరంలో కాన్త శక్తిని మళ్ళీ పుంజుకుని 
“పునరుజ్ఞ్జీవనం' పొందితే మంచిది. ఎప్పుడయినా “రీక్రియేషన్‌” - విశ్రాంతి 
పాందితే 'రి-క్రియేషన్‌ పునఃసృష్టి జరిగినట్లే నన్న ఆలోచన మీకు కలిగిందా? 
ఇది ఎందుకు చెప్తున్నామంటే ఈ 'విశ్రాంతి' అనేది అలసటతో ముడిపడి 
ఉంది కనుక. అలసిపోయిన మనిషి ఉత్సాహంతో పని చెయ్యలేడు. మీరు 
అలసిపోయినప్పుడు ఏం జరుగుతుందో మీకు తెలుసా? 

కష్టపడి పనిచేసిన తరువాత ఒ కండరం ఎందుకు బిగటిను 
కుంటుందో అర్థం చేనుకోవడానికి మనం శలీర నిర్మాణ శాస్త్రాన్ని 
నేర్చుకోవాల్సిన పనిలేదు. మన కుడిచేత్తో ఓ బరువును పైకెత్తి మళ్ళీ క్రిందకు 
బించే పనిని మనం చాలాసార్లు చేశామని అనుకోండి. కాస్సేపు అలా జరిగాక 
మన చేతి కండరాలలో బక నొప్పి మొదలవుతుంది. చేతిలో ఒక వింత 
జరుగుతుంది. ఇలాగే ఇంకా కొనసాగిస్తే ఇప్పుడు అనిపిస్తున్న ఇబ్బంది నిజమైన 


174 


రోబోవాంగ్‌ రాంసా 
న 


నొప్పిగా మారిపోతుందనే హెచ్చరిక మనకు తెలుస్తుంది. ఈ విషయాన్ని 
ఇంకాస్త దగ్గరనుంచి గమనిద్దాం. 

ఈ పాఠ్యాంశాల్లో ఈ సృష్టిలోని ప్రాణం మొత్తం విద్యుచ్చక్తితో 
ఆవిర్భవించిందని నొక్కి చెప్పాం. మనం ఏ ఆలోచన చేసినా విద్యుత్తు 
తయారవుతుంది. ఒక వ్రేలిని కదిలించాలంటే మనం ఓ విద్యుజ్ఞపాహాన్ని 
మన నరాల ద్వారా ఓ స్పందనలాగా పంపిస్తే ఆ సంకేతానికి తగినట్లు 
ఓ కండరం పనిచేస్తుంది. ఇప్పడు మనం మొరటుగా, అవివేకంగా పనిచేసి 
పాడు చేసుకున్న చేతిని గురించి ఆలోచిద్దాం. మనం ఒకే చేత్తో ఓ బరువును 
ఎత్తుతూ దించుతూ ఉన్నప్పుడు మెదడు నుంచి చేతి కండరాలకు 
సంకేతాలను చేరవేస్తున్న నరాలు అలిసిపోతాయి. ఓ ఇంట్లో, కరంటు బాగా 
ఎక్కువగా ఖర్మ అవుతూ వుంటే ఆ “ఓవర్‌లోడ్‌” వల్ల ఇంట్లోని “పూజ వేడెక్కి 
వేడెక్కి రంగు మారిపోయి కాలకపోయినా తాను తలస్‌పోయినట. 
ఓ నిదర్శనాన్ని చూపుతున్నట్లే మన వంటిలోని నరాలు కూతా తమలోంచి 
వెళ్తున్న మోతాదుకు మించిన విద్యుత్‌ సంకేతాల వల్ల అలసిపోతాయి 
అంతేకాదు, పనిచేస్తున్న కండరాలు కూడా అలిసిపోతాయి, అనేక పర్యాయాలు 
వ్యాకోచించీ, సంకోచించి. స 
క్‌ అవి ఎందుకు అలసిపోతాయి? ఈ ప్రశ్షకు జవాబు చెప్పడం చాలా 
సుళువు! మనం ఓ చేతిని కదిలించినప్పడు మెదడు పంపే సంకేతాలవల 
చేతిలోని కండరాలు ఉత్తేజాన్టీ ప్రేరణనూ పొందుతాయి. విద్యుత్త్రవాహం 
వల్ల కండరాల్లోని ప్రోగులు బలంగా వ్యతిరేక దిశల్లోకి గుతజపడుతాయ 
ఈ విధంగా అనేక ప్రోగులు ఒక్కసారిగా వ్యతిరేక దిశల్లో గుంజబడితే, 
వీటన్నింటి చర్యల వల్ల ఆ కండరం బాగా ముడుచుకుని తన పొడవును 


బయటకు వచ్చి అటూ, ఇటూ కదుల్తూన్న ద్రవాలలోని రసాయనాలు కొన్ని 
చిన్ని చిన్ని స్పటికాలుగా గడ్డకట్టిపోవడం ప్రారంభిస్తాయి. ఈ స్పటికాలు 
కండరాల 'టిమ్మా'లలో ఇరుక్కుంటాయి. తయారవుతున్న ద్రవాలని 
న్న ద్ర 
175 


మరణం లేని మీరు 


కండరాల్లోని టిష్యూలు పీల్చుకునే వేగం కంటే ద్రవాలు ఊరే వేగం ఎక్కువైతే 
ఆ పరిస్థితుల్లో స్పటికాలు తయారవడం ఎక్కువ అవుతాయి. ఈ స్థటికాల 
అంచులు చాలా పదునుగా, బాగా మొనలు తేలి ఉండటం వల్ల కండరాల 
టిష్యాల్లో అడ్డం పడి గుచ్చుకుని మనం కండరాల్ని కదుపుతున్నప్పడల్లా 
తీవ్రమైన బాధను కలిగిన్తాయి. మనం చేస్తున్న పనిని ఆపేసి ఒకరోజో, రెండు 
రోజులో విశ్రాంతి తీసుకోవడం వల్ల కండరాల టిష్యూలలోని స్పటికాలు మళ్ళి 
మెల్లగా కరిగిపోయి కండరాలు ఒకదాని మీద మరొకటి సులభంగా జారుతూ 
సక్రమంగా హాయిగా పనిచెయ్యగలిగిన స్థితికి తిరిగి చేరుకుంటాయి. 
ఈ మాటల్ని మనం చెప్పుకుంటూ వెళ్లున్నప్పడే కీళ్ళనొప్పలను గురించిన 
ఓ మాటను కూడా చెప్టేసుకుంటే మంచిదేమో! కీళ్ళ నొప్పలున్న వాళ్ళకి 
ఎక్కడెక్కడడో ఏర్పడే ఈ న్ఫటికాలు ఈ జబ్బున్న వాళ్ళ కాళ్ళు చేతులను 
పట్టుకుని వాటిని జిగపట్టి ఉంచుతాయి. వీళ్ళు చేతుల్నీ కాళ్ళనీ కదపవచ్చు. 
కానీ అలా చెయ్యాలంటే ఎంతో బాధను భరించాల్లి వస్తుంది. వీళ్ళ బాధిత" 
అంగాల టిష్మూల్లోని స్పటికాలను కరిగించే మార్గాన్ని ఎవరైనా కనిపెట్టేవరకు 
వీళ్ళు కీళ్ళ నొప్పల్తో బాధపడుతూ ఉండాల్లిందే. 
మనం మొదట్లో - మనం ఇష్టటివరకు ఏం నేర్చకున్నామో తెలుసు " 
కోవాలని అనుకుని మొదలుపెట్టిన మాటల నుంచీ దూరంగా వెళ్ళి 
పోతున్నామా? - ఇంకోసారి ఆలోచిద్దాం. మనం దూరంగా వెళ్ళిపోవడం 
లేదేమో నిజానికి! ఒక విషయాన్ని నేర్చుకోవడం కోసం మరీ అతిగా మనం 
ప్రయత్మం చేస్తూ ఉంటే మనం ఏ అభివ్యద్ధినీ సాధించలేం, ఎందుకంటే 
మన మెదడు బాగా అలిసిపోయి ఉంటుంది గనుక. “బాగా శ్రమపడితే 
గానీ సాధించలేం” అని నమ్మే మనుష్యులు మధ్యే మార్గాన్ని అనుసరించలేరు. 
అవిశ్రాంతంగా వనిచేన్తూ, బానినల్లాగా తయారైన వాళ్ళు ఏ స్ఫితిన్‌ 
అందుకోలేరు. వారి 'అతి' ప్రయత్మమే వారి అపజయాలకు కారణం. తీవ్ర 
పరిశ్రమ చేసే కొందరు తీవ్రంగా అలసిపోవడం వల్ల తీవ్ర పదజాలంతో 
భయంకర విషయూలను మాట్లొడ్తూ ఉంటారు - తామేం మాట్లాడ్తున్నారో 
కూడా అర్ధం చేసుకోలేని మానసిక స్థితిలో వాళ్ళు ఉండడం వల్ల! 
176 


రోబోనాంగ్‌ రాంనోూ 


మనం విపరీతంగా ఆలోచిస్తున్నప్పుడు మన మెదడులో తయారయ్యే 
విద్యుత్తు తగ్గిపోతుంది. బాగా తగ్గిపోయిన తరువాత మెదడు నుంచి వస్తున్న 
“పాజిటివ్‌ ఆలోచనల మీద “తీవ్ర మనన్తత్వం”, తో ఉంటాం. అంటే 
ప్రశాంతంగా ఉండే మనో ప్రవృత్తికి సరిగ్గా విరుద్ధంగా తయారవుతాం. 
అలసిపోవడం వల్లగానీ, మరే కారణం వల్లకాని మనం 'బాడ్‌ టెంపర్‌'లో 
ఉంటే, ఆ పరిస్థితికి అర్ధం ఏమిటో తెలుసా? - దానికి అర్ధం మనలలో ఉన్న 
విద్యుత్తును ఉత్పత్తి చేసే జీవకణాలను మనమే నాశనం 
చేసేనుకుంటున్నామనీ . ఆ జీవకణాలు నాశనమయి పోతున్నాయనీ అర్థం. 
మీరు కార్‌ని డైవ్‌ చేస్తారా? కారు బ్యాటరీని ఎప్ప ్పడైనా చూసారా? చూసి 
ఉంటే ఒక్కోసారి బ్యాటల్‌ ధ్రువాల వద్ద ఆకుపచ్చరంగుతో చిలుము పట్టి 
అసహ్యంగా కనిపించడానన్ని మీరు చూసే ఉంటారు. దీన్ని అలాగే వదలి 
పెట్టేస్తే ఈ చిలుము చివరికి బ్యాటరీవైర్‌ని కూడా తినేసి కార్‌కి కరెంటును 
అందకుండా చేస్తుంది. ఇదే విధంగా మన గురించి మనం సరైన శ్రద్ధ 
తీసుకోక పోతే మన ప్రవర్తన కూడా పాడైపోయి “తీవ్ర మనస్తత్వం”తో మనం 
బాధపడక తప్పదు. సాధారణంగా స్త్రీలకే ఇది వర్తిస్తుంది. ఉన్నతమైన 
ఆశయాలతో పెళ్ళాడి కాపురానికి వస్తారు. నెమ్మదిగా భర్త ప్రవర్తన మీద 
ఎందుకో ఓ చిన్న అనుమానం ఆమెకు మొదలైందనుకోండి. ఈ అనుమానా 
లను ఆమె బైట పెట్టేయడం ప్రారంభిస్తుంది. ఈ విధంగా ఆమె అనేకసార్లు 
మాట్లాడ్డం జరిగేనరికి అదొక అలవాటుగా వరిణమించి చివరకి 
ఓ దుర్దరమైన గయ్యాళి భార్యగా రూపొందుతుంది. ఈ ప్రపంచంలో 
గయ్యాళి భార్యల్షి చాలా నీచమైన జీవరాసుల క్రింద జమకడుతూ ఉంటారు! 
ప్రశాంతంగా ఉండండి. అలా ఉంటే మంచి ఆరోగ్యంతో మీరు బాగుంటారు. 
ఆరోగ్యం కోసం మిమ్మల్షి “భోజనం మానేసి నోరు కట్టేసుకో” మని సలవాల 
నిచ్చే 'సన్నబడే' విధ్యల్షి నేర్చుకోకండి - ఎందుకంటే కాస్త కండపట్టి ఉండేవాళ్ళే 
సాధారణంగా సంతోషంతో ఉంటారు, సన్నగా వ్రేలాడుతూ, బహూశా రిలకల్లా 
ఎముకల చప్పుళ్ళు చేసుకుంటూ, తిరుగుతూ ఉండేవాళ్టకన్నా! 


L177 


మరణం లేని మీరు 


ఇక “మధ్యేమార్గం” విషయానికి వద్దాం, ప్రతి ఒక్కరూ ఎల్లవేళలా 
తమ శక్తి కొట్టీ చక్కగా పనిచేస్తూ ఉండాలన్న విషయం సరైనదే. తమ 
శక్తికి అతీతంగా ఎవ్వరూ సవ్యమైన పద్దతిలో పనులను నిర్వర్తించలేరు - 
అనవనరంగా అలని పోవడం ఒక్కటే మిగులుతుంది, అలా ఒళ్ళు 
విరుచుకుని పనిచేసినప్పడు. 

ఓ విద్యుదుత్పత్తి కేంద్రాన్ని గురించి ఆలోచిద్దాం. కొన్ని వేల లేక 
లక్షల బల్బుల్ని వెలిగించడానికి చాలినంత విద్యుత్తును ఉత్పత్తి చేయగలిగిన 
సామర్థం ఆ కేంద్రంలోని జనరేటర్‌కు ఉందని అనుకుందాం. అలాంటి 
జనరేటర్‌ని ఇంకా ఎక్కువ వేగంతో మనం పనిచేయించామనికోండి. 
అప్పుడు విద్యుదుత్చాదన బాగా ఎక్కువ అవుతుంది. ఈ మొత్తం కరెంటునూ 
ఉన్న బల్బులు పూర్తిగా వినియెగించు కోలేవు. అధికంగా ఉత్పత్తి అయిన 
విద్యుత్‌ ఎక్కడో ఒకచోట వృధాగా నేలపాలు కాక తప్పదు. ఈ నష్టానికి 
తోడుగా, అనవనరంగా తన సామరస్యాన్ని మించి పనిచేస్తూ ఉన్న 
ఆ జనరేటరు పాడయ్యే ప్రమాదం కూడా ఉండనే ఉంటుంది. 

ఈ విషయాన్నే మరో విధంగా గమనిద్దాం. మీ కార్లో మీరు గంటకు 
ముప్టెమైళ్ళ వేగంతో వెళ్ళామని అనుకుంటున్నారనుకోండి. (చాలామంది 
ఇంకా ఎక్కువ వేగంతో వెళ్ళాని ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. మన 
ఈ ఉదాహరణకి ముఫ్టైమైళ్ట్ళ వేగం చాలు! మీరు వివేకవంతులయితే 'టాప్‌ 
గేర్‌' వేసుకుని సునాయాసంగా కారు చక్రాలు రొర్లుతూ ఉండగా, ఆ వేగంతో 
హుషారుగా సాగిపోతూ ఉంటారు. ఇంజను నెమ్మదిగా పనిచేస్తూ ఉంటుంది 
కనుక దాని మీద అధిక భారం పడే అవకాశమే లేదు. ఒకవేళ మీరు 
అంతగా అనుభవం లేని డైవరు అనుకొండి. మీరు మొదటి గేర్‌ వేసుకుని 
ముష్టైమైళ్ట వేగంతోననే బండిని దూకెస్తూ ఉంటారు! అప్పుడు మీ కారు 
ఇంజను 'టాప్‌గేర్‌'లో ఉన్నప్టటికన్నా సుమారు ఐదారురెట్లు ఎక్కువ శక్తితో, 
గొప్ట చప్పుడుతో, బోలెడు పెట్రోల్షి ధారాళంగా తగలబెడుతూ, టాప్‌గేర్‌లో 
మీరు ఏ లక్ష్యాన్ని సాధించారో అదే లక్ష్యాన్ని సాధిస్తుంది. 

178 


లోటోనోంగ్‌ రాంసా 


కాబట్టి “మధ్యేమార్గం” అంటే వివేకవంతమైన ఆలోచనతో మనమే 


యు మ ప 
నిర్ణయించుకున్న తగిన పద్దతి అని అర్ధం చెప్పకోవచ్చు. నిర్ణయించుకున్న 


లక్ష్యాన్ని సాధిండానికి ఎంత శక్తీ, శ్రమా అవసరమవుతుందో అంతే ఖర్చు 
చేస్తూ అనవనరంగా మీ జీవితాన్ని వృధా చేసుకోక, అనవసరంగా మీ శక్తిని 
వ్యధా చేనుకోక, అనవనరంగా వివరీతంగా వనిచెయ్య కరడ 
ప్రవర్తించడమే “మ ం'. చాలా మంది ఏమనుకుంటూ Sr 
-తాము బాగా కష్టించి నిరంతరం పనిచేస్తూ ఉండాలనీ, ఎంత గోప్ప స్థాయి 
తమకు లభిస్తుందనీ అనుకుంటూ ఉంటారు. ఈ అభిప్రాయం ఎంత మాత్రం 
సరికాదు. పని జరగడానికి ఎంత శ్రమ అవసర మవుతుందో - ఈ మాటను 
పదే పదే మేం ఇక చెప్పలేం - అంత శ్రమను మాత్రమే వడాల్స ఉంటుంది. 
ఇక విశ్రాంతి సంగతికి వద్దాం. మనం మొదట్లోనే అనుకున్నట్లు 
విశ్రాంతీ, పున: న్యష్టీ రెండూ ఒకే లక్ష్యాన్ని సాధిస్తాయి. మనం “బాగా 
అలినిపోయాం” అని చెబుతూ ఉన్నప్పుడు “మన శరీరంలోని ఒక 


మన చెయ్యి అలనిపోయిందే తవ్ప మన కాళ్ళూ, కళ్లూ, చెవులూ 
అలనిపోకుండా ఉన్నాయి కదా! - కాబట్టి మనల్ని మనం పునునృష్టి" 
చేసుకుందాం - సరదాగా ఎక్కడికైనా నడుస్తూ లేక శ్రావ్యమైన సంగీతాన్ని 
వింటూ, లేక ఓ మంచి పుస్తకాన్ని చదువుతూ, ఈ పనులో ఏదో ఒకదాన్ని 
మనం చేస్తున్నప్పుడు మనం వేరే నరాలని, వేరే కండరాలనూ ఉపయోగిస్తూ 
ఉంటాం. అంతేగాకుండా అలనిపోయి ఉన్న కండరాలలో అత్త, ధిక 
మోతాదులో నిల్వ ఉన్న నరాల విద్యుత్తును కూడా బయటికి లక అర్క 
చేస్తాం. కాబట్టి - విశ్రాంతి (రిక్రియేషన్‌ - recreation) ద్వారా మిమ్మర్షి 
మీరు పునఃస్యష్టించు (రీ-క్రియేట్‌ కుంటారు. న 


179 


మరణం లేని మీరు 


'ఆరాలను చూడటానికి మీరు అమితంగా శ్రమ పడుతున్నారా? 

ఇంకా 'ఎథిరిక్‌'ను చూసే ప్రయత్నాన్ని చేస్తూనే ఉన్నారా? బహూశా మరీ 

ఎక్కువగా మీరు ప్రయత్తిస్తున్నారేమో! మీరు అభిలకిస్తున్న విజయం - ఉత్తీర్ణత 

మీకు ఇంకా కలుగకుండా ఉంటే నిస్పృహ చెందకండి. మీకు విజయం 

సిద్ధించడానికి ఇంకా సమయం కావాలి; మీకు అచంచల విశ్వాసం కావాలి. 

అయితే అచిరకాలంలో విజియం తప్పక లభిస్తుంది. మీరు ఎప్పడూ 
ప్రయత్తించని పనిని ఇప్పడు చేస్తున్నారు. రేష్పాద్దున నిద్రలేచేసరికి మీరు 
ఓ డాక్టరో, లాయరో, గాఫ్ట చిత్రకారుడో అయిపోవాలని మీరు అనుకోరు. 
మీరొక 'లాయర్‌' అవ్వాలనుకుంటే ముందుగా ఓ స్మూలుకీ, ఆ తరుహత 
ది హైస్కూలుకీ, ఆ తరువాత ది యూంనువర్ళటీకీ వెళ్ళాల్ల ఉంటుంది. చాలా 
నమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. 
మనస్పూర్తిగా, తదేక ధ్యానంతో రోజుకు అనేక గంటలు-ఇంకా ఎక్కువ గంటల 
శ్రమ రాత్రిపూట కూడా పడాల్సి రావచ్చు. ఇంత ప్రయత్నం జరిగాకే మీ లక్ష్యం 
నెరవేరుతుంది. ఏమిటా లక్ష్యం? లాయర్‌ కావడమా? డాక్టర్‌ కావడమా? 
ఓ స్టాక్‌ బ్రోకర్‌ కావడమా? ఈ ప్రయత్నాల నన్నింటినీ మధిస్తే తేలే విషయం 
ఒకటుంది - “ఫలితాలు ఒక్క రోజులో కనిపించవు” అని. భారతీయ 
వేదాంతాల్లో ఈ బోధనే మళ్ళీ మళ్ళీ చెప్పబడుతోంది. యోగద్యష్టిని 
సాధించాలని అనుకునేవాడు పది సంవత్శరాల కాలం కంటే తక్కువలో అది 
సిద్ధిస్తుందని అనుకోడానికి వల్లేదని - అలాంటి వాటికోసం సులభపద్దతిలో 
ప్రయత్తించవద్దనీ. 

ఏ మనిషి యోగద్యష్టిని పొందడానికి సిద్ధంగా ఉంటాడో అతడే 
యోగడ్యష్టితో చూడగలడు. అయితే ఒక్క రాత్రిలో మాత్రం ఫలితాలు 
కనిపించవు. మీరేం పొందగోరుతారో, దానికోసం అవసరమైనంత శ్రమ 
పడాల్సి ఉంటుంది, అభ్యాసం చెయ్యాల్సి ఉంటుంది, విశ్వాసం ఉండాలి. వీరో 
'డాక్టర్‌' కావాలని అనుకుంటే, ముందు ఉపాధ్యాయులమీద విశ్వానం 
ఉండాలి. తరువాత మీ మీదే మీకు విశ్వాసం ఉండాలి. తరగతుల్లో మీరు 
చెయ్యాల్సిన అభ్యాసాల్షి ఖచ్చితంగా చేసి తీరాలి. ఇంత చేసినా డాక్టర్‌ 

180 


లోబోనాంగ్‌ రాంనా 
—— he. 


కావడానికి మీకు నంవత్షరాలు పడుతుంది. మీరు మా దగ్గర విద్యను 
అభ్యసిస్తూ ఉన్నారు కదా? ఆరాలను చూడాలని ప్రయత్నిస్తున్నారు కదా? _ | 
ఎంతసేవు వ్రయత్నిన్తున్నారు? వారానికి రెండుగంటలా? వారానికి 
నాలుగుగంటలా? ఎంతచేసినా రోజుకు ఎనిమిది గంటలకన్నా ఎక్సు వ 
ప్రయత్నించడం లేదు కదా? మళ్టి ఇంటి దగ్గర హోంవర్ము చెయ్యడం కు 
కదా? కనుక-ఓర్చు వహించండి ఎందుకంటే మీకు టఓర్వూ అచంచల 
విశ్వాసమూ ఉంటే మీకు 'ఆరా'లు కనిపించగలవు, పలదుకంటో అర్హత వున్న 
వారికి అవి కనిపించి తీరతాయి కాబట్టి. 
చాలాకాలం నుంచి అనేక ప్రపంచదేశాలన్నింటి నుంచీ, ఐరన్‌ 
కర్టెన్‌' వెనుక ఉన్న దేశాల నుంచి కూడా - అనేక ఉత్తర ప్రత్యుత్తరాలు 
జరుగుతున్నాయి - మాకూ మా సాధకులకూ మధ్య. ఆస్ట్రేలియాలో 
ట్‌ చిన్నపిల్లకి చక్కటి యోగద్యష్టి (0110/0/2౧09) సిద్దించడం మాకు తెలుసు. 
ఈ అమ్మాయి తనకున్న శక్తుల్ని దాచి ఉంచుకోవాల్సిన పరిస్థితులు 
ఎదురవుతునన్నాయి. తన బంధువులు ఏమను కుంటునన్నారో ఆమెకు 
తెలిసిపోతుందని ఆమె అన్నప్పుడు ఆమె వద్ద “విచిత్రమైంది” ఏదో ఉందని 
అనుకోవడం ప్రారంభించారు. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా ఆ అమ్మాయికి 
స్పష్టంగా గోచరమయ్యేది. కెనడా లోని టోరోంటో నగరంలో నివసించే 
ఓ అవిడ కేవలం కొట్టి వారాల్లోనే ఎథిరిక్‌ని చూడగలిగింది. వ్రేళ్ళ చివర్ల 
నుంచి చిమ్ముకొచ్చే ఎధిరిక్‌నని ఆమె చూడగలుగుతూండడమే కాక, తల 
మీద తేలియాడుతున్న ఓ “కమలాన్ని” దర్శించగలుగుతోంది. ప్రస్తుతం ఆమె 
ఆరాలను కూడా చూడగల అద్యష్టవంతురాలు. తాను ఓ చిత్రకారిణి కూడా 
Fs Se పువ్వుల చుట్టూ కనిపించిన ఆరాల చిత్రాలను అవిడ 
ఈ యోగద్యక్టి ఏదో ఒక దేశానికే వరిమితమని మీరు 
అనుకోకండా ఉండగలిగేలా నిరూపించేందుకు యూగోస్లేవియా నుంచి 
వీ ప్రరిభావంతురాలైన యువతి వ్రాసిన ఉత్తరాన్ని మీ ముందు ఉంచుతున్నాం. 
"కు పార్యంశంలో ఆమె అనుభవాల గురించి ప్రస్తావించాలని నిర్ణయించగా 


181 | 


మరణం లేని మీరు 


ఆ విషయం గురించి ఆమెకు ఉత్తరం వ్రాస్తే అందుకు సమ్మతించి ఆమె 
వ్రాసి పంపిన ఉత్తరం ఇది. అందరికీ సులభంగా అర్ధమయ్యే విధంగా కొంత 
భాషను మాత్రం మేము సవరించాల్ని వచ్చింది. ఇదిగో చదవండి. 
“ప్రపంచం మీద ఉన్న నా డియర్‌ ఫ్రెండ్స్‌కు - మనం నిజంగా 
ఎలాంటి సమయాల్లో ఉన్నాం అంటే, ఇది రోజూ మనల్ని “ఉండాలా” 
“ఉండకూడదా” అని అడుగుతూ ఉంది. ఇంక అందరికీ సోమరిపోతుల్లాగా 
వెచ్చగా ఉన్న స్టవ్‌ ప్రక్కన పిల్లిలాగా ఒదిగి కూర్చునే టైం దాటిపోయింది. 
ఈ జీవితమూ, అనంతత్వమూ కూడా మనల్ని ఓ ప్రశ్నను అడుగుతూ ఉన్నాయి 
- “జెనా” లేక “కాదా”? ఏం “జెనో” లేక, ఏం “కాదో” మనకు అద్ధం ఎలా 
అవుతుంది? అంటే. “ఇంకా ఆత్మను సస్తులు పెడ్తూ శరీరాన్ని రోగిప్టిగానే 
చేస్తూ వుందామా, లేక కాస్త ఆత్మకు పోషకపదార్థాలు ఇన్తూ తద్వారా 
శరీరానన్ని ఆరోగ్యంగా, అందంగా, సమతుల్యంగా వుంచుకుందాం” అవునా?! 
నేనెందుకు ఎప్పడూ కనిపించని - 'సర్టన్లు శరీరం లోంచి.పీకి ఓ ప్టేటులో 
పెట్టి మనకు చూపించలేని ఆత్మ' గురించే మాట్లాడుతూ ఉంటాను? 
ప్రియస్నేహితుల్లారా! ఆత్మ ఉందని మీరు నమ్మినాగానీ, నమ్మకున్నాగానీ ఆత్మ 
అనేది ఉంది! దయచేస్‌ ఓ నిముషం సమయాన్ని ఇవ్వగలరా? సినిమాకూ, 
వుల్‌బాల్‌ మేచ్‌కూ పరుగెత్తకండి. మోటారు కారు దగ్గరికి వెళ్ళకండి. 
ఒక్కక్షణం వినండి. ఎందుకంటే ఇది చాలా ముణ్యం నిజంగా. 
“ప్రవంచానికి పడమటి వైపు ఉన్న దేశాల్లో ఎక్కువమంది 
“కనిపించదు అని అందరూ చెప్పుకునే ఇంకో ప్రపంచాన్ని చూడలేరు. 
మనుష్యుల ఆరాలు కూడా వాళ్ళకి కనిపించవు. “ఆత్మ” అన్నది ఎప్పటికీ ఉండి, 
అలజడి చెందని మనలో ఒక భాగం, మనపైన ఉన్న శరీరం ఇదే-ఇదిలేకుండా 
మనం ఉండలే. నాకు చిన్నప్టటి నుంచీ ఆరాలు కనిపించే శక్తి ఉంది.” 
“చిన్నప్పుడు అందరికీ నాకు కన్సించినట్లే కన్చిస్తుందని అనుకునే 
దాన్ని కానీ అందరూ నన్ను 'అబద్దాలకోరు' అని అనడం వల్ల, నాకు పిచ్చి 
ఉందనని తీర్మానం చేశారు. కాబట్టి నాకు కనిపించినట్టు వాళ్ళకు 
కనపడడంలేదని నాకు అర్థమయింది. నేను ఏ వద్దతిలో వెళ్తున్నానో 


చూపిస్తాను.” 
182 


రోబోవొంగ్‌ రాంనా 


మరణం లేని మీరు 


“మీరు ఎప్పుడైనా చెట్టు లోపల కనిపించే రింగులని చూశారా? 
చెట్టు ఎన్ని సంవత్చరాలో పంటలు పండలేదో ఏఏ సంవత్సరాలలో పంటలు 
బాగా పండాయో కూడా ఈ గీతలు చూసి తెలుసుకోవచ్చు. గుర్తులేకుండా 
ఏటి ఉండదు. ఏదైన సరే! ఓ పాత చర్చ్‌ ముందు ఓ రోజు నేను నుంచున్నాను. 
ఇంకెవరికీ కనిపించకుండా నాకు మాత్రం ఒకటి కనిపించింది. ఆ బిల్లింగ్‌ 
చుట్టూ ఓ వెలుతురు ఉంది! ఈ వెలుతురు చుట్టూ చెట్టు లోపల ఉన్నట్టు 
నన్షగీతలు గీయబడి కనిపించాయి. ఆ గీతలను చూసి నేను అందరికీ 
చెప్పాను. చర్చ్‌ చూట్టూ ఎన్ని గీతలు ఉంటే అన్నీ శతాబ్దాలుగా ఆ చర్చి ఉన్నట్టు 
లెక్క. నేను చూసిన చర్చ్‌ జాగ్రెబ్‌కు సమీపంలోని రెమ్మటె' ఊర్లో ఉంది. 
జాగ్రెబ్‌ క్రోషియా రాజధాని. అప్పటి నుంచీ అన్ని పాత బిల్దింగుల చుట్టు 
ఉన్న గీతలను చూసి ఆయా బిల్లింగుల వయస్సెంతో నేను చెప్పగలిగేదాన్ని 
ఒక ఫ్రండ్‌ ఒక రోజు నన్ను అడిగింది. 'ఈ చిన్న చర్చ్‌ వయస్సెంత?' అని. 
'నాకేమీ కనిపించడలం లేదు ఈ ఛాపెల్‌ చుట్టూ ఒక్క గీత కూడా లేదు; 
బిల్డింగ్‌ చుట్టూ వెలుతురు మాత్రం కనిపిస్తోంది!” అని చెప్పాను. 'అల్‌రైట్‌! 
ఈ చర్చ్‌ కట్టి ఇంకా నూరేళ్ళు కాలేదు' అని నా ఫ్రెండ్‌ ఒప్పుకుంది. 

“చూడండి జిల్దింగకే 'అత్మ' ఉంటే బ్రతికున్నవాటికి ఇంకా ఎక్కువే 
ఉండవచ్చు కదా? చెట్టు ఆరా నాకు తెలుసు. పచ్చిక బయళ్ట పూల ఆరాలు 
నాకు తెలుసు. ముఖ్యంగా సూర్యుడు అస్తమిస్తున్న వేళల్లో. అలాగే, ప్రతి 
జీవి చుట్టూ, మీ కుక్క చుట్టూ, మీ పిల్లి చుట్టూ”. 

“అక్కడ కూర్చుని తన సాయంత్రపు పాటను పాడుతున్న చిన్న పిట్ట 
కనిపించిందా? ఆ పిట్ట చుట్టూ వెలుతురు ఎలా చిమ్ముకుంటూందో? దాని 
ఆత్మ సంతోషిస్తున్నట్లుగా! ఓ పిల్లవాడు దాన్ని కాల్చి కిందికి పడగోట్టాడు. 
అ చిన్న ఆరా ఒక్క సారి మిణుక్కుమని వెలిగి మాయమైపోయింటు. ప్రకృతి 
ఏడ్డినట్టు అనిపించింది. అందరికీ చెబితే నాకు 'బుద్దిలేద'న్నారు”. 

“నా పద్దెనిమిదో ఏట పెద్ద అద్దం ముందు నేను నుంచున్నాను. 
రాత్రి అయిపోయి నేను పడుకోబోతున్నప్పడు, రూమ్‌లో చీకటి ఉండి నేను 
తెల్లగౌను వేసుకుని ఉన్నాను. అద్దం మీద వెలుతురు కనిపించి అటు 


183 


చూశాను. అద్దంలో నా బొమ్మ చుట్టూ నీలిరంగూ, ఇంకా దాని చుట్టూ 
మంటలాగా బంగారు రంగూ కనిపించింది. ఆరా గురించి తెలియని నాకు 
భయం వేసి కెవ్వున ఆరుస్తూ క్రిందకి పరుగెత్తాను - 'నేను కాలిపోతున్నాను' 
అని కేకలేసుకుంటూ! అయినా నాకేమీ బాధలేదు. కానీ ఏంటిది? అమ్మా 
నాన్నా లైటు వేసి చూశారు. వాళ్ళకూ ఏమీ కనబడలేదు. కానీ లైటు 
ఆపేయగానే వాళ్ళకు కూడా నా చుట్టూ మంట కనిపించింది. మా పని 
మనిషి పై కొచ్చి చూస్‌ భయపడిపోయి అరిచి వెనక్కు తిరిగి పారిపోయింది. 
అప్పడు నాకు గుర్తొచ్చింది. ఇతర జీవుల చుట్టూ వెలుతురు కనిపించే 
నంగతి. నా చుట్టూ కూడా ఈ వెలుతురు కన్పించడం ప్రత్యేకంగా 
అనిపించింది. అప్పుడు నారు నిజంగా భయం కలిగింది. మా నాన్న లైటు 
ఆపగానే నా చుట్టూ మంట కనిపించేది. లైటు వేయగానే మాయమై 
పోయేది. ఆయన చాలాసార్లు లైటు ఆపీ, వేసీ, పరీక్ష చేశాడు. ప్రతి సారీ 
అదే మాదిరి జరిగింది.” 

“భయం అంటే ఏమిటో మీకు తెలుసా. యుద్దం జరుగుతూ 
ఉన్నప్పుడు పైన ఎగుర్తున్న విమానాల్లోంచి బాంబులు క్రిందపడి పేలుతుంటే 
పరుగులు తీసే నా దేశపు సైనికుల ఆరాలను చూస్తేనే భయం కలుగుతూ 
ఉండేది. రెండో ప్రపపంచ యుద్ధకాలంలో 'నాజీల పాలన రోజుల్లో నన్ను 
ఓ జర్మన్‌ జైల్లో చావు నిర్ణయింపబడి ఉండేవాళ్ళు కోసం ఉపయోగించే 
సెల్‌లో ఉంచాల్లోచ్చింది. నన్ను హింసించి నా నుంచి రహస్మాల్షి బయటకు 
లాగేందుకు ఓ గదిలోకి నన్ను తీసుకెళ్ళారు. అక్కడ హింసింపబడుతున్న 
కొందరు యుద్ధ ఖైటీలున్నారు. వాళ్ళు హింసలకు తట్టుకోలేక భయంకరంగా 
ఆరుస్తున్నప్పుడు వాళ్ళ ఆరాలని గమనించాను. ఘోరంగా కనిపించాయి. 
శరీరాల చుట్టూ చాలా పలచగా ఏ మాత్రం కాంతీ లేకుండా దాదాపు 
మాయమయిపోయినట్లు కనిపించాయి. కొన్ని ఆరాలు అప్పడే ఆరిపోయి 
ఉన్నాయి. మనుష్ములు చస్తూంటే ఆరాలు ఒక్కసారి కాస్త వెలిగేవి. నాలో 
ఏదో చైతన్యం కలిగింది. ఏదో గుర్తొచ్చింది. పవిత్ర గ్రంథంలోని ఓ మాట: 
“ఆత్మను చంపేవాళ్ళకే భయపడు, శరీరాల్ని చంపే వాళ్ళకు భయపడకు” - 

184 


రోబోవోంగ్‌ రాంపా 

త తనన ల త 
దీన్ని గురించి మనన్వు లగ్షం చేసేదాన్ని అందరు ఖైదీలనూ సంతోషంగా 
ఉంచేందుకు ప్రయత్తించేదాన్ని. అప్పడు ఆరా పెద్దదయినట్లు నాకు 
అనిపించేది. నా చుట్టూ ఉన్న వారి ఆరాలు కూడా ఆరోగ్యంతో వెలిగేవి. 
ఇంకో స్తీ కూడా నాకు ఈ విషయంలో సహాయపడేది. కొంతకాలం 
జరిగేసరికి మృత్యవు తాండవించాల్సిన గదిలో సంతోషం వెల్లివిరియసాగింది. 
అందరూ గొంతెత్తి పాడడం ప్రారంభించారు. ఎన్నో గంటల ప్రశ్నావళిని 
తట్టుకుని ఎంతో బాధను ఏ మాత్రం అపాయం లేకుండా భరించగలిగాను 
- ఎందువల్లనంటే నిత్యజీవితాన్ని గురించి నేను ధ్యానించాను. ఈ భయం 
కరమైన కల తరువాత నన్ను హింసించే వాళ్ళు నన్ను ఏమీ చెయ్యలేక 
విసుగెత్తి, కోపగించుకుని, నన్ను బయటకు తరిమేశారు - అందంనీ పాడు 
చేసేస్తున్నానని! 

“నేను గనుక భయపడి ఉంటే నన్నూ నా పదహారు మంది 
కామ్రేడులను చంపేసి ఉండేవారు.” 

“నాకు కనిపించేట్టు, పాశ్చాత్యుల ఆరాలు మిణుకుమిణుకుమని 
గుడ్డిగా వెలుగుతూంటాయి. అవి ఎప్పడూ ప్రశాంతంగా ఉండవు. ఎప్పడూ 
శృతిలో ఉండవు. ఈ విధంగా ఓ పద్ధతి లేని ఆరాలు ఇంకొకళ్ళ ఆరాలను 
కూడా అంటువ్యాధి అందర్నీ వీడించినట్లు, పాడుచేసేస్తాయి. హిట్లర్‌ 
మాట్లాడిన అర్థంలేని మాటలు ప్రజిల్షి భయపెట్టగలిగాయి కనుకనే, హిట్లర్‌ 
ఆరా జనాల ఆరాలను పాడుచేయ గలిగింది. కాబట్టే హిట్లర్‌ కొంత విజయాన్ని 
పొందగలిగాడు. అతని మాటలని వింటున్న జనాల ఊహలు అడ్డూ 
అపూలేకుండా పరుగెడుతూ ఉండేవి.” 

“మీరు అలసిపోయారా? ఇంకొంచెం చదవగలరా? అందరికంటే 
జీదవారైన - డాగ్రేబ్‌లో పిచ్చివాళ్ట దగ్గరికి వెళ్ళాం. చాలాకాలం క్రితం నేను 
ఇనుప జల్లెడలాంటి మెష్‌లోంచి పిచ్చివాళ్ళ ఆరాలను పరిశీలించాను. 
నిజానికి చాలా అధ్వాన్షపు స్థితిలో ఉండే మనుష్ములు వీళ్ళు నా ఫ్రెండ్‌ 
నన్ను సీనియర్‌ డాక్టరుకు పరిచయం చేశాడు. ఆయనకు ఇలాంటి 
విషయాలంటే అన్సలు నమ్మకం లేదు. పేషంట్‌ల ఆరాలను నేను 

185 


మరణం లేని మీరు 


పరిశీలించాలని అనుకుంటూ ఉన్నానని ఆయనతో అన్నాను. “జైలులో 
బంధింపబడడానికి తగినంత పిచ్చి” వున్న పేషెంటు నాలో ఆయనకు 
కనిపించినట్లుంది - అలాంటి చూపుతో నన్ను చూశాడు. చివరికి ఆయన 
తన పేషంట్లను కొందరిని చూపించేందుకు అనుజ్ఞ ఇచ్చాడు. ఓ జబ్బుతో 
బాధ పడుతున్న ముసలిదాన్ని పట్టుకుని నా దగ్గరకు తీసుకొచ్చారు. ఘోరంగా, 
భీకరంగా కనిపించే ముఖం ఆ ముసలిదానిది. ఒకదానికొకటి ఎప్పడూ 
కొట్టుకుంటూ, రాసుకుంటూ ఉండటం వల్ల అరిగిపోయిన పళ్ళతో 
తెలిపోతున్నట్టు తిరిగే కళ్ళతో ఆమె నాకు కనిపించింది. దెయ్యపు మంటల్లాగా 
ఆమె జుట్టు నిలబడి ఉంది. నిజంగా భయం పుట్టించే ఆకారం ఆమెది. 
భాతికంగా కనిపించే ఈ వికారం నేను గమనించిన కనిపించన జగత్తులోని 
దానితో పోలిస్తే అసలు లెక్కలోకేరాదు. శరీరాన్ని దాటుకుని బయటికి వచ్చేసి 
ఉన్న ఆ పిచ్చిదాన్ని ఆత్మ ఆ పిచ్చిదాని శరీరాన్ని ఆక్రమించుకోడానికి ప్రయత్నిస్తూ 
ఉన్న ఓ నల్లటి నీడలాంటి దానితో భీకరంగా యుద్ధం చేస్తూ ఉండడాన్ని 
స్పష్టంగా చూశాను. చుట్టూ ఓ సుడిగుండంలాగా ఏ మాత్రమూ పొంతనలేని 
వెలుగు! ఆ ముసలి దానిని దూరంగా తీసుకుని వెళ్ళిపోయారు. నేను 
డాక్టరుతో చెప్పాను 'ఆ ముసలిదాన్ని పిచ్చి నయం కాదు' అని; 'ఎందుకంటే, 
ఆమెను నిజంగానే ఓ దయ్యం పట్టిపీడిస్తూ ఉంది' అనీ”. 

ఇక మనం ఈ పాఠాన్ని ఇక్కడే ఆపే ముందు ఓ మాట చెప్పకుని 
ముగిద్దాం - ప్రతిభావంతురాలైన ఈ యూగోస్లేవియన్‌ యువతిలాగా మీరూ 
తగినంత అభ్యాసం చేయడం వల్ల, తగినంత విశ్వాసాన్ని కలిగి ఉండడం 
ద్వారా సిద్ది పొంది ఆరాలను చూడగలుగుతారు. గుర్తించుకోండి - రోమ్‌ 
నగరాన్ని ఒక్క రోజులో నిర్మించలేదు. ఒక్క రోజులో ఏ డాక్టరో, లాయరో 
తయారు కాలేడు. విజయం పొందడం కోసం ఎవరైన శ్రమించాల్సిందే. 
మీరూ అంతే! సులభమైన పద్ధతీ, నొప్టీ లేకుండా తప్పించుకుపోయే పద్దతీ 
లేనేలేదు! 


186 


ఈక గ్రంధంలో అప్పుడప్పడూ మేము “ఆకాషిక్‌ రికార్డ్‌” (ఏశ్వచైతన్య 
జ్ఞానభాండాగారం లేక నూక్షఖైజ్ఞానకోశం) గురించి ప్రస్తావిస్తూ ఉన్నాం. 
మనలను ముగ్గుల్ని చేసే ఈ విషయాన్ని గురించి ప్రస్తుతం చర్చించుకుందాం. 
జీవించిన ప్రతి “జీవికీ, వ్యక్తికీ అత్యంత ఆత్మీయంగా ఈ సూక్షఖైజ్ఞాన కోసం 
ఉంటుంది. కాలం వెనక్కి వెళ్ళి ఇందులో మనం గతించిన చరిత్రను 
దర్శించవచ్చు. ఈ భూమి మీదే కాక నమస్త విశ్వాల్లోనూ - ఎక్కడైనా సరే 
- గతంలో ఏం జరిగిందో కూడ తెలుసుకోవచ్చు. ఇప్పడు చాలా మంది 
సైంటిస్టులు కూడా, “పరలోక విద్యా వేత్తలు” (0061119) ఎప్పటినుంచో 
నమ్ముతూ ఉన్నట్లు - ఇతర గ్రహాల్లో, విశ్వంలో అనేక చోట్లల్లో సరిగ్గా 
మానవులలాగే కాకపోయినా, ఎంతో తెలివిగల జీవరాసులు ఉన్నట్లు 
నమ్మగలుగుతున్నారు 

ఈ “జ్ఞాన సాగరం' గురించి తెలుసుకోవడం అత్యంత అవసరం 
మూలపచార్ధ్థం ([౭8౭1) ఎ ఎప్పటికీ నశించిపోదని సైంటిస్టులు చెబుతుంటారు. 
శక్తి తరంగాలు, విద్యుత్తరంగాలు ఎప్పటికీ నశించవు. ఓ రాగి తీగ చుట్టలో 
విద్యుత్‌ ప్రేరేపింపబడితే (1౧44౦౮౦౧) - ఆ రాగి తీగ వలయం యెక్క ఉష్ణోగ్రతను 
శూన్యానికి వీలయినంత దగ్గర్లో ఉంచేలా శీతలీకరణం చెయ్యగలిగితే - 
ఆ విద్యుత్తు ఈ తీగ చుట్టలోనే అనంతంగా పరిభ్రమిస్తూనే ఉంటుందని 


సైంటిస్తూలు కనుక్కునన్నారు. ఓ విద్భుద్వాహకం తనకు సహజంగా ఉండే 
187 


మరణం లేని మీరు 


నిరోధకత్వం వల్ల విద్యుత్‌ను తనగుండా ప్రసారం కావడాన్ని ప్రతిఘటిస్తుంది. 
అందువల్ల కొంత విద్యుత్‌ నశించిపోతుంది. ఈ పరిస్థితిని సైంటిస్టులు 
అధిగమించగలిగారు - ఓ రాగి వలయాన్ని అతిశీతల ఉష్ణోగ్రత వద్ద ఉంచి 
అందులో విద్యుత్తును ప్రేరేపింపజేస్తే ఆ విద్యుచ్చక్తి శాశ్వతంగా అందులో 
తిరుగుతూనే ఉంటుందనీ, ఏ మాత్రం ఖర్చయిపోదనీ గ్రహించగలిగారు. 
ఇదే విధంగా ఎప్టటెకైననా మానవుడికి ఉన్న ఇతర జ్ఞానేంద్రియాల గురించీ, 
అతీంద్రియ శక్తుల్ని గురించి కూడా సైంటిస్టులు గ్రహించగలుగుతారు. కానీ, 
ఇప్పట్లో మాత్రం కాదు. సైంటిస్టుల పద్దతి చాలా నెమ్మదిగా ఉంటుంది. 
దారి తప్పిపోయే అవకాశాలు కూడా వాళ్లకి చాలా ఎక్కువ! 

తరంగాలు నశించిపోవని ఇందాక చెప్పుకున్నాం. ఇప్పడు కాంతి 
తరంగాలు ఎలా ప్రవర్తిస్తాయో గమనిద్దాం. మన విశ్వం కంటే దూరంగా 
ఉన్న విశ్వాల నుంచీ, అక్కడి గ్రహాల నుంచీ వస్తున్న కాంతి మనకు 
అందుతోంది. పెద్ద పెద్ద టెలిస్కోపులు ఇంకా దూరం నుంచి వస్తున్న కాంతిని 
కూడా గుర్తిస్తున్నాయి. అందులో కొన్ని కాంతులు బహూశా మన భూమి 
లేదా మన విశ్వం కూడా జన్మించక ముందు నుంచే బయలుదేరిన కిరణాలు 
కావచ్చు. కాంతి వేగం చాలా అధికం. కాంతి వేగం చాలా ఎక్కువని అని 
మనం ఎందుకు అనుకుంటామంటే ఈ భూమి మీద ఈ శరీరంలో మనం 
బంధింపబడి, ఇరుక్కుని ఉన్నాం కాబట్టీ. ఉదాహరణ కోసం ఒక్కసారి 
మానవుడి జీవిత యాత్ర పరిభ్రమణ కాలం డెట్సె రెండు వేల సంవత్సరాలు 
అని మనం చెప్పుకుందాం. ఈ డెబ్టైెరెండు వేల సంవళ్లరాలలో విశ్వంలో 
అనేక ప్రదేశాల్లో వేర్వేరు తలాలలో కూడా అనేక సార్లు జన్మించవలసి రావచ్చు. 
ఈ జవ్మలన్నీ కలిసి ఓ “పాఠశాలలో విద్యార్షన చేసే సమయరాగా మనం 
లెక్కించవచ్చు. 

మనం “కాంతి” గురించే ఎందుకు ప్రస్తావిస్తున్నామంటే - విద్యుత్తు, 
రేడియో తరంగాల కంటే భిన్నంగా, ఏ పరికరమూ లేకుండా, మనం కాంతొని 
చూడవచ్చు కాబట్టి. సూర్యచంద్రుళ్ళ నుంచి వస్తున్న కాంతిని స్వయంగా 
కళ్ళతోనే చూడవచ్చు. పెద్ద టెలిస్కోపులూ, లేక శక్తివంతమైన బైనాక్యులర్ల 

188 


లోబీనాంగ్‌ రాంనా 


సహాయంతో చాల దూరంలో ఉన్న “తారల” నుంచి వస్తున్న కాంతిని 
చూడవచ్చు. మన భూమి ఇంకా ఘనీభవించకుండా ఓ హైడ్రోజన్‌ అణువుల 
నముదాయంతో నిర్మితమైన ఓ మేవుంలాగా విశ్వంలో తేలుతున్న 
సమయంలో వున్నప్పడు ఇతర నక్షత్రాల నుంచి బయలుదేరిన కాంతిని 
కూడా ఇప్పడు మనం చూడవచ్చు. 

కాంతిని మనం నమయాన్ని లెక్కించేందుకూ, దూరాన్ని 
లెక్కించేందుకు కూడా ఉవయోగించుకోవచ్చు. ఖగోళశాన్తజ్ఞులు 
(Astronomers) ‘కాంతి సంవత్సరాల" (l3॥1-Y22r[5) గురించి మాట్లాడుతూ 
ఉంటారు. మేము మళ్టి చెప్పాచ్చేదేమిటంటే, ఓ సుదూర ప్రపంచం నుంచి 
బయలుదేరిన కాంతి, ఆ గ్రహం నశించిపోయిన తరువాత కూడా 
అనంతంగా పయనిస్తూనే ఉంటుందని! ఇవ్వడు మనకు కనిపిన్తున్న 
ఓ నక్షత్రం సరిగ్గా ఈ క్షణాన 'అక్కడ' నిజంగా ఉండకపోవచ్చు! ఎప్పుడో 
నశించి పోయి ఉండవచ్చు! ఇది అర్ధం చేనుకోవడం కష్టంగా అనిపిస్తూంటే 
ఈ క్రింది విపులీకరణను గమనించండి. అనంతాకాశంలో ఓ నక్షత్రం 
సుదూరతీరాల్లో వెలుగుతూ ఉందనుకోండి. ఎంతో కాలం నుంచీ, కొన్ని 
శతాబ్దాల నుంచీ, కొన్నివేల సంవత్సరాల నుంచీ, కొన్ని లక్షల సంవత్సరాల 
నుంచీ, మన భూమి మీదకి తన కాంతిని పంపుతూనే వుంది. ఈ నక్షత్రం 
నుంచీ భూమికి వున్న దూరం చాలా ఎక్కువ గనుక ఆ నక్షత్రం నుంచి 
బయలుదేరిన కాంతి కొన్ని వేల లేక కొన్ని లక్షల సంవత్సరాలు ప్రయాణం 
చేస్తే తప్ప మన భూమిని చేరుకోలేదు. ఒకరోజు ఇంకో నక్షత్రం 
పేలిపోయినవ్వడు రేగిన పెద్ద కాంతి వెలుగు భూమి మీద మనకు 
కనిపించాలంటే బహూశా కొన్ని లక్షల సంవత్సారాలు మనం ఎదురుచూడాలి! 
ఈ విధంగా “నిజంగాలేని” వస్తువును మనం ప్రస్తుతం చూస్తూ ఉండవచ్చు! 

మన న్ఫూలశరీరాల్లో ఉన్నప్పుడు “అసాధ్య మనిసపిన్తూ. నూక్ష్మ 
శరీరంతో చాలా సులభంగా సాధించగలిగిన ఓ విషయాన్ని ఊహిద్దామా? 
మనం ఆలోచన కన్నా ఎక్కువ వేగంతో ప్రయాణం చెయ్యగలమని 
ఊహించండి. ఆలోచనకు కూడా ఓ నిర్దిష్ట వేగం ఉంటుందని ఏ డాక్టర్‌ 

189 


మరణం లేని మీరు 


అయినా చెబుతాడు. ఓ పరిస్థితిలో ఓ మనిషి ఎంత త్వరగా స్పందిస్తాడో 
అధ్యయనం చెయ్యబడింది. 'ప్రయాదం జరగవచ్చునని తెలిసినప్పుడు ఎంత 
త్వరగా లేక ఎంత నెమ్మదిగా ఓ కారు బ్రేకుల్షి తొక్కగలడో, లేక కారును 
ఎంత త్వరగా ప్రక్కకు చటుక్కున మళ్ళించగలడో లెక్క గట్టబడింది. 
ఏ వేగంతో ఆలోచనా తరంగాలు తల నుంచి పాదం వరకూ పయనిస్తాయో 
ఛధ్యవీకరింపబడింది. కాబట్టి మనం, ఈ చర్చ కోసం, అనుకున్న చోటికి 
క్షణంలో ప్రయాణం చేయగలుగుతామని ఊహించండి. భూమి నుంచి 
మూడువేల సంవత్సరాల క్రితం బయలుదేరిన కాంతి ఇప్పడు ఏ గ్రహాన్ని 
చేరుకోగలిగిందో, ఆ గ్రహం మీదే ఈ క్షణంలో మనం వెళ్ళి ఉన్నట్లు 
దింయహింయ కుందాం. అంటే ఈ గ్రహం మీద నుంచి. భూమి వంక చూస్తే 
అక్కడి నుంచి మూడువేల సంవత్సరాల క్రితం బయలుదేరిన కాంతి ఇప్పుడు 
మనకు కనిపిస్తోందని అర్ధం. మన దగ్గర ఎవరూ ఊహించలేనంత 
శక్తివంతమైన టెలిస్మోపో, వస్తున్న కాంతిని విశ్లేషించి చెప్పగల యంత్రమో 
ఉందనుకోండి. దీని సహాయంతో మనం భూతలాన్ని పరిశీలిస్తే మూడు 
వేల సంవత్సరాల క్రితం ఇక్కడ ఏయే సంఘటనలు జరిగాయో అవన్నీ 
నృష్టంగా కనిపిస్తాయి కదా? ఈజిప్టు నాగరికత ఉచ్చదశలో ఉన్నప్పటి 
ఓ రోజును గానీ, జంతువులలాగా వనవాసాలు చేన్తున్న పాశ్చాత్య 
అనాగరికులను గానీ, చైనీయులు చాలా గొప్ట స్థితిలో ఉన్నప్పటి పరిస్థితిని 
గానీ ప్రత్యక్షంగా మనం చూడవచ్చు కదా? 

ఓ క్షణంలో భూమికి వెయ్యికాంతి సంవత్సరాల దూరంలో ఉన్న 
ఓ గ్రహం మీదకి మనం వెళ్ళామనుకోండి, ఇందాకటి గ్రహంలా కాక, ఇప్పుడు 
మనకు వెయ్యి సంవత్సరాల క్రితపు సంఘటనలు కన్పిస్తాయి. భారతీయుల 
నాగరికత కస్టంచవచ్చు. క్రిస్టియానిటీ ప్రలూరాన్ని చూడొచ్చు. దక్షిణ అమెరిరా 
మీది దండయాత్రల్ని గమనించ వచ్చు. మన భూమి ఇప్పడున్న విధంగా 
కాకవేరొక పద్ధతిలో కనిపించవచ్చు. సముద్రాలు పొంగికొంత భూమిమాయం 
కావడమో లేక కొంత భూమి సముద్రంలో నుంచి పైకి రావడమో, ఖండాలు 
కొన్ని ప్రక్కకు జరగడమో ఈ వెయ్యి సంవత్సరాల కాలంలో జరిగి వుంటాయి 

190 


లోబోసాంగ్‌ రాంనా 


కదా - ఇవన్నీ జరుగక ముందు భూమి ఎలా ఉండేదో ఆద్యశ్యాల్ని ఇప్పడు 
చూడవచ్చు! 

ప్రస్తుతం ఈ భూమి మీద మనం ఉంటున్న ఈ సమయంలో మన 
జ్ఞానేంద్రియాలు ఒక చిన్న హద్దుని మన చుట్టూ ఏర్పరచి ఉన్నాయి. మన 
ఇంద్రియాలకు గోచరించే, అర్ధమయ్యే శ్యాలూ, ప్రకంపనాల వేగాలు 
చాలా నంకుచితమైన విస్తతిలోనే ఉంటాయి. నూక్ష్యశరీరయానం 
చేస్తున్నప్పుడు మన స్టూల శరీరపు “హద్దుల్ని” దాటి సంచరిస్తూ ఉంటాం 
కాబట్టి మనకు కనిపించే చిత్రాలు విభిన్నంగా మరింత విస్నష్టంగా క్రొత్త 
క్రొత్త అందాలతో, అనిర్వచనీయమైన అనూభూతిని వ్రసాదిన్తూ 
కనిసించవచ్చు. మన పరిశీలనా శక్తి మరింత పెరిగితే మూల పదార్ధం 
ఎప్పటికీ నశించిపోదనే సత్యం కూడా మనకు అవగతం అన్వవచ్చు. 
అనంతకాలం నుంచీ జీవరాశుల నుంచి బయలు వెడలిన, వెడల్తున్న 
జ్ఞానతరంగాలు ఇంకా విశ్వమంతటా అవిచ్చిన్నంగా, నశించిపోకుండా, 
శాశ్వతంగా తిరుగుతూనే ఉన్నాయన్న సత్యాన్ని నిజంగా అర్థం చేసుకోవచ్చ. 
కాంతిని ఆపి మనం పరీక్షించుకోగలుగుతున్నట్లే ఆ ఆలోచనల జ్ఞాన 
తరంగాల్ని కూడా మనం అడ్డుకుని ఆపి అర్ధం చేసుకోవచ్చు! ఒక 
ఉదాహరణని గమనించండి - మీ దగ్గర ఓ చిన్న స్లైడ్‌ ప్రాజక్టర్‌' ఉంది. 
ఓ తెల్లటి తెరను ఈ ప్రాజెక్టర్‌కు ఎదురుగా అమర్చి ఓ స్లైడ్‌'ను ప్రొజక్టర్‌లో 
ఉంచి స్విచ్‌ ఆన్‌ చేస్తారు. అప్పుడు మీకు ఓ బొమ్మ ఆ తెర మీద స్పష్టంగా 
కనిపిస్తుంది - మీకు అర్ధం అవుతుంది. ఇప్పడు మీరు మీ ప్రొజెక్టర్‌ను 
కిటికిలోంచి ఆకాశం వైపు గురిపెట్టిస్విచ్‌నోజన్‌' చేశారనుకోండి. అప్పడు 
మీకేం కనిపెస్తుంది ఏమీ కనిపించదు. ఆకాశంలో వెళ్తున్న ఓ కాంతిపుంజం 
మాత్రం కనిపించవచ్చు. అటి గాలిలో తగినంత దుమ్ముంటే! ఈ కాంతి 
వంకన ఏ తెరో అపితే తప్ప ఓ బొన్ము ఏర్పడదు. అలాగే మరు టఓ శక్తి 
వంతమైన టార్స్‌లైటును చీకట్లో ఆకాశం వైపు వెలిగించి పట్టుకున్నా 


అ 


వ్య 


రనుకోండి. నిజం వెలుతురు కనిపించదు. ఆ కాంతిపుంజం ఏ మబ్బుకో, 
ఆకాశంలో వెళ్తూన్న ఏ విమానానికో తగిలి ప్రతిబింబిస్తేనే అసలు కాంతీ, 


వస్తువూ మనకు కనిపించగలిగేది. 
i 191 


మరణం లేని మీరు 
చా కాడా యాతని యయ 


“కాల - వ్రయాణం” (Me travel) చెయ్యాలని మానవుడికి 
ఎష్టటినుంచో తీరని ఓ కోరిక ఉంది. స్తూల శరీరంలో మనం ఉన్నంత 
వరకూ ఇలా 'కాల - ప్రయాణం' చెయ్యడం కుదరదు. మరి ఈ స్ఫూలదేహానికి 
ఉన్న హద్దులూ, పరిమితులూ అలాంటివి. మన దేవోలు అనంపూర్ణంగా 
నిర్మితమైన యంత్రాలు. భూమి మీదకి చదువుకోవడానికి వచ్చిన మనకు 
అనుమానం ఎక్కువ. ఏ విషయాన్నీ నిశ్చయించి చెప్పకోలేం. మనకు 
నమ్మకం కలగాలంటే “బుజువులు” కావాలి - ఒక వస్తువు ఎలా పనిచేస్తుందో 
తెలుసుకునేందకు దాన్ని ముక్కలుగా చీల్చి పరీక్ష చేసి ఆ వస్తువు మళ్ళీ ఇక 
ఎవ్పటికీ వని చెయ్యకుండా చెయ్యగల శక్తి మనకుంది. కాబట్టి 
స్థూలశరీరాన్ని వదలిపెట్టి నూక్ష్మ శరీరాన్ని చైతన్యంతో, మన పూర్తి ఎరుకతో 
చెయ్యగలిగితే ఈ “కాల-ప్రయాణం” అన్నది మనం భూమి మీద ఏె సినిమా 
చూడడానికో వెళ్ళినంత సులువుగా ఉంటుంది. 

“ఆకాషిక్‌ రికార్డ్‌” లేక “సూక్షనిజ్ఞానకోశం” అంటే ఓ విధమైన సూక్ష్మ 
ప్రకంపన అనుకోవచ్చు. ఈ ప్రకంపన కేవలం కాంతిని మాత్రమే కాదు - 
శబ్దాన్ని కూడా తనలో పాందుపరచుకుని ఉంటుంది. ఈ ప్రకంపనను 
సరిగ్గా వర్ణించే మాట ఏటీ ఈ భూమి మీద లేదు! అర్లం చేసుకునేందుకు 
ఓ రేడియే తరంగం లాగా ఈ ప్రకంపనను ఊహించుకోవచ్చు. మన చుట్టూ 
అన్ని చోట్లా రేడియో తరంగాలున్నాయి. ప్రపంచంలోని అన్ని ప్రదేశాల్లో 
ప్రకంపనాల రూపంలో భూమిచుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఒక్కో 
రేడియో స్టేషన్‌ ఒక్కో విధంగా వివిధ భాషల్లో, వివిధ అంశాల మీద చర్దలనూ, 
సంగీతాన్నీ ప్రసారాలు చేస్తూంటుంది. ప్రపంచంలోని ఓ ప్రాంతం నుంచి 
వస్తున్న రేడియో తరంగాలు ఒక్కోసారి మనకి “రేపటి రోజు” ప్రసారం 
కాబోయే ప్రోగ్రాం కావచ్చు! ఈ రేడియో తరంగాలన్నీ ఎడతెరిపి లేకుండా 

మనకు వస్తూనే ఉంటాయి. మనకు మాత్రం వీటి గురించి ఏ న్వృవో 
ఉండదు. ఓ రేడియో సెట్టు మన దగ్గర ఉంటే తప్ప ఈ తరంగాల్షి మనం 
మనకు అర్థమయ్యే స్వరంలోకి మార్చుకుని వినలేం. రేడియో తరంగాల 
అనుకంపనా (frequency) వేగాన్ని తగ్గించి మామూలుగా మన చెవులు 
192 


లోబోనాంగ్‌ రాంసా 


వినగలిగే తరంగాల అనుకంపన వేగానికి తెచ్చుకోగలుగుతాము. ఇదే 
పద్దతిలో 'ఆకాషిక్‌ రికార్డు తరంగాలను విశ్లేషంచగల యంత్రం ఒకటి 
ఉన్నట్టయితే చరిత్రను మనం “టెలివిజన్‌ స్క్రీన్‌ మీద” చూడవచ్చు. కంటికి 
కనిపిస్తున్న ఆ నిజాలను చూస్తున్న “చరిత్రకారులు” తాము పుస్తకాల్లో 
చదువుకున్న అబద్దాలు గుర్తొచ్చి జుట్టు పీక్కుంటారు! 

ఈ 'ఆకాషిక్‌ రికార్డు అనేవి ఎప్పటికీ నాశనం కావు. ఇవి విశ్వంలోని 
సమస్త జీవరాశుల జీవితాల్లోని అన్ని ఆలోచనల అనుభవాల జ్ఞానతరంగాలు. 
రేడియో స్టేషన్లోంచి ప్రోగ్రాంలు వస్తున్నట్లు ప్రపంచంలోంచి ఇవి ఎప్పడు 
ప్రసారమవుతూనే ఉంటాయి. ఈ భూమి మీద జన్మించిన ప్రతి జీవి 
ఆలోచనలు అన్నీ అనంతంగా సృష్టిలో పరిభ్రమిస్తూనే ఉంటాయి. ప్రకంపనాల 
రూపంలో మనం స్టూలశరీరం నుంచి నూక్షశరీరంతో బయటకు వచ్చేసిన 
తరువాత ఈ ప్రకంపనాలను అర్థం చేసుకోవడానికి ఏ యంత్రాలనూ 
ఉపయోగించాల్సిన పనిలేదు. ఈ ప్రకంపనాల వేగాన్ని తగ్గించే యంత్రాలేమీ 
ఉండవు. వీటికి బదులుగా, స్టూలశరీరం లోంచి మనం బయటపడుతూ 
ఉన్నప్పుడే, మనలోనే ఉన్న ఈ “ప్రకంపనాల గ్రావాకాలు” ఉత్తేజం 
పొందుతాయి. వేగాన్ని పుంజుకుంటాయి. అభ్యాసం కొనసాగిస్తూ ఉంటే 
“ఆకాషిక్‌ రికార్డ్‌ను గ్రహించి అర్థం చేసుకో గలుగుతాము. 

కాంతి వేగాన్ని అధిగమించే సమస్య విషయానికి వద్దాం. కాస్సేపు 
కాంతి వేగం సంగతి ప్రక్కకి నెట్టి దానికి బదులు శబ్దవేగాన్ని అధిగమించే 
సమస్య గురించి ఆలోచిస్తే మంచిది. ఎందుకంటే, శబ్దవేగం తక్కువ గనుక; 
దీన్ని అర్ధం చేసుకోవడానికి అనంతమైన దూరాలకు వెళ్ళి పోవాల్సిన పరిస్థితి 
ఇక్కడ రాదు గనక. మీరు ఆరు బయట నిలబడి ఉన్నప్పుడు వేగంగా 
నిశ్శబ్దంగా వెళ్తూన్న జెట్‌ విమానం కనిపిస్తుంది. శబ్దవేగానికి మించిన 
వేగంతో ఆ జెట్‌ విమానం పయనిస్తూ ఉండటం వల్ల. 

రెండవ ప్రపంచ యుద్దం రోజుల్లో అక్రమిత యూరోప్‌ నుంచి గొప్ప 
రాకెటను వదిలేవారు - ఇంగ్లాండును నాశనం చేసిందుకు. ఈ రాకెట్లు 
|; తుల మీదా పడి వాటిని కూల్చేయడం వల్ల 


193 


వచ్చి ఇళ్ళ మీదా, పెద్ద భవం 


115] 


మరణం లేని మీరు 


చాలా మంది మరణించేవారు. ఈ రాకెట్ల పేలిన శబ్దాన్ని బట్టి రాకెట్లు 
అక్కడ పడినట్లు జనం గుర్తించేవారు. పడుతున్న రాళ్ళ చప్పళ్ళూ దెట్బలూ 
తగిలి జనాలు చేస్తూన్న హహాకారాలూ అందరికీ వినిపించేవి. తరువాత 
కొంత దుమ్మూ ధూళీ సర్దుకుంటున్న సమయంలో అప్పడు వినిపించేవి 
ప్రేలిపోయిన ఆ రాకెట్లు రివ్వున గాలిలో వస్తున్న చప్పళ్ళ! అయోమయాన్ని 
నృష్టించిన ఈ చోద్యానికి కారణం శబ్ద వేగం కన్నా ఎక్కువ వేగంతో 
ఆ రాకెట్లు ప్రయణించడమే. అందువల్ల ఆ రాకెట్‌ పడి జరగాల్సిన విధ్వంసం 
అంతా జరిగి కాస్త సర్దుమణిగే సమయంలో ఆ రాకెట్‌ వస్తున్న చప్పుడు 
వినిపించేది! 

ఎవరైనా ఓ కొండపైన నుంచుని దూరంగా మరో రొండ వివర 
నిలబడి ఉన్న ఓ ఫిరంగిని చూస్తూ ఉన్నారనుకోండి. తలపై నుంచి ఆ ఫిరంగి 
గుండు వెళ్తూన్నప్పడు చప్పుడు ఏమీ వినిపించదు. కాస్త దూరంలోకి 
ఆ గుండు దూసుకు పోతూన్నప్పుడు అది వెళ్తూన్న చప్పడు మొదలవుతుంది! 
చప్పుడు విన్నవాళ్చైెవరూ ఆ గుండ్ల వల్ల యుద్ధంలో ప్రాణాల్నను కోల్పోలేదు! 

ఎందుకంటే గుండ్లు ముందుగా వచ్చేసేవి - తరువాత శబ్దం 
వినవచ్చేది! చప్పుడు వినిపించి భయంతో నేల మీదకి వంగే వాళ్ళను చూస్తే 
చాలా తమాషాగా ఉంటుంది. అప్పటికి చాలా సమయానికి ముందే వారి 
మీద నుంచే ఆ గుళ్ళ వెళ్ళిపోయి వుండడం వలన! కాంతి కన్నా శబ్దవేగం 
చాలా తక్కువ.. ఇందాకటి కొండపై నుంచి మనం మళ్ళి దూరంగా ఉన్న 
ఫిరంగి వంక చూస్తున్నామనుకోండి. దూరంలో ఉన్న ఆ ఫిరంగి గొట్టం 
లోంచి ఓ మంట కనిపెస్తుంది ఫిరంగి పేలినట్లు. తరువాత చాలా సేపయిన 
తరువాత - రెండు కొండల మధ్యా ఉన్న దూరాన్ని బట్టి - మీద నుంచి 
వెళ్ళిపోయిన గుండు తాలూకు శబ్దం మీకు వినిపిస్తుంది. దూరంగా ఓ 
మనిషి కట్టెలు కొడ్తూ ఉండడాన్ని మీరు గమనించి ఉండవచ్చు. చెట్టు 
మీద గొడ్డలి పడడం మీకు కనిపిస్తూనే ఉంటుంది. తరువాత కొంత సేపటికి 
టక్కుమని శబ్దం వినిపిస్తుంది. ఈ అనుభవం మనలో చాలా మందికి | 


194 | 


లో వాంగ్‌ రొంప 


'ఆకాషిక్‌ రికార్డ్‌'లో ఈ ప్రపంచంలోని అన్ని జీవరాసుల జ్ఞానానికి 
సంబంధించిన అన్ని విషయాలూ, జరిగిన అన్ని సంఘటనలూ ఉంటాయి. 
వేరే ప్రపంచాలలో వేరే “ఆకాషిక్‌ రికార్డ్‌లు ఉంటాయి - వివిధ దేశాల్లో 
వేర్వేరు రేడియో ప్రోగ్రాములు ఉన్నట్లు. ఈ పద్ధతి తీరు తెలిసిన వాళ్ళు 
'ఆకాషిక్‌ రికార్డ్‌'కు తమని తాము ట్యూన్‌ చేసుకోగలుగుతారు - తమ 
ప్రపంచానికి సంబంధించిన వాటికే కాకుండా - ఇతర విశ్వాలకు చెందిన 
అన్ని ఇతర ప్రపంచాల 'ఆకాషిక్‌ రికార్డ్‌ను కూడా - అలా 'ట్యూన్‌' చేసుకుని 
(ఆకాషిక్‌ ప్రకంపనాలకు అనుగుణంగా తమ శరీరపు ప్రకంపనలను శృతి 
చేసుకుని) ఇలా ఇతర ప్రపంచాల చరిత్రలను దర్శించగలుగుతారు. అలాగే 
మన వ్రవంచవు చరిత్ర వున్త్నకాల్లో ఐ యే తవ్వలు దార్గ్జారుంం 
తెలుసుకోగలుగుతారు. చరిత్ర పాఠాల్లో ఏ యే తప్పులు దొర్గాయో 
తెలుసుకోవాలనే కుతూహలం సంగతి అటుంచి-తమ జీవితంలోనే వెయే 
పారబాట్లు జరిగాయో కూడా ఎవరైననా చూసి తెలుసుకోవచ్చు. ఈ భూమి 
మీద మన తనువు చాలించాక మనం ఇంకో జీవన తలం మీదకు వెళ్ళి 
భూమి మీద మనం ఏమి చేశామో, ఏం చెయ్యలేదో పరిశీలించుకుందాం. 
ఇదంతా ఆలోచనావేగంతో మనం గమనిస్తాం. ఆకాషిక్‌ రికార్డ్‌ పరిశీలన 
ద్వారానే ఇది జరుగుతుంది. మనం పుట్టినప్పటినుంచే కాక, మనం పుట్టక 
ముందు నుంచీ జరిగిన సంఘటనలు - మనం ఎవరికి జన్మిచాలను 
కున్నామో, మన తల్లిదండ్రులు ఎవరని మనం నిర్ణయించుకుని బయలు 
దేరామో, అక్కడ నుంచీ ఈ పరిశీలన ప్రారంభ మవుతుంది. ఈ పరిశీలన 
పూర్తయ్యాక, మనం చేసిన పొరబాట్లేవో మనకు అర్థమయ్యాక, పరీక్షలో 
ఉత్తీర్ణుడు కాలేపోయిన విద్యార్ధి ఏయే జవాబులను తవ్పగా వ్రాశాడో 
చూసుకుని మళ్ళీ అదే తరగతిలోకి వెళ్ళి కూర్చున్నట్లు, మనం మశ్చే ణో 
జవ్మను ఎలా ఎత్తాలో, ఎక్కడ జన్మించాలో, ఎవరికి జన్మించాలో, ఎప్పుడు 
జన్మించాలో, ఇలా అన్నీ బేరీజు వేసుకుని ఓ 'జీవిత ష్లాన్‌' ను నిర్ణయించు 
కుంటాం. సుల్లకి 


15 


మరణం లేని మీరు 


స్వతఃసిద్దంగానే విశ్వవిజ్ఞానకోశంలోకి ఒక వ్యక్తి తరచి చూడడా, 
చాలా సమయం పడుతుంది. దీనికి ఎంతో కఠినమైన అభ్యాసమూ, క 
విశ్వాసమూ కావలసివస్తాయి. అయితే, ఎంతోమంది. ఇందులో క్యతకృతు( 1 
అయ్యారు. “మనం ఇక్కడ కాస్సేపు ఆగి, 'విశ్వాసం' గురించి ee 
బాగుంటుంది" అని బహూశా, మీరూ అనుకుంటున్నారు కదూ? 
'విశ్వాసం' - ఈ లక్షణాన్ని ప్రతి ఒక్కరూ అపురూపమైన ఓ మొక్కను 
మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ పెంచుకున్నట్టుగా - పెంచుకోవాలి 
ఈ 'విశ్వాసం' అనేది ఓ కలుపుమొక్క కాదు. ఇందాక అనుకున్నట్లుగా, 
ఇది సరైన ఉష్ణోగ్రతలో పెంచాల్సిన ఓ అపురూపమైన మొక్క; దిన్ని మనం 
బాగా మేపాలి; జాగ్రత్తగా తిండి పెట్టాలి: జాగ్రత్తగా కాసాడుకోవాలి. విశ్వాసం 
మనకు కలగాలంటే విశ్వాసాన్ని గురించిన నిశ్చయాన్ని మన 
అంతరాంతరాల్లోకి, అచేతన మనస్స ($6000౧5010649) లోకి బరివయేళా 
మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ ఉండాలి. ఈ మన “అచేతన మనను” 
చేతనావన్గలోని మనన్సు కంటే తొమ్మిదిరెట్లు పెద్దదిగా -, మనలోని 
ముఖ్యభాగంగా ఉంటుంది. దీనిని ఓ 'సోమరిపోతు అయిన వృద్దుడితో 
పోలుస్తూ ఉంటాం. ఈయనని మనం క్షోభపెట్టకూడదు. ఈయన 
వార్తాపత్రికల్ని చదువుతూ ఉంటాడు. బహూశా ఓ పైపు కాల్చుకుంటూ 
ఉంటాడు. సుఖంగా మెత్తటి చెప్పలను వేనుకుని య నిజానికి 
ఆయన చుట్టూ జరుగుతున్న అల్లకల్లోలం, అల్లరీ ఆయనకు నచ్చదు. ఆయన 
తన ఏకాగ్రతను కోల్లోయేందుకు ఇష్టపడడు. అనేక సంవత్సరాల కృషి వల్ల 
ఎంతో విపరీతంగా పీడిస్తే తప్ట తాను ఉంటున్న స్థితి నుంచి ఆయన ప్రక్కదారి 
త్రొక్కడు. తన చుట్టూ ఉన్న గోల నుంచి తగిన రక్షణను ఏర్పాటు చేసుకుని 
ఉంటాడు. వృద్ధాప్యంలో ఉన్న ఓ చెవిటి వానిలాగా ఈయనకి మొదటిసారి 
చెబుతున్న మాట అస్సలు వినిపించదు. రెండోసారి పిలిచినప్పుడు మనం 
చెప్పే మాటను వినడానికి ఆయనకు ఇష్టం ఉండదు గనుక వినడు, “వింటే 
తాను చేస్తున్న పని పెరగవచ్చు లేకపోతే అనుభవిస్తున్న విశ్రాంతి నాశన 
మయిపోవచ్చు” ననే ఆలోచనతో మనం చెపింది వినడు. మూడోసారి 
196 


లోదీనాంగ్‌ రాంనా 


మనం ఇందాకటి మాటననే మళ్ళీ చెప్పినట్లయితే ఆయనకు వినుగు 

వచ్చేస్తుంది. చేతిలోని పేపర్లో రేను ఫలితాలను చదవాలని ఆయన 

అనుకుంటూ ఉండవచ్చు. “శ్రమపడే పనిని చేయాలి” అని ఆయన 

అనుకోకపోవచ్చు. మీరు మీ మాటలని మళ్ళి మళ్ళీ చెబుతూనే ఉంటే అప్పడే 

ముసలాయన “సృహలోకి” వచ్చి మీ మాట వింటాడు. మీ మాట 'అచేతనపు 

మనస్సు లోకి దిగిందంటే చాలు మీకు “తనంతట తానే ప్రకాశించే విశ్వాసం” 
స్థిరపడిపోతుంది. ఇక్కడ మీకు ఒక విషయాన్ని మేము స్పష్టం చెయ్యాల్సి 
ఉంటుంది. “విశ్వాసం” అంటే “నమ్మం” కాదు. “రేపు సోనువారమని 
నా నమ్మకం” అని మీరు అనొచ్చు. దీనికో అద్ధం ఉంటుంది. మీరు “రేపు 
సోమవారమై ఉండొచ్చని నా విశ్వాసం” అని చెప్పరు. ఈ మాటకు అర్ధం 
పూర్తిగా వేరే అవుతుంది. విశ్వాసం మీతో పాటు పెరుగుతూ ఉంటుంది. 
మనం ఓ క్రిష్టయన్‌ కావచ్చు, బక బుద్ధిస్టుకావచ్చు - బక యూదుడు కావచ్చ 
- మన తల్లిదండ్రులు క్రిస్టియన్లో బుద్దిస్తులో, యూదులో కాబట్టి. మనకు 
మన తల్లి తండ్రుల మీద విశ్వాసం ఉంటుంది. వాళ్ళ ఆలోచనలు సరైనవేనని 
మన నమ్మకం - అందువల్లే మన విశ్వాసం కూడా మన పెద్దల విశ్వాసం 
లాగే ఒకటే అయిఉంది. ఏ విషయాలను మనం ఈ భూమి మీద పూర్తిగా 
నిరూపించలేమో ఆ విషయాలు విశ్వాసాన్ని ఆశ్రయిన్తాయి. మిగతా 
నిరూపించగల విషయాలను మనం ఈ భూమి మీద పూర్తిగా నిరూపించ 
లేమో ఆ విషయాలు విశ్వాసాన్ని ఆశ్రయిస్తాయి. మిగతా నిరూపించగల 


విషయాలను మనం నమ్మవచ్చు. నమ్మకపోవచ్చు. విశ్వాసానికీ, నమ్మకానికీ 


మధ్య ఓ తేడా ఉంది. ఈ తేడా ఏమిటో మనం గుర్తించగలిగి ఉండాలి. 


అయితే అన్నింటికన్నా ముందుగొ, మీరు దేన్ని నమ్మాలను 
కుంటున్నారు? మీ విశ్వాసపు అవసరం దేనికుంది? ఏయే విషయాలను 
విశ్వాసం కావాల్సి ఉంటుందో, అన్ని కోణాలనుంచి ఆలోచించండి. ఓ మతం 
మీద విశ్వాసమా? మీ సామర్ధ్యం మీ విశ్వాసమా? ఎన్ని కోణాల నుండి 
” గురించి ఆలోచించండి. ఆ తరువాత, 


వీలైతే అన్ని కోణాల నుంచి “ఐశ్వాసం' 
మీరు సవ్యమైన రీతిలోనే ఆలోచనలను చేస్తున్నారని తెలుసుకున్న తరువాత 


197 


మరణం లేని మీరు 


= నిశ్చ్రయించండి - చెప్పండి - వల్లించండి - ఉద్దాటించండి. మీకు మీడ 
చెవ్వక్తోండి. “ఈ పనిని నేను చెయ్యగలను”అని, “ఆ పనిని నేను 
చెయ్యగలను” అని లేక “ఈ పనిని చేస్తాను" అని లేక మీరు టీనో దాన్నో 
గట్టిగా నమ్ముతున్నాననీ చెప్పకోండి. ఈ మాటలని మళ్ళీ మళ్లి చెప్పాలి. 
మళ్ళీ మళ్ళీ పునశ్చరణ చెయ్యాలి. ఈ విధంగా మళ్ళీ మళ్ళీ పునశ్చరణ 
చెయ్యకపోతే విశ్వాసం సిద్ధించదు. గొప్ప మతాలకు విశ్వాసపాత్రులైన 
అనునరించే వాళ్ళు ఉంటారు. ఆ విశ్వాసపాత్రులైన అనుసరించేవాళ్ళ 
చర్చీలకూ, ఛాపెల్‌ (చిన్నచర్చృుకూ, సైనగాగ్‌ (యూదుల ప్రార్థనా 
మందచిరాలులకూ, గుళ్ళకూ వెళ్ళి వాళ్ళ కోసమే కాక అందరి కోసం కూడా 
ప్రార్థనలను చేస్తూంటారు. ఈ విధంగా ఎన్నో సార్లు ప్రార్థనలను చేస్తూ 
ఉండడం వలన ఈ “ఐశ్వానం” అనే లక్షణం వాళ్ళ మనస్సు లోతుల్లోకి, 
అంతరాంతరాలల్లోకి, “అచేతనపు మనన్ఫు"లోకి చొచ్చుకునిపోయి 
స్థిరపడుతుంది. దూరప్రాచ్యదేశాల్లో మంత్రాలలాంటి కొన్ని విషయాలు 
ఉన్నాయి. ఓ వ్యక్తి ఓ విషయాన్ని - ఓ మంత్రాన్ని పదే సదే వల్లిస్తూ -మళ్ళీ 
మళ్ళీ జపిస్తూ ఉంటాడు. ఒకవేళ ఆ మంత్రానికున్న అర్ధం కూడా ఆ వ్యక్తికి 
తెలియకపోవచ్చు. ఫరవాలేదు! ఈ మంత్రాల్ని నిర్మించిన ప్రాచీన 
మహనీయులు (ఆ మంత్రాలకి మూల పురుపులు) వాటిని ఎలా నిర్మిస్తారంటే, 
ఆ మంత్రాలని ఉచ్చరించేప్పుడు పుట్టే ప్రకంపనాలు వాళ్ళ అచేతనపు మస్తిష్కపు 
పారల్లోకి, వెళ్ళాల్సిన విషయాన్ని గాఢంగా నెట్టుకుపోయేలా కొంతకాలం ఈ 
మంత్ర జపం కొనసాగేనరికి, ఆ మంత్రం ఈ వ్యక్తి “"ఆచేతన మనస్సు” లోకి 
పూర్తిగా నాటుకునిపోయి ఆ వ్యక్తిలో ప్రగాఢ విశ్వానం తనంతట తానే 
వ్యక్తమయ్యేలా నెలకొల్టుతుంటది. ఇదే విధంగా, మీరు మీ ప్రార్థనలను మళ్టే 
మళ్ళీ చేస్తూ ఉంటే కొంతకాలానికి మీరు వాటిని నమ్మడం ప్రారంభిస్తారు. 
మీ మాటలని ఆచేతనానస్థలోని మనస్సు నమ్మ మీతో సహకరిస్తే చాలు 
మీకు విశ్వానం సిద్ధించినట్లే ! మీకు “విశ్వానం” ఉంటే చాలు ఇక 
ఏ విషయాన్నీ గురించీ మీరు దిగులు పడాల్సిన పని ఉండదు. మీ శక్తి 
సామర్థ్యాల గురించీ, మీ విశ్వానం గురించీ మీ అచేతన మనస్సు 
ఆటోమేటిక్‌గా పదే పదే గుర్తు చేస్తూనే ఉంటుంది. 
198 


లోబీసాంగ్‌ రాంసా 


మీకు మీరే పదే పదే చెప్పకుంటూ ఉండండి - మీరు 'ఆరా' లను 

త్వరలోనే చూడగలుగుతారనీ, మీకు 'దూర ప్రసారక, గ్రాహకశక్తి (1660౭0) 
వస్తుందనీ, ఈ పనో ఆపనో అత్యంత సులభంగా చెయ్య్మగలరనీ; ముఖ్యంగా 
ఏ యే పనులను సమర్ధవంతంగా చెయ్యగలగాలని కోరుకుంటున్నారో ఆ 
సంకల్లాలనే చెప్పకోండి. కొంతకాలం జరిగిన తరువాత మీరు ఆ పనులను 
చెయ్యగలుగుతారు. జీవితంలో విజయాలను సాధించిన వాళ్ళందరూ, 
లక్షలను ఆర్జించిన వాళ్ళూ, క్రొత్త వస్తువుల్ని కనిపెట్టిన వాళ్ళూ అందరూ తమ 
మీద తమకి అపారమైన విశ్వాసం ఉన్నవాళ్ళే తాము చెయ్యాలనుకుంటున్న 
పనులు అత్యంత సులభంగా చెయ్యగలమనే ఆత్మవిశ్వాసం.వాళ్టకి పుష్కలంగా 
ఉంటుంది. వీరిలోని విశ్వానవేం వాళ్ళతో ఆ వనులను చేయించి 
విజయాలను వాళ్ళకి తెచ్చిపెడ్డాయి. ఎప్పుడూ గెలుపు గురించే ఆలోచించే 
వ్యక్తి విజయాన్నే సాధిస్తాడు. విశ్వానం కోనం నిశ్చయాలు చేసే వాళ్ళు 
అనుమానాలకు ఏ మాత్రం చోటివ్వకూడదు. ఈ విధంగా విజయాన్నే 
సాధించే పద్దతిని విశ్వాసంతో ఆచరించి చూడండి. ఫలితాలు మీకే ఆశ్చర్యాన్ని 

స్పక కలిగిస్తాయి. 

వ గతజన్మలో తాము ఎవరో, ఏ యే పనులను తము గత ea 
చేసేవారో, ఈ విషయాల గురించి కొందరు ఇతరులకి; చెప్పడం నై 
ఉంటారు. ఈ పరిజ్ఞానం వాళ్ళకి “ఆకాషిక్‌ రికార్డు” క్ల 
ఉంటుంది. ఎలాగంటే ఎందరో వ్యక్తులు నిద్రలో ee 
విశ్వచైవన్య బాంథాగారంలోకి వెళ్ళి ms wre 
మెలకువ రాగానే, వాళ్ళకి కొన్ని “అభూతకత్సిన ie 

గుర్తొస్తాయి. కొన్ని విషయాలు నిజాలు కావచ్చు. వ 

చత్రీకరణ జరుగుతుంది. మీరు ఏనే అనేక అనుభవాలు వ న 

ప్రజలందరూ యని వేధించేవాళ్ళుగానే క 
గురించే ఉంటాయి. ప్ర రు ఇదంత కతా 
ఉంటారు. “చెడ్డ వాళ్ళు గాన్న కసం మీదకి ఓ బడిలోకి విద్యార్థి 
తూందంటే మనం ఈ భూమ్‌ 
ఎందుకు జరుగు, జోగ్‌ చునకున్న అవలక్షణాలను 
వచ్చినట్లు వస్తామని అర్ధం ల స్‌ 
1 


మరణం లేని మీరు 


పోగొట్టుకోవడానికే కష్టాలు పడాల్సి ఉంటుందనీ తెలుసుకోవాలి. లో, 
శుద్ది చెయ్యాలంటే ఓ కొలిమిలో దాన్ని కరిగించాలి. అప్పుడు దాంట్లో, 
పనికిరాని పదార్థం పైకి తేలిపోతుంది. ఆ తెట్టును మనం అ 
నులభంగా, మనుమ్మ్యలకి కూడా ఇలాంటి ఒత్తిళ్ళరావడం వలన వ 
విపరీతంగా ఉద్విగ్నులై కుష్టకూలిపోయేవరకూ శోధింపబడతారు. ఆ ప 
వాళ్ళ తప్పలు తొలగింపబడుతాయి. వాళ్ళు సంస్కరింపబడుతారు. మానవులు 
తం భూమి మీదకు నేర్చుకునేందుకు వస్తారు. “దయాగుణం” కంటే 
మత ర్‌ మానవుడు చాలా త్వరగా అనేక సత్యాలను గ్రహించ 
ఈ ప్రపంచం మానవులు కష్టాలు వడడానుకే, వాళ్ళకు శిక్షణ 
యివ్వడానికే, వాళ్ళను సంస్కరించడానికే ఉంది. అక్కడక్కడా దయా ప్రేమ 
వ కాంతి రేకల్లా దీప స్థంభాల్లా వెలుగుల్ని ప్రసరించినా, ప్రపంచం 
త్తం చాలా వరకూ యుద్దాలతోనే - పోట్లాటలతోనే నిండివుంది. ఏ దేశ 
గమనించండి, మీకు అనుమానంగా ఉంటే: ప్రారంభమవుతున్న 
లన యుద్దాలను గమనించండి. నిజంగా ఇది మలినంతో నిండివున్న | 
ప్రపంచం. ఇక్కడికి రావాల్సిన గొష్ట మహనీయ వ్యక్తుల రాకకు ఈ భూమి 
గొప్ప ప్రతిబంధకంగా ఉంటుంది. వీరు రాకా తప్పదు, ఇక్కడ జరిగే 
విషయాలను గమనించకా తప్పదు. గొప్ప వ్యక్తి ఒకడు ఈ భూమి మీదకు. 
రావాలనుకుంటే ఓ మలినాన్ని తనకు ఆపాదించుకుని ఆ తరువాత | 
జనవ్మించాల్సి ఉంటుంది. ఈ మలినమే ఆ మహనీయుణి ఈ భూమి మీద 
కట్టిపడేసి ఉంచగలిగే 'అంగరు'లాంటిది. ఏ మహనీయుడూ తన పూర్తి 
నిర్మలమైన, నిష్కళంకమైన పవిత్రమైన స్థితిలో భూమి మీదకు రాలేడు. 
అలా వస్తే ఇక్కడి దుఃఖాలనూ, కష్టాలనూ భరించలేడు. కాబట్టి ఓ వ్యక్తి 
గురించి అనుకుంటూ - “ఆ వ్యక్తి ఇలాంటివాడు, అలాంటివాడు. ఆయనకి ' 
ఈ విషయం అంటే లేక ఆ విషయం అంటే అమిత వ్యామోహం” అనే 
పద్దతిలో ఆలోచించే ముందు కొంత జాగ్రత్తతో పరిశీలించండి. ఓ వ్యక్తి 
మధుపానం చెయ్యకుండా ఉన్నంతవరకూ అతనిని ఉన్నకుడే అనుకోవచ్చు. 


200 


లో Sob రాంనా 


ఓ “చుక్క” వుచ్చుకున్నాడా, అతని అతీంద్రీయ శక్తులన్నీ నిష్టయోజనాలే 
అయిపోతాయి! 
అత్యంత గొష్ట మహనీయులు - యోగడ్యష్టి ఉన్నవాళ్ళు భావ ప్రసార 
గ్రాహణశక్తి ఉన్నవారూ ఏదో ఒక శారీరక బాధతో ఉండడాన్ని చూడవచ్చు. 
ఇలాంటి బాధలు ఆ వ్యక్తి యొక్క ప్రకంపనలని గణనీయంగా ఎక్కువ 
చేయగలుగుతాయి. తద్వారా ఆ శక్తులు వారికి సిద్ధిస్తాయి. ఓ వ్యక్తి ఆధ్యాత్మిక 
ఉన్నతిని అతడి ముఖాన్ని చూసే చెప్పెయ్యలేం. ఓ మనిషి జబ్బుతో కనిపిస్తే 
అతడు చెడ్డవాడని భ్రమపడకండి. ఆ జబ్బును స్వయంగా ఆ మహనీయుడు 
అవ్వోనించి ఉండవచ్చు-తన ప్రకంపనాలను గణనీయంగా పెంచుకునేందుకే 
ఈ జబ్బును అతడు స్వీకరించి ఉండవచ్చు. ఒక వురుషుడు గాన్‌ ఓ స్త్రీగానీ 
ఓ “బూతుమాటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటే అతడు లేక ఆమె 
గురించి ఓ కఠినమైన తీర్పుని మీ అంతట మీరు వెంటనే నిర్ణయిం 
చేయకండి. ఓ గొప్ప వ్యక్తి మీరు అనుకునే పద్దతిలోనే ఉండనక్కరలేదు. ఓ 
బూతు మాటని పట్టుకునో ఇంకో వ్యసనాన్ని అంటించుకునో ఈ భూమి 
మీద అతుక్కుని నిలబడగలిగేందుకే ఆ మహనీయుడు నంకచ్చించుకుని 
ఉండవచ్చు. ఆ మనిషి మద్యపానం చెయ్యకుండా ఉన్నట్టయితే నిజంగా 
మీరు మొదట అనుకున్నట్టే తప్పకుండా మహనీయుడు కావచ్చు. ఈ భూమి 
మీద కావల్సినంత మాలిన్యం ఉంది. “మాలిన్యం” అనేది ఎప్పడూ నాశనం 
అయిపోతూనే ఉంటుంది. నిర్మలమూ, అవినీతికీ లొంగని థీరత్వమూ 
మాత్రమే ఇక్కడ శాశ్వతేత్వాన్ని కొనసాగించ గలు! 
వలే మనం ఈ భూమి మీదకు వస్తూ ఉంటాం. ఇహలోకాన్ని దాటి ఉండే 
నూక్షల్లోకాల్లో అవినీతి ఉండదు. దుర్మార్గం ఉత్తమ లోకాల్లో ఉండే 
అవకాశమే లేదు. అందువల్లే మణుమ్మలు ఈ భూమి మీదకి కష్టపడి 
నేర్షకునేందుకు వస్తూ ఉంటారు. మళ్ళీ ఇంకోసారి క మాట వినండి. 
ఆత్మజ్ఞానులైన మహనీయులు ఈ భూమి మీదకు వష్టటన్తడు త పరర 
ఓ వ్యసనాన్నో వెంట తీసుకుని వస్తారు. లేకపోతే ఓ జబ్బునైనా థరిస్తా . 
తాము ఎందుకు ఇహలోకానికి వస్తున్నారో వాళ్ళకు బాగా తెలును. ఓ ప్రతేక 
201 


గుతాయి. ఈ కారణం 


మరణం లేని మీరు 


విథి నిర్వహణ కోనమే భూలోకానికి వచ్చారు కనుక ఏ వ్యననమూ 
దుర్గణమూ తమకు కర్శబద్దుల్ని చేసి తమనే ఇక్కడే పంథంచేదం వా 
బాగా తెలిసే ఉంటుంది (కర్మ గురించి మనం తరువాత Ses 
ఓ బరువులాగానే ఈ దుర్గుణం గానీ, వ్యసనం కానీ ఉండి దేహాన్ని 
మీద నిలబెట్టి ఉంచుతుంది. ఇదొక సాధనంగా మాత్రమే పనిచేస్తుంది . 
వ ఇంకో విషయాన్ని కూడా మేము మీకు చెప్పాల్సి ఉంది. క ఇదే - 
ప్రస్తుత గొష్ట సంఘసంస్కర్తలు కొందరు తమ గతజన్నల్లో ప్రస్తుతం దే, 
వాళ్ళు నంస్కరిస్తున్నారో - ఆ తప్పలనే చేసినవాళ్ళు. ఉదాహరణకు = = 
ఈ భూమి మీదకు గొప్ప సంస్కర్తగా వస్తాడని నిస్థంశయంగా నమ్మవ. చ 
స్పానిష్‌ ఇన్‌క్విజిషన్‌ (5౧2౩౧19౧ inquisition) రోజుల్లో కిరాతకుత ణు స 
గొప్ట సంన్మర్తలుగా భూ మి మీదకి మళ్ళి దిగివచ్చారు ప్ర —— 
పారు. ఈ విషయాన, 
గురించి మీరు కాన్త ఆలోచించడం మంచిది. ee 
జీవించడానికి ఉత్తమమైన మార్గం “మాడ్మేమార్లం” చెడ్డవాళ్ళగా ఉండి 
దని వల్ల మళ్ళీ మళ్ళీ మీరు బాధపడవలసి వచ్చేలా చేసుకోకండి. అలాగని 
పరమ పవిత్రంగా ఉండాలనీ అందరూ మీ క్రిందే ఉండాలనీ అనుకుంటే 


మీరు భూమి మీద బ్రతకలేరు. 
Se . అద్యష్టం కొద్ది, అంత పవిత్ర 
ఈ భూమి మీద లేరు లెండి! ట్ర, అంత పవిత్రులు ఎవరూ 


202 


ఇవయ్యోపారం 
ఆక్కసంయకమునం 


త్వరలోనే టెలీపతీ (భావర్రాహక ప్రసరణ విధ) గురించీ, క్లెయిర్‌ 
వాయన్స్‌ (యోగదృష్టి గురించీ, సైకోమెట్రీ (న్పర్శగ్రహణం)ను గురించీ 
అధ్యయనం చేసేందుకు మనం ప్రయత్నిద్దాం. కానీ, ప్రస్తుతానికి కాస్త 
ప్రక్కదారిలోకి వెళ్ళడానికి మీరు ఒప్పుకోవాలి - ఇంకో విషయాన్ని గురించి 
ముచ్చటించుకునేందుకు మాకు అనుజ్ఞని ఇవ్వాలి. మేము ఎప్పడూ 
చెబుతున్న విషయాల నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉంటామని మీరు 
అనుకుంటూ ఉంటారని మాకు తెలును. కానీ ఉద్దేశ్చపూర్వకంగానే మేం 
అలా చేస్తున్నాం. మేము చెప్పదలచుకున్న విషయాలేవిటో మాకు బాగా 
తెలుసు! కానీ మిమ్మల్నీ మీ ప్రజ్ఞనూ ప్రక్కకు లాగి మరో అన్యవిషయాల 
చర్చ సాగించడం ద్వారా, వమ్‌ పునాదులే గట్టిపడి మీకు మేలు కలుగు 
తుందని మా నమ్మకం. 

ఇప్పడు మీకు స్పష్టంగా చెప్పేది ఏమిటంటే ఈ విద్యల్ని నేర్చుకోవాలని 
అనుకునేవారు ఆ ప్రయత్నాన్ని “నిదానంగా” చెయ్యాలని. ఒక స్థాయి తరువాత 
మీరు అభివృద్ధిని “బలవంతపు వద్ధతి” వలన పొందలేరు. ప్రకృతిలోని 
మొక్కలు పెరిగే పద్దతిని గమనించండి. పరదేశానికి సంబంధించిన 
మొక్కలని మన దేశంలో పెంచాలంటే అవి ఎక్కడంటే అక్కడ పెరగవు. 
వాటికోసం ప్రత్యేకంగా “హాట్‌ హౌసెన్‌"ను నిర్మించాలి. సరయిన ఉష్ణోగ్రతను 
కలిగించాలి. ఆ మొక్కలు చాలా నున్నితంగా ఉంటాయి. సులభంగా 

203 


మరణం లేని మీరు 


చనిపోతాయి. అయితే. బలవంతం మీద జరిగే ఈ మొక్కల అభివ్యద్ది 
కూడా సహజంగా ఉండదు. ఈ హాట్‌ హౌసైస్‌ మొక్కలు బలంగా ఉండవు. 
వాటి మీద ఆశ పెట్టుకోవడానికి ఎక్కువగా వీలుండదు. ఎక్కడెక్కడి జబ్బుతో 
వాటికి వస్తూంటాయి. సోలిపోతూ ఉంటాయి. 
మీకు చక్కటి టెలిపతీ విద్యరావాలని మా అభిమతం, ఆకాంక్ష! అదే 
విథంగా మీకు యోగవిద్య అబ్బాలనీ మేము కోరుకుంటున్నాము. 
“ఓ సముద్రపు బడ్డు నుంచి బహూశా ఓ గులకరాయిని తీసి చేత్తో పట్టుకుని 
ఆ రాతిని గురించిన పూర్తి జ్ఞానాన్ని గ్రహించే శక్తిని మీరు హాందాలన 
అభిలషిస్తున్నాం. ఓ 'సైకోమెట్రిస్ట్‌ (౧5౧0౭151) ఈ విధంగా సముద్రం 
బడ్డు లోంచి అప్టటివరకూ ఎవరూ ముట్టుకోకుండా ఉన్న ఓ రాతిని చేతిలోకి 
తీనుకుని “అది మొదట ఎక్కడ ఎప్పడు ఏ కొండ మీద ఏ బండలో 
ఓ భాగంగా ఉండేదో” చెప్టగలుగుతాడు. ఈ మాటలు అతిశయోక్తి కాదు. 
ఎలా చెయ్యాలో తెలుసుకుంటే సులభసాద్యమే. కాబట్టి, ఏీటనన్నింటికీ తగిన 
గట్టి వునాదిని నిర్మించే ప్రయత్నాన్ని ఇప్పడు మనం చేద్దాం - ఎందుకంటే, 
“ఇసుక నేల మీద ఇంటిని స్థిరంగా నిర్మించలేం” కనుక. 
మనం “పునాదుల” గురించి మాట్లాడుకుంటున్న సమయంలో 
మొట్ట మొదటిగా “శాంతం”, “ప్రశాంతం” అనే రెండు రాళ్ళను ముఖ్యమైనవిగా 
గుర్తించి చెరో చివరా స్థిరంగా నిలబెట్టుకోవాలి. టెలిపతీ - యోగద్యష్టి 
సాధించాలంటే శాంతి స్వభానం, ప్రశాంతమైన మనస్సూ ఉండితీరాలి లేకపోతే 
మొదటి తరగతిని కూడా దాటలేం. 
మానవులు నిజానికి పరస్పర వఐరుడ్డాలైన స్వభావాల్లో ఉంటారు. 
మనచుట్టూ ఒకసారి గమనించి చూస్తే ఏదో మునిగిపోతున్నట్లు హడావిడి 
పడుతున్న రివ్వున ఎటో కార్లలో దూసుకుపోతున్న బస్ఫెక్కాలని పరుగులు 
పెడ్తున్న జనాలను చూడవచ్చు. షాపులు మూసేస్తారేమోననే కంగారుతో 
ఎగబడి సామాన్లు కొంటున్న జనాలని గమనించవచ్చు. మనం అందరం 
ఎప్పడు గంటిల్లా మోగుతూనే ఉంటాం, బుసలు కొడుతూ, ఉడికిపోతూ 
ఉంటాం. క్రోధం తోనో కలత తోనో నిప్పలు చెరుగుతూ ఉంటాం. బుసలు 
204 


లోట్‌సాంగ్‌ రాంసా 
elec యయ 


కొడుతూ ఉడికిపోతూ ఉంటాం. ఉత్తినే మన శరీరాలు ఉడుకెత్తి 
పోతూంటాయి, బిగటిసుకుని పోతూంటాయి. మనలో వొత్తిళ్ళ పెరిగిపోతూ 
ఉంటాయి. ఉన్నట్టుండి ఎప్పుడో పేలిపోతామేమోనని అనిపిస్తుంది. అవును, 
మీరు “ఏక్షణంలోనైనా పేలిపోయేట్టు” ఉంటారు. కానీ, ఇలాంటి లక్షణాల 
వల్ల మీకు ఏమ్‌ ఒరగదు. అత్యంత గోప్యమైన ఏద్యల పరిశోధనకు 
ఈ స్వభావం ఎంత మాత్రమూ పరిపడదు. ఇలాంటి అదుపులేని మస్తిష్కపు 
తరంగాలు బయటనుంచి వస్తున్న సంకేతాలని అందుకోలేవు. మన మనస్సు 
ప్రశాంతంగా ఉండి “ఓపెన్‌"గా ఉంటేనే అన్ని వైపుల నుంచీ, అన్ని చోట్ల 
నుంచీ వచ్చే సంకేతాలు మనకు అంది అర్ధమయ్యే పరిస్థితి నెలకొంటుంది. 
ఉరుములు, మెరువుల్లో వర్షం పడ్డున్నప్పడెప్పడయినా మీరు 

రేడియో ప్రోగ్రాంలు విన్నారా? మీ ఇంటి బయట ఓ మూర్గుడు తన 'స్టార్ట్‌ 
కానని కారుతో కుస్తీపడుతూ ఉంటే మీ టి.వి. మీద గిల గిలా కొట్టుకునే 
మెరుపుల్ని మీరు గమనించే ఉంటారు కదా? వాతావరణం లోంచి వస్తున్న 
ఉరుము, స్థిర విద్యుత్‌ చప్పళ్ళ మధ్య మీరు రేడియోని వినడం అంత సులభం 
కాదు! షార్ట్‌వేవ్‌ రేడియో ప్రోగ్రాముల్ని వినేప్పడు మనకు రకరకాల గోలలు 
అనుభంలోకి వస్తాయి. స్వతఃస్మిధ్ధంగా ప్రకృతి చేసే చప్పళ్ళూ మానవుడు 
సృష్టించే భీభత్సాల ఉత్పాతాన్నీ రేడియోల్లో మనం వినొచ్చు. కార్‌స్టార్ట్‌ చేస్తే 
చప్పుడు వస్తుంది. మన ఫ్రిజ్‌లోని 'ధెర్మోస్టాటొలోని 'రిలేలు టకటకా 
కొట్టుకుంటే రేడియోలో చప్పడవుతుంది. లేకపోతే, ఏ గొడవా ఉండదను 
కున్నప్పుడు రేడియో పెడితే ఇంటి బయట ఎవడో మన కాల్‌ బెల్‌ స్విచ్‌తో 
ఆడుకుంటూ ఉంటాడు! వీటన్నింటితో మనం వేడెక్కిపోతూ ఉంటాం. ఎంత 
థ్యాసపెట్టి వినన్నా రేడియో లోంచి వచ్చే సందేశం మనకు చేరదు. స 
మనస్సుల్లో ఇలాగేరేగే 'స్లర విద్యుత్‌ చప్పుళ్ళు ఆగిపోతే గానీ మనకు a 
విద్యలో అభివృద్ధి కనిపించదు. మానవుడి మెదడు పాడయిపోయిన 

క్‌ న 'దోలోను సషిసుంది. ఈ మాట కూడా అతిశయోక్తిగా 
బ్యాటరీ కన్నా ఎక్కువ 'గోలాను సృష్టిస్తు' వు 
మీకు అనిపించవచ్చు. కానీ, మీ మానసిక శక్తులు కొంత వృద్ధి య. 
మనన్సు లగ్గం చేసేందుకు వ్రయత్నిన్తున్నవ్వడు మేము “చెప్పాల్సి 
నూటలకంటే తక్కువే” మీకు చెప్పినట్లు మీకు అర్ధం అవుతుంది. 

205 


మరణం లేని మీరు 
పా 


ఈ వ్యానంగాన్నే ఇంకొంచెంసేపు పాడిగిద్దాం. ఎందుకంటే మనం 
ఏదయినా పనిని చేయబోయేముందే ఏం చేయాలో నిర్ణయించు 
కోవలసిన ఉంటుంది కాబట్టి. మనం ఆ పనుల్లో వచ్చే విఘ్మాల గురించి 
బాగా తెలుసుకోవాలి, లేకపోతే ఆ విఘ్నాలను అధిగమించలేం. ఈ విష 
మరో కోణంలోంచి ఆలోచిద్దాం. ఒక ఖండం నుంచి మరో ఖండంలోని 
మనిషితో మాట్లాడాలంటే సముద్రపు క్రింద నుంచి చేయబడిన ఓ చక్కటి 
“కేబుల్‌ వ్యవస్థ ఉండాలి. ఉదాహరణకి, ఇంగ్లాండ్‌ నుంచి న్యూయార్క్‌ 
వరకూ ట్రాన్స్‌ - అట్లాంటిక్‌ టెలిఫోన్‌ లైన్‌ ఉంది. ఈ కేబుల్గ్‌ను ఉపయోగించి 
మనం టెలిఫోన్లలో అవతల మనిషితో మాట్లాడ్తూ వుంటే మాటలు స్పష్టంగా 
రాకా, కలనిపోయి కొన్ని మాటలు అనలు వినవడకా మనం కాస్త 
తికమకపడినా మొత్తానికి మాట్లాడిన మాట పూర్తిగా అర్ధం అవుతుంది. 
దురద్యష్టవశత్తూ ఇలాంటి టెలిఫోన్‌ వ్యవస్థ ప్రపంచం మొత్తం మీద లేదు. 
కొన్ని ప్రదేశాల మధ్య టెలిఫోన్‌ కేబుల్స్‌ బదులు “రేడియో లింక్స్‌” అనబడే 
అనూహ్యమైన ఓ వ్యవస్థ ఉంటది. ఉదాహరణకు, బ్యూనోస్‌ ఎయిర్‌ నుండి 
మాంట్రియల్‌ వరకూ ఉన్న రేడియో లింక్‌ను గమనించండి. ఈ భయంకర 
ఏర్పాటుకు 'టెలిఫోన్‌' అనే అత్యంత మర్యాదవాచక పదాన్ని వాడడానికి 
వీలులేదు. ఎందుకంటే, దీని ద్వారా మనం ఓ విషయాన్ని విని అర్ధం 
చేసుకోవాలంటే ఓ “సహన పరీక్షలో పాల్గొన్ష్నట్లే ఉంటుంది. మాటలు కొన్ని 
అర్థం కాని విధంగా కుంచించుకుపోయో వ్యాకోచించో శబ్దాలను చేస్తాయి. 
బొంగురు గొంతోలో కీచుగొంతులో ఎగిరిపోతాయి. మాటల్లో శ్రావ్యత 
లోపించి ఏ రోబో లాంటి యంత్రమో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. మన 
చెవుల్లోకి ఏం వస్తుందో అర్థం చేనుకోవడానికి మనచెవుల్షి ఇంకా ఇంకా 
రిక్కించాల్సి వస్తుంది. ఇంతకన్నా దరిద్రమైనది మరొకటి ఉంది ఇందులో. 
టెలిఫోను పట్టుకున్నంతసేపూ మనం ఏదో ఒకటి వాగుతూనే ఉండాలి. 
(మాట్లాడేందుకు విషయమేమీ లేకపోయినా నరే) లేకపోతే 'సర్మూట్‌ 
మూనుకుపోతుంది! ఈ గొడవలన్నింటికీ తోడుగా ఇందాక మనం 
చర్చించుకున్న 'స్టాటిక్‌' చప్పుళ్ళు ఉండనే ఉంటాయి. 'ఆయనీకరణలి 

206 


లోట్స్‌సాంగ్‌ రాంసా 


(ionization) చెందిన మబ్బుల, వాతవరణవు పాఠలలో వక్రీభవనాలూ, 
పరావర్తనాలూ కలిగి సంకేతాలు పాడవుతూ ఉంటాయి, ఇదంతా ఎందుకు 
చెబుతున్నామంటే ప్రపంచంలోని అత్యంత నూక్షమైన, శక్తివంతమైన 
పరికరాల్లో మనం ప్రయత్నిస్తూన్నా రేడియో టెలిఫోన్ల ద్వారా మన సంభాషణ 
'తగలవచ్చు - తగలకపోవచ్చు' అనే పద్దతిలోనే ఉంటుంది! ఎప్పడో తప్ప 
ఈ మాటలు తగలవు! రేడియో, టెలిఫోన్ల కంటే 'టెలిపతియే సుఖప్రద 
మయిందని మా అనుభవం చెబుతోంది. 

మీకు ఆశ్చర్యం కలుగుతూ ఉండవచ్చు-మేము రేడియో గురించీ, 
ఎలక్రానిక్స్‌, ఎలక్ట్రిసిటీల గురించీ ఎప్పడూ ఎందుకు వ్రాన్తూ వుంటామని? 
టినిక సమాధానం మెదడులో, శరీరంలో విద్యుత్తు తయారవుతూ ఉంటుంది 
కాబట్టి, మెదడూ, శరీరంలోని అన్ని కండరాలూ క్రమపద్దతిలో విద్యుత్తును 
ప్రసారం చేస్తూనే ఉంటాయి. మన శరీరానికి సంబంధించిన రేడియో 
ప్రోగ్రామ్‌లాగా దీన్ని అనుకోవచ్చు. మన శరీరం పనిచేసే పద్దతి గురించి 
గానీ, యోగడ్యష్టి, సైకోమెట్రీ, టెలీపతీ లాంటి విద్యల్షి రేడియో, ఎలక్ట్రానిక్‌ 
విజ్ఞానంతో పోల్చి అధ్యయనం చేస్తే సులువుగా అర్థమవుతాయి. ఈ విద్యల 
గురించి అవగాహన మీకు సులువుగా ఏర్దడాలన్షదే మా ఆకాంక్ష అందువల్ల 
మిమ్మల్ని మేము కోరేది ఏమిటంటే-ఈ రేడియో, ఎలక్ట్లానిక్స్‌, విద్యుత్తుల 
విషయాల జ్ఞానాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోమని. ఎంత ఎక్కువగా రేడియో 
ఎలక్ష్రానిక్స్‌ విషయాలను అధ్యయనం చేస్తే అంత సులువుగా మీ మీ సాధనల్లో 
మీరు అభివృద్దిని సాధించగలుగుతారు. 

నున్నితంగా వనిచేసే యంత్రాలను కుదువు నుంచి మనం 
కాపాడుతూ ఉండాలి. ఓ విలువైన టెలివిజన్‌ సెట్‌ మీద మీరు పిడిగుద్దులు 
కురిపించరు! ఓ చేతి గడియారాన్ని గోడరేసి కొడ్తూ ఉండరు! మన వద్ద 
అత్యంత సమర్థవంతంగా పనిచేసే ఓ రేడియో యంత్రం క Ea 
“మెదడు”, దీన్షి మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. తీవ్రమై 


ండా కాపాడుకుంటూ ఉండాలి. మనం ఉద్వేగానికి 


(shocks) తగలకు జ మ 


ప ఒక విధమైః 
లోనైనప్పుడూ, నిరాశా నిస్ట్రహలకు లోనైనప్పుడూ మై 
207 


మరణం లేని మీరు 


రోటీపాంగ్‌ రాంసా 


మన మెదళ్ళో న్యష్టిస్తూ ఉంటాం. అలాంటప్పడు బయటినుంచి వస్తున్న 
తరంగాలు మనకు అందవు. కేవలం వృధా ప్రయత్నంతో కాలయాపన 
మాత్రం జరుగుతుంది. టెలీపతీ విద్యను సాధించడానికి మనం మొట్ట 
మొదటిసారి ప్రయత్నిస్తూ ఉన్నప్పడు 'గొప్ప ఫలిత' మేటీ మనకు కనిపించదు. 
కాబట్టి, ఇప్పుడు ప్రశాంతంగా ఉండడం ఎలాగో నేర్షకుందాం. 
మనం ఆలోచించినప్పడల్లా మన మెదడులో విద్యుత్తు తయారవు 
తుంది. బలమైన ప్రేరణ ఏదీ లేకుండా, ప్రశాంతంగా మన ఆలోచన 
సాగినప్పడు పుట్టే విద్యుత్తు ఒకే విధమైన అనుకంపనా వేగంతో తరంగాల్లో 
హెచ్చి తగ్గులు లేకుండా సాఫీగా సాగుతూ ఉంటుంది. ఎప్పుడైన ఓ 'శిఖర 
కెరటం) ఎత్తు ఎక్కునైవే ఆ అలజడి కారణం మరేదో ఆలోచన సాఫీగా సాగే 
మన ఆలోచనలను భగ్నం చేస్తోందని అర్థం చేసుకోవాలి. కాబట్టి, మనం 
మన మెదళ్ళలో సాగే రకరకాల సంకల్పాలూ భయాందోళనలూ మన 
ఏకాగ్రతను భగ్నం చేస్తాయని అర్థం చేసుకోవాలి. కాబట్టి, మనం మన 
ఆలోచనాసరళిలోకి “భయమూ - నిరాశొలను ఏ మాత్రం రానీయకూడదు. 
అన్ని వేళల్లోనూ మనం ఆత్మనంయమనాన్ని పొంది ఉండాలి. 
ప్రశాంతంగా ఉండడాన్ని అలవాటు చేసుకోవాలి. బట్టల్ని వాషింగ్‌మెషిన్‌ 
ల్లోంచి తీసి బయట ఆరేయాలని అనుకుంటున్న నమయంలో, చేతుల 
నిండా నీళ్ళు ఓడుతున్న బట్టలు ఉన్నప్పుడు టెలిఫోను మోగితే మనకు చిరాకు 
పుట్టుకు రావడం సహజమే. చాలా తక్కువ ధరతో ఓ కానుకతో బాటు 
వస్తవుల్ని అమ్ముతోంటే కొందామని హడావిడిగా షాపుకువెళ్తే, అప్పటికే అన్ని 
వస్తువుల్ని అమ్మివేయబడి ఉంటే మనకి ఉద్వేగం రావడం సహజమే. కానీ, 
ఇవన్నీ భౌతిక ప్రపంచానికి మాత్రమే సంబంధించినవని అర్ధం చేసుకోండి. 
శరీరాన్ని వదలిపెట్టి, ఈ భూమి వదలిపెట్టి వెళ్ళిపోయేటప్పడు ఈ వస్తువులు 
ఏదీ మనకు పనికెరావనే సత్యాన్ని గ్రహించండి. భూమితో మన సంబంధం 
అంతమయ్మేనాటికి మనం వస్తువుల్ని “సూపర్‌బజార్లో కొంటున్నామా? లేక 
వీధి చివర్లో కొంటున్నామా?” అనే విషయానికి ఏ ఉపయోగమూ ఉండదని 
తెలునుకోండి. ఈ మాటను మళ్ళీమళ్ళీ చెప్పుకుందాం. (ఇంతవరకూ దీన్ని 
208 


మీరు చదివి ఉండకపోతే!) “ఈ జవ్మ నుంచి ఇంకో జవ్యలోనికి మనం 
బక్క పైసా డబ్బుల్ని కూడా తీసుకెళ్టలేం; కానీ, మనం నేర్మకున్న విద్యల, 
అనుభవాలనారం మాత్రం మనతోబాటు వస్తుంది” ఈ జ్ఞానమే మనకు 
ఇంకో జథ్య ఎలా ఉండాలో నిర్ణయింపబడే విధానానికి దోహదకారి 
అవుతుంది. కాబట్టి, ఏ జ్ఞానాన్ని మనం మనతో బాటు వట్టుకుని 
తీసుకెళ్ళగలుగుతామో ఆ జ్ఞానాన్నే ఇప్పడు సంపాదించుకునే ప్రయత్నాన్ని 
చేద్దాం. ఇప్పటి ప్రజలందరూ డబ్బు పిచ్చి పెట్టుకునీ, వస్తు వ్యామోహం 
పెట్టుకునీ ఉన్నారు. కెనడా, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లాంటి దేశాలు తప్పుగా 
తాము “సంపన్నదేశాల” మనుకుంటున్నాయి. ఈ దేశాల్లోనే ప్రజలందరూ 
అప్ప్నలో మునిగి తేలుతున్నారు. ఫైనాన్స్‌ కంపెనీల నుంచి (ఇదివరకు 
“వడ్డీవ్యాపారులు” అనే పేరుండేది వీళ్టకి. ఇప్పుడు మెరిసే క్రోమియమ్‌ 
బోర్డ్‌లను తగిలించుకుంటున్నారు జనాల కందరికీ కొత్తకార్లు - కావాలి. 
అందరూ ఎప్పడూ పరుగులు పెడుతూనే ఉంటారు. జీవితంలో ముఖ్యమైన 
వాటి గురించి ఆలోచించే సమయం దొరకనే దొరకదు టిళ్ళకి. అనవసరపు 
విషయాల వెనుక తిరుగుతూ ఉంటారు. మనకు పనికొచ్చేవి ఏమిటంటే 
మనం నేర్చకున్నవే. ఇవే మన వెంట వస్తాయి. మనం పోయేప్పుడు మనతో 
బాటు తీసుకుపోలేని డబ్బులూ, వస్తవులూ (ఏవయినా ఉంటే ఇల్లాంటి 
వన్నింటినీ ఇంకొకళ్ళు దుర్వినియోగం చెయ్యడానికీ, విచ్చలవిడిగా 
ఖర్చచేయ్యడానికి వదలిపెట్టేసయ్యాల్సి వన్తుంది! అందువల్ల, మనతో బాటు 
తీసుకెళ్ళేందుకు పనికొచ్చే జ్ఞానాన్ని మాత్రమే నేర్చుకుందాం. 

ప్రశాంతతను పొందడానికి అత్యంత సులభపద్ధతి - “ఒకే విధమైన 
పద్దతి క్రమంతో శ్వాసక్రియను జరపడం”. చాలా వుంది, దురదృష్టవశాత్తూ, 
గాలిని లోపలికి బలంగా లాక్కుంటూ, బయటికి ఊదుతూ శ్వాసక్రియను 
జరుపుతూంటారు. మెదడుకు ప్రాణవాయువు అందే అవరాశాన్ని ఇవ్వకుండా 
రొప్పుతూ ఉంటారు. సృష్టిలో గాలి చాలా తక్కువగా ఉన్నట్లు అనుకుంటారేమో 
గాలిని వేగంగా మింగుతూ బలంగా కక్కుతూ ఉంటారు. వాళ్ళ పీల్చే గాలి 
బాగా వేడిగా ఉన్నట్లు ఇలా అది లోపలికి వెళ్ళగానే, అలా దాన్ని బయటకు 

209 


[16] 


మరణం లేని మీరు 


లు 
తరిమేయాలని బెంగపెట్టుకుంటున్నట్లు ఆ పనిని చేనూ మళ్ళీ ఇంక 
మం 0; 


గుటకవేసేందుకు సిద్ధపడుతూంటారు. 

మనం గాలిని నెమ్మదిగా గాఢంగా తీసుకోవడం నేర్చుకోవ్యా 
ఊపిరితిత్తుల్లో ఉన్న పాత గాలిని పూర్తిగా బయటకు పంపించెయ్యా సా 
పై పైనే గాలి తీసుకుంటూ ఉంటే ఊపిరితిత్తుల్లో పాడయిపోయిన తం 
మిగిలిపోయే ఉంటుంది. ఊపిరితిత్తుల్లో గాలి ఎంత తిరుగుతుందో అంత్ర 
బాగా మన మెదడు పనిచేస్తూ ఉంటుంది. మన జీవితం ఆక్షిజన్‌ మీదే 
ఆధారపడిఉంది. ముఖ్యంగా మన మెదడుకి చాలా ఆక్టినన్‌ కావాలి, 
మెదడుకు ఆక్షిజన్‌ తగ్గిపోతే మనకు అలసిపోయినట్లు అనిపిస్తుంది, 
నిద్రపోవాలినిపిన్నుంది. మన వనుల వేగం వద్గిపోతుంది, తతి 
ఆలోచించడం కూడా కష్టమవుతుంది. కొన్ని సార్లు తీవ్రమైన తలనొప్పి 
ప్రారంభం కావచ్చు. అప్పడు మనం బయటికి వెళ్లి కాస్త మదలు గాలిని 
పీల్చకుంటే ఆ తలనొప్పి తగ్గిపోయి, మెదడుకు తగినంత ఆక్షిజన్‌ తప్పక 
అందాల్లిందేనని మనకు బుజువవుతుంది. 

క్రమవద్దతిలో శ్వాన తీనుకుంటే కలతవడ మనను 
కుదుటపడుతుంది. మీకు ఎవరిమీదయినా పిచ్చికోపం వచ్చేసి వాళ్ళని 
'చావగొడదా' మనంత ఉద్రేకంతో ఉన్నారనుకోండి. అట్లాంటప్పడు అందుకు 
బదులుగా గాఢంగా ఓ సారి శ్వాన తీసుకోండి - ఎంత గాఢంగా తీసుకుంటే 
అంత మంచిది - తీనుకుని కొన్ని సెకండ్ల వరకూ ఆ శ్వానను బిగబట్టి అటు 
తరువాత నెమ్మదిగా ఆ గాలిని విశ్వసించండి. ఈ విధంగా గాఢంగా ఊపిరి 
తీసుకుంటూ, కాసేపు లోపల నిలిపి ఉంచుతూ, నెమ్మదిగా వదిలి పెట్టేపనిని 
కొన్నిసార్లు మీరు చేస్తే మీరు ఎప్పడూ ఊహించనంత త్వరలోనే ప్రశాంతతను 
పొందుతారు. i 

వేగంగా గాలిని తీసుకోవడం, వేగంగా గాలిని వదిలి పెట్టడం 
మానండి. నిదానంగా ఊపిరితీసుకుంటూ ప్రాణశక్తిమీలోకి వస్తున్నట్లు 
ఉహించండి. నిజంగా జరిగేది యిదే. ఇప్పడు మేం చెప్టబోయే ఈ పద్ధతిని 
అభ్యసించి చూడండి మీరొమ్మును వీలయినంత లోపలికి తీనుకుని 

210 


లోబోనౌంగ్‌ గాంనా 
EF 


మీ ఊపిరితిత్తులలోని గాలిని మొత్తం బయటికి తరిమేసే ప్రయత్నం 
చెయ్యండి. గాలి కోనం మీ నాలుక బయటకు వంపించేందుకు 
ప్రయత్నించండి. తరువాత నుమారు వది సెకండ్ల నమయంలో 
మీ ఊపిరితిత్తులను గాలితో పూర్తిగా నింపుకోండి, మీ రొమ్మును పూర్తిగా 
వ్యాకోచింపజేయండి. వీలయినంత అధిక మొత్తంలో మీ ఊపిరితిత్తులు 
నిండాలి. నిండాక, ఇంకొంచెం గాలిని లోపలికి త్రోసేందుకు ప్రయత్నించండి. 
లోపలికి తీసుకున్న గాలిని నెమ్మదిగా - సుమారు ఏడు సెకండ్ల సమయాన్ని 
తీనుకుని - బయటకు వంవించండి. గాలి వూర్తిగా వెళ్ళిపోవాలి. 
మీ కండరాలని లోపలికి కుంచింవజేసి మొత్తం గాలిని బయటకు 
తోసెయ్యాలి. ఈ విధంగా అరడజను సార్లు చేస్తే చాలా మంచిది. 
మీ అందోళనలూ, నిరాశా నిన్సహలూ అన్నీ ఎగిరిపోయి న్వన్గత 
చేకూరుతుంది. ప్రశాంతత నెలకొంటుంది. 

మీరు ఏదయినా ఇంటర్వ్యూకు వెళ్ళాలనుకోండి. మీరు ఉద్విగ్హంగా 
ఉండొచ్చు. ఈ ఇంటర్వ్యూలో విజయాన్ని సాధించడం మీకెంతో అవశ్యం 
కావచ్చు. ఒక పని చెయ్యండి. కొన్నిసార్లు గాఢంగా శ్వాన తీసుకుని 
వదిలిపెట్టండి నెమ్మదిగా వరుగెత్తుతున్న మీ 'పల్గొ (నాడికొట్టుకోవడం) వేగం 
తగ్గడం మీరు గమనించవచ్చు. క్షణాల్లో మీకు ప్రశాంతత ఏర్పడుతుంది. 
మీ ఆత్మవిశ్వాసం ఉప్పాంగుతుంటి. విచారం, అందోళనా మాయమవుతాయి. 
మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నవాళ్ళు మీ ప్రశాంతతకూ, ఆత్మవిశ్వాసానికీ 
ముగ్భులవక తప్పదు. ప్రయత్నించి చూడండి! 

రోజుకి ఎన్నిసార్లు మనం కృంగివోతూ ఉంటామో, ఎన్నిసార్లు కోపంతో 
రేగుతూ ఉంటామో గమనిస్తే దడపుట్టక మానదు. ఈ కోపతాపాలు మనకు 
ఎంతో హానిని కలిగిస్తాయి. 'నాగలకత' అనే మూట దాని వృతిగేక అర్థాన్నే 
మనకు నిరూపిస్తోంది. ఈ నాగరికతా బంధంలో మీరు ఎంతగా 


చిక్కుకుంటారో ప్రశాంతతను సాధించడం అంతగా కష్టమవుతుంది. 

పల్లెసీమల్లో నివసించేవాళ్ళు నగరాల్లో బ్రతికేవాళ్ళకన్నా చాలా ప్రశాంతంగా 

ఉంటారు. మన మనస్సుల్ని మనం అదుపులో ఉంచుకునే ప్రయత్నం 
211 


మరణం లేని మీరు 


చెయ్యడం ఎంతో అవసరం, ఎప్పడూ విసుక్కుంటూ ఉండేవాః 
తెచ్చుకుంటూ ఉండేవాళ్టలో జీర్ణరసాలు ఎక్కువగా స్రవించి వాటి సాంద్రత 
మరింత ఎక్కువై ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఈ జీర్ణరసాలు నిజానికి ఆమ్లాలు 
(గం169) . ఈ ఆమ్లాల శక్తి పెరిగేసరికి జేర్ణకోశపు రక్షణ పొరలను ఇవి 
కరిగించేస్తాయి. జీర్ణకోశంలో 'అల్సర్లు' వస్తాయి. బాధా, నిరాశా కూడా 
కలుగుతాయి. 'ఇర్రిటేషన్లు' ఎక్కువగా ఉన్నవాళ్ళకే ఈ 'కడుపులో పుళ్ళు 
వస్తాయని డాక్టర్లు చెప్తున్నప్పుడు మీరు వినే వుంటారు. ఈ 'ఇర్రిటేషన్స్‌ 
గురించి ఆలోచిద్దాం, “వంటగ్యాన్‌కి డబ్బులు ఎక్కడ నుంచి పట్టుకు 
రావాలో” అని తలపట్టుకుని కూర్చోవచ్చు. ఎలక్ట్రిసిటీ డిపార్టుమెంటు నుంచి 
మీ కరెంటు మీటర్షి పరీక్షించడానికి వచ్చిన మనిషి మీ పనులు సాగకుండా 
'ననా పెడ్తూ ఉండవచ్చు. “పోస్టులో దిక్కుమాలిన 'సర్కులర్లు' మనకే 
ఎందుకు వొన్తుంటాయి? వాళ్ళ దగ్గరే తగలబెట్టుకోవచ్చు కదా వాళ్ళు? 
మనదాకా ఎందుకూ?” ఇలాంటి గొడవల్ని మీ బుర్రలోకి ఎక్కించుకుని 
కలత చెందకండి. మీకు మీరే ఈ ప్రశ్న వేసుకోండి. “ఇంకో యాభైయ్యో, 
వందో సంవత్సరాల తరువాత ఈ గొడవలకు అర్ధం ఏమయినా ఉంటుందా?” 
అని. మీ మనను పాడయినప్పుడల్లా, చింత మీకు వట్టుకున్నప్పడల్లా 
కోపతాపాలూ, ఉద్రేకాలూ, భంగపాట్లూ, కలిగినప్పడల్లా ఇలాంటి ఆలోచననే 
మీరు చెయ్యండి. - “ఈ గొడవలూ, ఈ చింతలన్నీ యాభైఏళ్ట తరువాత 
కూడా ఇప్పటి ప్రాధాన్యతనే కలిగి ఉంటాయా? వీటి విలువ ఏమిటి?” 


జ్ఞలో, కోపం | 


'నాగరికత' కూడా మన ఓర్చుకు ఓ పరీక్షే ప్రపంచంలోని అందరూ | 


ప్రోరై మనలో అసహజమైన మానసిక అలజడులను కలిగిస్తూంటారు. మన 
మెదళ్ళలో అస్వాభావికమైన తరంగాల్ని రేకెత్తిస్తూ ఉంటారు. మన మెదళ్ళలో 
తయారయ్యే విద్యుత్తును ఎక్కువ చేన్తూ ఉంటారు. మామూలుగా 
ప్రశాంతంగా ఆలోచన సాగుతున్నప్పుడు మన మెదళ్ళలో ఓ క్రమపద్ధతిలో, 
ఏ అలజడీ లేకుండా, ఒకే స్థాయిలో ఈ తరంగాలు బయల్వెడుతూ 
ఉంటాయి. కొన్ని యంత్రాల సహాయంతో డాక్టర్లూ, మనం కూడా వీటిని 
గమనించవచ్చు. మానసిక రుగ్మత ఏదైనా ఓ రోగికి వుందన్న అనుమానం 
212 


లోబోనొంగ్‌ రాంపా 
aE... మం 


రాగానే డాక్టర్లు చేసే మొదటి పని ఇదే! ఓ పేపర్‌ రిబ్బన్‌ మీద ఈ రోగి 
మెదడు నుంచి వస్తున్న తరంగాలకు అనుగుణంగా తయారయ్యే ఓ గ్రాఫ్‌ను 
చిత్రించి ఆ 'గ్రాఫ్‌ను పరీక్షిస్తూంటారు - సాధారణ మానవుడి గ్రాఫ్‌లతో 
పోల్చి ఓ జబ్బును ఆ రోగికి నిర్ధారిస్తారు. ఈ తరంగాల ఉద్విగ్షత తగ్గితే 
మానవుడికి సహజస్థితి (normalcy) నెలకొంటుందని ప్రాచ్యవైద్యులకు 
ఎప్పటినుంచో తెలును. ఎన్నో తంత్రాల ద్వారా ఓ మానసిక రోగిని, 
మామూలు మనిషిగా వాళ్ళు చేయగలిగి ఉండేవాళ్ళు 
స్త్రీలకు, ప్రత్యేకించి బుతుక్రమం అగిపోతున్న సమయాల్లో మానసిక 

తరంగాల నిర్మాణ, ప్రసార ప్రక్రియల్లో గణనీయమైన మార్పులు చోటు 
చేసుకుంటాయి. శరీరంలోని కొన్ని గ్రంధుల్లోంచి స్రవించే రసాయనాలు 
పూర్తిగా ఆగిపోవడం గానీ, దారి మళ్ళింపు ద్వారా గానీ, కొన్ని శారీరక 
మార్పులతో బాటు మానసిక ప్రవృత్తిలో కూడా మార్చు చోటుచేనుకోవచ్చ. 
ఇంకొకళ్ళ మాటలను విని తమ జీవితంలో ఘోరమైన మార్పు జరగబోతూ 
ఉందని కొందరు “గోరంతని కొండంత"”గా ఊహించి తీవ్రంగా ఆలోచించి, 
ఆలోచించి నిజం చేనుకుని జీవితాన్ని తమ చేతుల్లో తామే పాడు 
చేసుకుంటారు. సరియైన అవగాహన ఉంటే ఏ ఉపద్రవాలూ జరుగవు. 
హిస్టెరెక్టమీ” ఆపరేషను చేయించుకున్న కొందరు స్త్రీల పరిస్థితి ఇంకా 
దురదృష్టకరంగా ఉంటుంది. స్త్రీలకు బలవంతంగా బుతుక్రమాన్ని పాడు 
చేసే ఓ పద్దతే ఈ ఆపరేషను. స్త్రీలకు ఏదో జబ్బో మరో బలవంతమైన 
కారణమో ఉంటే తప్ప ఈ శస్త్రచికిత్స చెయ్యరనుకోండి. కానీ, జరిగే ఫలితం 
ఇంకోరకంగా పరిణమిస్తుంది. ఆ స్త్రీ మెదడులో ఓ తుఫాను రేగుతుంది. 
కొంతమందికి మనఃస్థిమితం కూడా తప్టవచ్చు. తగిన పద్ధతిలో వ 
తగినంత సానుభూతీ వుంటేనే అలాంటి దీనురాళ్టకు స్వస్థత చేకూరు a 
శరీరంలో విద్యుత్తు పుడుతూ ఉంటుందని గుర్తుచేయడానికే ఇదం 

ప క ప నుంచి విద్యుత్తు ఒకే స్థాయిలో 
చెప్పవలసి వచ్చింది. ఈ శరీరపు యంత్రం 
స్థిరంగా తయారవుతున్నప్పడు మనం ల కరర మన ప్రశాంతత 
చింతల, కోపతాపాల వల్ల ఈ విద్భుత్తులో తేడాలు ఏర్పడినా, మన బ్ర 

213 


మరణం లేని మీరు | 


తాత్కాలికంగా దెబ్బతిన్నా, మళ్ళీ ఈ విద్యుత్తు సరిగ్గా వునరుధ్ధరింప్ర 


ఇంకో పాఠంలో - మనం కద్మసిడ్ధాంతం గురించి చర్చించుకున్నప్పుడు - 
మరింత స్పష్టంగా, వివరంగా తెలుసుకుందాం. 

శాంతంగా ఉండడం మాత్రం మరువకండి. ప్రశాంతత్త్వానన్ని 
సాధించడం మరువకండి. మనం వల్లించుకునే ఆంక్షలూ, అడ్డంపడే 
గాడిదల్లాంటి ఆడ్డంకులూ ఇవన్నీ కొన్ని సంవత్షరాల తరువాత నిజానికి 
ఏ మాత్రం లెక్కలోకి రావని అర్థం చేనుకోండి. “చిన్న చిన్న ముళ్ళు 
గుచ్చుకున్నట్లు”గా వీటిని గ్రహించండి. చిన్ని చిన్ని చికాకు పుట్టించే 
విషయాలలాగే ఇవ్‌ మాయమైపోతాయి కొంతకాలానికి. ఈ చిన్ని చిన్ని 
ఇబ్బందుల్ని అవి ఎక్కడ ఉండాలో అక్కడే ఉంచండి. మీ మనస్సులో శాంతి 
నిండాలంటే, ప్రశాంతత పెంపొందాలంటే ఇదంతా మీరు గుర్తుంచు 
కోవాల్సిందే. అంతేకాక, మీరు చెయ్యాల్సిందల్లా కేవలం ఎరుకతో గాలి | 
పీల్చకోవడమే. మీ మెదడుకు కావలసినంత ఆక్షిజన్‌ అందజేయగలిగితే 
చాలు. ఈ చిన్ని చిన్ని ఇబ్బందులన్నీ యాభైఏళ్ళ తరువాత ఏ మాత్రం 
లెక్కకురావని తెలుసుకోండి. ఈ ప్రన్తుతపు కట్టుబాట్లకు నిజంగా ఎలాంటి 
ప్రాముఖ్యతా లేదని మీకు అర్థమవుతుంది. 

214 


లోబీనాంగ్‌ రాంనా 


నక 
మనం ఎక్కడికి చేరుతున్నావో అర్హమయిందా? మనం 
ఊహించుకునే ఉపద్రవాలేవ్‌ నిజానికి జరుగవని మీకు అర్ధమయ్యేలా 
చెయ్యడానికే! ఏ విషయమో మనల్ని బెదిరిస్తూ ఉంటుంది. ఏదో కీడు 
నాటిల్లుతుందని మనకు అనిపిస్తూ ఉంటుంది. వెర్రిగా ఆవేశాలతో మనల్ని 
మనమే భయపెట్టేసుకుంటాం. నిజంగా మనం ఎక్కడున్నామో తెలియని 
పరిస్థితిలలో అల్లల్లాడుతూ ఉంటాం. ఇదంతా అయ్యాక మన భయాలకు 
అర్ధమే లేదని మనకు అర్థమవుతుంది. మనం భయపడ్డవి ఒక్కటీ జరుగవు! 
మనం ఉట్టివుణ్యానికి భయపడినట్లు అర్థమవుతుంది. ఎంతో “ఎడ్రీనలిన్‌” 
మనలో వనిచేన్తూ మనల్ని ఉరుకలెత్తిన్నూ ఉంటుంది. చివరికి 
నీరసపడిపోతూ బహూశా వణురుతూ ఉంటాం. ప్రపంచంలో చాలా గొప్ట 
వాళ్ళు చెప్పిన మాట ఏమిటంటే తాము ఎంతో భయపడ్డవేదీ వాస్తవంలో 
జరగలేదనీ, తాము అనవసరంగా వాటి గురించి 'వర్రీ' అయ్యామనీ, కాలాన్ని 
వ్యధా చేను కున్నామనీ! మీరు ఇబ్బందిలో ఉంటే మీకు వ్రశాంతత 
ఎక్కడుంటుంది? మీరు అల్లకల్లోలంతో ఉంటే మీకు శాంతి ఉండే 
అవకాశమే ఉండదు. ఇలాంటి స్థితిలో “టెలిపతిక్‌' సంకేతాలని మీరు గ్రహించే 
మాట అటుంచి మీరే ఓ రేడియో స్టేషన్‌లాగా గోలన్‌, మీ గజిబిజి 
ఆలోచనలని, మీ నిరాశా నిన్పహల్నీ ప్రసారం చేస్తూ ఉంటారు. ఇలాంటి 
మీ ప్రసారాల వల్ల ఇంకొకళ్ళకి అందాల్సిన సంకేతాలు కూడా అందకుండా 
పోతాయి, కాబట్టి, మీకోసం, మ్‌ చుట్టుప్రక్కల వాళ్ళకోసం కూడా క 
ప్రశాంతంగా ఉండడం అభ్యాసం చెయ్యాలి. మీకు వస్తున్న చిన్ని గ్‌ 
అడ్డంకుల్ని చిన్ని చిన్ని ప్రతిబంధకాలుగానే ప మిమ్మల్ని 
పరీక్షించేందుకే అది వస్తున్నాయని మీరు తెలును! 


ంతో 
ప్రశాంతతను అభ్యసించండి. మీ కష్టాలను సరయిన దృక్టథ! 


ఉండడం 
రాత్రికి సినిమాకు వెళ్ళకుండా 
చూడడాన్ని అభ్యసించండి. ఈ రాత్రి జ wees 


'హింసి లాగే మీకు అనిపించవచ్చు. పైగా ఈ ఉదం౭జేపేంతలి 
రోజు కావడం దుర్భరం! కానీ, ఇదే మీ ప్రపంచాన్ని పా ముం 
ముఖ్యమైన విషయం మాత్రం కాదు. మీరు జ్ఞానార్జన చేయ' 

ష్‌ 215 


మా సలహా ఏమిటంటే సుఖంగా పడుకుని రిలాక్ట్‌కండి. పడుకుని 


ఇబ్బందిలేకుండా ఏ కండరాల్లోనూ టెన్నను లేకుండా సర్దుకోండి. తేలికగా 


చేతుల్ని కట్టుకుని గాఢంగా క్రమపద్దతిః 


| భంగా అభ్యసించడాన్ని సాగిస్తూ 
ఉంటే నిజంగానే ధైవికంగా చీ మీటకు శాంతి ప్రసరించడాన్ని మీరు 
గమనించవచ్చు. మళ్ట్జి అసంబద్దమైన ఆలోచనలు అపశ్ళతీ ఎప్పడూ మీ 
ఆలోచనలలో దొర్లకుండా చూసుకోండి. మీ ఆలోచనలు ఎప్పుడూ శాంతి 
మీదా, ప్రశాంతత మీదా, సుఖం మీదా మాత్రమే పరిభ్రమిస్తూ ఉండాలి. 
శాంతి కోసం ఆలోచన చేస్తే శాంతే మీకు లభిస్తుంది నుఖం గురించి 
మీరు ఆలోచిస్తే నుఖం మీకు అభిస్తుంది. ఈ పాఠాన్ని ముగించే ముందు 
ఓ మాటని మేము మీకు చెవ్ప్షదలచాం,. అందరూ తమకున్న ఇరవై 
నాలుగుగంటల నమయంలో కేవలం ఓ పదినిమిషాల సమయాన్ని 
ఈ శాంతి సాధన కోసం కేటాయించుకోగలిగితే, ఈ భూమ్మీద డాక్టర్లు 
అందరూ నిరుద్యోగులైపోతారు! వాళ్ళు నయం చెయ్యడానికి భూమి మీద 
జబ్బులేవ్‌ ఉండవు కనుక! 


216 


ఇరవై ఒకటవ పాఠం 
వహ దికటన బారం 


ఈ పాఠంలో మనం అందరికీ ఇష్టమైన 'బెలీపతీ' (భావగ్రాహక 
ప్రసారణ విద్యను గురించి నేర్చుకోబోతున్నాం. రేడియో తరంగాలకూ మానవ 
మస్తిష్కం నుంచి వెలువడే తరంగాలకూ పోలిక గురించి మేము మరీ 
మరీ ఎందుకు రెట్టించి చెబుతున్నామనే అంశం మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ 
ఉండొచ్చు. దీన్ని గురించిన విషయాల గురించి ఈ పాఠంలో మీకు అందే 
జ్ఞానం వల్ల మీకు పరిపూర్ణ జ్ఞాన అవబోధ, పతకము os 
మేము ఆశిస్తున్నాం. తొమ్మిదవ చిత్రాన్ని క మ br 
శిరస్టూగా అభివర్ణిస్తున్నాం. దీనిని “ప్రశాంతంగా అ క్‌ 
ఎందుకు జత గలువుతున్నామంటే అలాంటి స్థితి నెలకొంటే తప్ప టెలీపతీ 
గానీ, యోగడ్యష్టి గానీ, సైకోమెట్రీ గానీ - ఈ విడ్యలేవీ మనం 
అసాధ్యం కాబట్టి, అంచేతే ఈ విషయాల గురించి ఇంతకు ముందు కః 
(అనహ్మం పుట్టేంతవరకూ' అనుకుంటున్నారా?) మనం Ss ES 
మనతో మనం స్వాంతనతో ఉంటే తష్ట అభివృద్ధిని సాధిం 1 a 

ఈ ఉదాహరణని గమనించండి. ఓ బాయిలర్‌ ఫ్యాక్టరీ వ 
ఇల్లుంటే శ్రావ్యమైన సంగీత మాధుర్యాన్ని మీరు న 
గంతులు వేస్తూ గొంతులు చించుకుంటూ పాటలు అ 
గోల మధ్య రేడియోలో నుంచి వచ్చే శాస్త్రీయ నంగీతాన్నో 


217 


మరణం లేని మీరు 


నచ్చే సంగీతాన్నో మీరు వినగలరా? ఊహు! వీలుకాదు. మీరు రేడియో; 
కట్టేస్తారు, లేదా అందరీ “నోర్లు మూసుకోండి” అనైనా చెబుతారు! 
ఈ ప్రశాంతంగా ఉండే శిరస్సు చిత్రాన్ని మీరు పరికిస్తే అందులో 
మీ తలలో వివిధ “గ్రాహకాలు” ఉన్నట్లు అద్ధం చేనుకోగలుగుతారు. 
మీ శిరస్సులో “గ్రాహకాలు” ఉన్నట్లు అర్ధం చేసుకోగలుగుతారు. మీ శిరన్నలో 
“హలొ (ఆరా-లేక దివృప్రకాశం) కనిపించే ప్రదేశం దగ్గర్లోనే 'టెలీపతి'క్రి 
నంబంధించిన తరంగాల్ని గ్రహించగలిగే ప్రదేశం ఉన్నట్లు మీరు 
గమనించవచ్చు. మిగతా తరంగాలు పరిజ్ఞానం గురించి మరోసారి 
మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి 'టెలీపతీ' గురించిన చర్దను సాగిద్దాం. మనం 
ప్రశాంతంగా ఉన్నప్పడు మనకు ఎన్నో 'స్టందనలు అనుభవంలోకి వేస్తాయి, 
ఈ “స్పందనలు” అన్నీ ఇతరుల మస్తిష్కాల్లోంచి విడుదలై ప్రసారమవుతున్న 
రేడియో తరంగాల వంటి తరంగాల వంటివేనని మీరు అద్ధం చేసుకోవాలి. 
ఈ తరంగాల్ని మన టెలిపతిక్‌ గ్రాహకాలు గ్రహించగలుగుతాయి. వాటికోసం 
ఎదురు చూస్తూన్న మెదడు సంకేతాలను అవి అందించగలగుతాయి. 
చాలామందికి ముందుగా జరుగబోయే విషయాల గురించిన జ్ఞానం 
ఉంటుంది. ఏదో జరుగబోయేట్టూ, అందుకు తగిన విధంగా తాము ఏ 
చర్య తీసుకోవాలో కూడా చాలామందికి చాలా సమయాల్లో ముందుగానే 
తెలుస్తూ ఉంటుంది. ఈ జ్ఞానాన్ని గురించి అంతగా తెలియని వాళ్ళు దీన్ని 
ఓ “అనుభూతి” గానే అనుకున్నా నిజానికి ఇది మన అచేతన మస్తిష్కం, 
మరి ఇంకొకళ్ళ అచేతన మస్తిష్కం మధ్య జరిగే మానసిక రేడియో ప్రసారాల 
ఫలితమేననీ - అచేతనంగా చేసే “టెలీపతీ” యేననీ మనం గ్రహించాలి. 
“నవజ అవబోధన” (intuition) కూడా ఇలాంటిదే. న్రీలకం 
పురుషులకన్నా ఎక్కువ సహజ అవబోధన ఉంటుంది. తమ అతివాగుడును 
అదుపుచేసుకోగలిగితే పురుషుల కన్నా స్త్రీలకే ఈ “సహజ అవబోధన" 
ఎక్కువగా సిద్ధిస్తుంది. 'టెలీపతీ' శక్తి సాధారణ మానవుడికన్నా స్త్రీకే ఎక్కువగా 
ఉంటుంది. స్త్రీల మెదళ్ళు పురుషుల మెదళ్ట కన్నా చిన్నవిగా ఉంటాయని 
చెప్తూంటారు. కానీ, ఇవేవీ నిజమైన అభ్యంతరాలూ ప్రతిబంధకాలూ కావు. 
218 


నైనా 


లోటోవొంగ్‌ రాంనా 


మెదడు పరిమాణాల గురించీ, తెలివి గురించీ రెండింటి మధ్య సంబంధం 
గురించీ పనికిరాని చెత్త విషయాలు వ్రాయబడ్డాయి. ఆ మాటలన్నీ 
సత్యాలయితే, మానవులకంటే ఏనుగులకే ఎక్కువ తెలివితేటలు ఉండాలి! 
ఓ స్తీ మెదడు లోపలికి వచ్చే తరంగాలతో సులభంగా అనుసంధానం చెంది 
ప్రతిస్టందిస్తుంది. రేడియో పరిజ్ఞానంతో ఈ మాటని చెప్పాలంటే, - పురుషుడి 
మెదడుకంటే బాగా - “ట్యూన్‌” చెయ్యడానికి వీలయిన రేడియోనే ఈ స్తీ 
మెదడు. ఈ విషయం నచ్చితే నులభంగా అర్థం చేనుకోవడానికి 
ఈ ఉదాహరణ సహాయకారి అవుతుంది - మీకు ఈ ఉదాహరణ నచ్చితే. 
పాతకాలపు రేడియోలను మీరు ఉపయోగించి ఉన్నారా? ఈ వాల్వ్‌ రేడియో 
కొత్తగా మార్కెట్‌లోకి వళ్చన రోజుల్లో వాల్వుల ఫిలమెంట్లలోకి సరియైన 
'ఓల్టేజి వచ్చేలా ముందు ఓ అమరిక చేయాల్సి వచ్చేది. నెమ్మదిగా తిరిగే 
“ట్యూనింగు” మీటలను (4౧009) ఓర్పుతో తిష్టవలసి వచ్చేది. రేడియో లోపలి 
తీగచుట్టల్ని కూడా బహూశా కదలించవలసి వచ్చేది. వీటన్నింటితోబాటు 
'వాల్యూమ్‌ కంట్రోల్‌ ఉండనే వుంది. ఎంతో కుస్తీ పడితే తప్ట ఓ లోకల్‌ 
స్టేషన్‌ లోంచి వస్తున్న ప్రసారాల్షి ఈ వాల్వ్‌రేడియోలతో ట్యూన్‌ చెయ్యడం 
సాధ్యం అయ్యేది కాదు. ఇప్పటి కొత్త ట్రాన్సిస్టర్‌ రేడియోలతో దీన్ని పోల్చి 
చూడండి. జేబులోంచి ఓ చిన్న రేడియోను బయటకి తీసి - 'ఆన్‌' చేసి, 
జక్క వ్రేలితోనే ఓ చిన్ని చక్రాన్ని తిప్పుతూ, ప్రపంచం అవతలివైవు ఉన్న 
టఓ స్టేషన్‌ని సులభంగా ట్యూన్‌ చేనుకోవచ్చు. ఓ స్త్రీ మనస్సును ఈ ట్రాన్సిస్టర్‌ 
రేడియోతో పోల్హవచ్చు. ఓ స్త్రీ మెదడు చాలా సులభంగా 'ట్యూన్‌' అతులు. 
ఇక్కడ మనం కవలపిల్లల గురించి కూడా ఓ మాట చెప్పకోవాలి. 
కవల పిల్లలు ఎంతో దూరంలో విడివిడిగా ఉన్నా, ఇద్దరి మధ్యా మానసికంగా 
ఓ బలమైన సంబంధం ఏద్దడి ఉందని మనకు తెలుస్తోంది. ఈ కవలల్లో 
బకడు ఉత్తర అమెరికాలోనూ, ఇంకొకడు దక్షిణ అమెరికాలోనూ ఉన్న 
ల ద్దరికీ రెండోవాడు 
అఇద్దం ఇం సధమైం అనుభాలు కలు తం 
ఏం చేస్తున్నాడో స్పష్టంగా తెలిసిపోతున్నట్లూ వచ్చే అనేక మ 
ఎన్నో సార్లు వార్తాపత్రికల్లో చదివే ఉంటాం. ఈ చోద్యాలకి కారణం ఏమిటంటే 
219 


ఒకటి రెండు రోజుల పాటు మీకు మీరే చెప్పకుంటూ ఉండండి - 
ఫలానా రోజు, ఫలానా సమయం౮' నుంచి బయట నుంచి వచ్చే సంకేతా 
అను మీ మెదడు గ్రహించే శక్తిని పొాందగలదనీ, మొదట్లో సామాన్యమైన 
స్పందనలనూ, తరువాత స్పష్టమైన టెలీపతిక సంకేతాలనూ మీ మెదడు 
గ్రహించి అర్థం చేసుకోగలదనీ - ఈ మాటను మళ్ళే చెప్పకుంటూ ఉండండి. 
అనేక సార్లు పునశ్చరణ చేస్తూ ఉండండి. విజయం మిమ్మ్షి తష్టక వరిస్తుందని 
చెప్పకోండి. 

ముందుగా నిర్ణయించుకున్న రోజున - సాయంత్రం అయితే మరీ 
మంచిది - మీరు మీ గదిలోకి వెళ్ళిపోండి. దీపాలకాంతి తక్కువగా ఉండేట్టు 
చూనుకోండి. మీరు న్వన్థులుగా ఉండడం ముఖ్యం. మీకు అత్యంత 
నుఖప్రదంగా ఉండే స్థితిలోకి వాలిపోయి సర్దుకోండి. మీకు అత్యంత 
ప్రియులైన వ్యక్తి ఫోటోను మీ చేత్తో పట్టుకోండి. మీ వెనుక తగినంత 
వెలుతురును ఈ ఫోటో మీదకు ప్రసరింపజేయగల ఏ దీపమైన ఉండాలి. 
కొన్నిమార్లు గాఢంగా శ్వాస తీసుకోండి. బయటి ఆలోచనలను అన్నింటినీ 
బహివ్కరించండి. మీ చేతిలో ఉన్న ఫోటోలోని వ్యక్తిని గురించి 
ఆలోచించండి. ఫోటోను చూడండి. ఆ వ్యక్తి మీ ఎదురుగా సాక్షాత్క 
రించినట్లు, మీ ఎదురుగా నిలబడి ఉన్నట్లు ఊహించండి. ఈ వ్యక్తి మీకు 

220 


లోటోసోంగ్‌ రాంనా 


ఏం చెప్తున్నాడు? మీ జవాబు ఏమిటి? మీ ఆలోచ; 


నలను కట్టుదిట్టం 
చేసుకోండి. “నాతో మాట్లాడు - నాతో మాట్లాడు” అని మీరు ఇష్టమైతే 
అనుకోవచ్చు అలా అనుకుని జవాబు కోసం ని€, . తగినంత ప్రశాంతత 


మీలో నెలకొని ఉంటే, మీ విశ్వాసం నుస్థిరమై ఉంటే, మీ మెదడులో కొన్ని 
ప్రకంపనలను మీరు గుర్తించగలరు. మొదట్లో ఈ చిన్ని కదలికలను 
ఓ ఊహగా మీరు కొట్టివారేయవచ్చు - కానీ ఇది “ఊహాకాదనీ, సత్యమేననీ 
గ్రహించండి. బిన్ని ఊహగా మీరు కొట్టిపడేస్తే టెల్‌పతీ శక్తిని కూడా 
కొట్టిపడేసినట్లే, దాన్ని పరిత్యజించినట్లే లెక్క, 

ఈ శక్తిని సాధించడానికి చాలా సులభమైన మార్గం ఏమిటంటే, 
మీకు బాగా తెలిసిన వ్యక్తితో, అత్యంత ఆత్మియుడైన వ్యక్తితో కలిని 
పనిచేయడం, మీరిద్దరూ కలిసి ఓసారి ఈ టెలీపతీ గురించి మట్లాడుకుని 
ఓ నిర్ణయానికి రావాలి. “ఫలానా రోజు, “ఫలానా నాయంత్రం? “ఫలానా 
సమయానికి' ఇద్దరూ స్థిమితంగా కూచుని టెలీపతీ ద్వారా సంభాషణ 
చెయ్యడానికి సంసిద్దులై ఉంటామనీ, ప్రయత్షిస్తామనీ, అదే సమయానికి, 
సరిగ్గా మీరు మ్‌ మీ గదుల్లోకి వెళ్ళిపోయి ఉండాలి. మీ ఇద్దరి మధ్యా ఎంత 
దూరం ఉన్నా పర్వాలేదు. దూరం నమస్యే కాదు. మీ ఇద్దరి మధ్యా 
ఓ ఖండాంతర దూరం ఉండొచ్చు. కానీ ఒక్క విషయాన్ని మాత్రం బాగా 
గుర్తుంచుకోవల్సి ఉంటుంది. మీరు నిర్ణయించే సమయం ఒక్కో ఫండంలో 
ఒక్కో రకంగా ఉండవచ్చు. ఉదాహరణకు - న్యూయార్క్‌ టైం కన్నా బ్యూనోస్‌ 
ఎయిర్స్‌లో నమయుం ఓ రెండు గంటలు మందా me 
ఈ సమయాల్లో బేధాన్ని మీరు గుర్తించి సరయిన సవరణలు 9 లే 
చేసుకోవాల్సి ఉంటుంది. మీ ఇద్దరిలో ఎవరు ఆలోచనలను “ప్రసారం' 
చెయ్యాలో - ఎవరు వాటిని 'గ్రహించాల్సి' ఉంటుందో న్పవ్పంగా 

iu “గ్రీన్‌ఐచ్‌” టైంనే పెట్టుకుని ఉంటే 
నిర్ణయించుకోవాలి. మ్‌ గడెియారాల్షి 'గ్రీ! బై SO 
మీ ప్రయోగం నరియైన సమయంలోనే నడుస్తుంది. ఇలాంటి 
వల్ల సమయం గురించిన 'తికమక' మీకు ఉండదు. ఇద్దరి sans 
ఈ గ్రీన్‌విచ్‌ సమయమే నడుస్తూ ఉన్నప్పడు ముందు పది నిమిషాల 
221 


మరణం లేని మీరు 


మీరు మీ ఆలోచనలను “ప్రసారం” చెయ్యాలో - ఎవరు వాటిని 'గ్రహించాల్లి 
ఉంటుందో స్పష్టంగా నిర్ణయించుకోవాలి. మీ గడియారాల “గ్రీన్‌విచ్‌” టైంనే 
పెట్టుకుని ఉంటే మీ ప్రయోగం సరియైన సమయంలోనే నడుస్తుంది. 
ఇలాంటి 'సవరణ' వల్ల సమయం గురించిన 'తికమకి మీకు ఉండదు, 
ఇద్దరి గడియారాల్లోనూ ఈ గ్రీన్‌విచ్‌ సమయమే నడుస్తూ ఉన్నప్పుడు 
క పది నిమిషాల పాటు మీరు మీ ఆలోచనలను “ప్రసారం” చేస్తే 

మీ స్నేహితుడు ఆ పదినిముషాల్లో వాటిని గ్రహించేట్టూ, ఆ తరువాత 
పదినిమిషాల పాటు మీ స్నేహితుడు తన “ప్రసారాలను” పంపిస్తూంటే 
ఆ పదినిముషాల సమయంలో మీరు ఆ ప్రసారాలను “అందుకుని” అర్ధం 
చేనుకోగలిగేట్టూ ముందుగా నిర్ణయించి ఏర్పరచుకోవవాలి. ఖచ్చితమైన 
నమయివాలనతో టిన్ని నిర్వర్తించాలి. ఇలాంటి సాధన మీ ఇద్దరూ కలిసి 
ప్రారంభించగానే మొదటి రెండు మూడుసార్లు మీకు ఏ ఫలితాలు 
కలుగకపోవచ్చ. కానీ, సాధన వల్ల త్వరలోనే ఈ శక్తిని మీరు సాధించ 
గలుగుతారు. మొదటిసారి లేచి నిలబడ్డ పాపాయి వెంటనే ఎలా నడవలేక 
పోతుందో, అనేకసార్లు క్రిందపడి లేస్తూ నిలదొక్కుకున్నాకే 'నడక' ఎ 
సాగిన్తుందో, అలాగే మీ సాధన కూడా మొదటిసారే విజయవంతం 
కాకపోవచ్చు. మళ్ళి, “సాధన వల్లనే సిద్ధిపాందవచ్చు”ననే విషయాన్ని 
మరువకండి. అనేకసార్లు ఒకే పనిని చేస్తూ పోతే చివరికి ఆ పని సక్రమంగా 
జరిగి తీరుతుంది. 

మీ స్నేహితుడికి ఓ ఆలోచనను పంపగలిగి, అతడి వద్ద నుంచి 

వస్తూన్న ఓ ఆలోచనను మీర గ్రహించగలిగితే “టెల్‌పతిక్‌”గా మీరు అందరి 
ఆలోచనలనూ గ్రహింపగల స్థైతికి ఎదుగుతున్నట్టేనని గ్రహించండి. అయితే, 
బ్‌ విషయం. ఇంకొకళ్ళ "ఇతోచనంతను గమనించగలిగే స్థితి మలో 

ఏ దుర్చుద్ధీలేకుండా ఉన్నప్పుడే సిద్ధిస్తుంది. ఇప్పడు ఇక్కడ చునం మళ్లీ 
ఒకసారి, మన గొప్పతనం లక్షణమైన, కు “దారి తప్పే పని” చేద్దాం! 

ఇంకొకళ్ళకు హాని కలిగించే ఉద్దేశ్యంతో మీరు టెలీపతీనీ, యోగ 
ద్యక్వినీ, సైకోవెంట్రీనీ ఉవయోగించలేరు - ఉవయోగించలేరు - 
pet) 


రోబ్‌సాంగ్‌ రాంసా 


ఉపయోగించలేరు. అదే విధంగా మీకు కూడా వీటి ద్వారా ఎవ్వరూ వాని 
కలిగించలేరు. దుర్చుద్ది ఉన్నవాళ్ళకి 'టెలీపతీ' విధ్య అజ్బతే తాము తెలుసుకున్న 
రహస్వాన్ని అందరికో, కొంతమందికో చెప్పేస్తామని బెదిరించి daa 
చేసి) మనుష్యుల చిన్న తవ్వలను తమ లాభం కోసం వినియోగించే 
అవకాశం వీళ్ళకు ఉందని మీరు అనుకుంటారేమో - ఇలాంటివి జరిగే 
అవకాశమే లేదు. అనంభవం. ఒకే సమయంలో, ఒకే ప్రదేశంలో వెలుతురూ, 
చీకటీ కలిసి ఉండలేవు. టెలీపతీని మీరు దుర్మార్గానికి వినియోగించలేరు. 
ఇది వేదాంతంలో ఓ కఠినమైన శాసనం. కాబట్టి మీరు దిగులు పడకండి. 
ఎంతో మందికి మీ ఆలోచనలను దురుద్ధేశ్చంతో తెలుసుకోవాలని కోరిక 
ఉండవచ్చు. కానీ, వాళ్ళు ఆ ఉద్దేశ్శం వల్లనే మీ ఆలోచనలను గ్రహించలేరు. 
చాలామందికి తమ ఆలోచనలను ఎవరైన తెలుసుకుంటారేమోనన్న భయం 
ఉంటుంది. కాబట్టి, ఆ భయాన్ని తొలగించేందుకే ఈ మాటనచు 
చెబుతున్నాం. నిర్మలమైన మనస్సు ఉన్షవాళ్ళకే మీ ఆలోచనలను గ్రహించగల 
శక్తి ఉంటుంది. మీ 'ఆరా'లో వాళ్ళకు మీ బలహీనతలు అన్నీ స్పష్టంగా 
కనిపిస్తాయి. పవిత్రులకి దుష్టసంకల్పాలు కలగనే కలుగవు. దుశ్చింతులకు 
ఈ శక్తి సిద్ధించనే సిద్ధించదు. వ న 
మీరు టెలీపతీని మీ స్నేహితుడితో కలిసి అభ్యసించండి. ఏ శ 
సహకారమూ మీకు లభించకపోతే, పూర్తిగా రిలాక్ట్‌ అయి వచ్చే 
స్వీకరించే ప్రయత్నాన్ని చెయ్యండి. మొదట్లో మీ తల నిండా జోరీగ వ 
చేసే విధంగా పరస్పర విరుద్దాలైన ఆలోచనలు రావచ్చు. జనం రస 
మీరు వెళ్లి నుంచుంటే మనకు వినిపించే కలగాపులగంగా కలిసిపోయే 
ప లేక ఉత్తి చప్పడు భయంకరంగా 
మాటల్లాంటివి మీ ఆలోచనల్లోకి రావచ్చు. లేక ప్ప 
న చించుకునేలా మాట్లాడ్తూ 
నినిపించవచ్చు. అందరూ గట్టిగా గొంతులు bas దూవీతోందే 
ఉన్నట్లు మీకు అనిపించవచ్చు. కొంత సాధన చెస్తె 
టెలీపతీలో ఇలాంటి సాధన కూడా 
ఏ ఒక్కరి మాటలనో మీరు వినవచ్చు. రత లు 
చెయ్యొచ్చు. కాబట్టి ఈ పద్ధతుల్లో అభ్యాసం చెయ్య! స 
వ శాంతంగా ఉండడంతో బాటు, 
విశ్వాసాన్ని కలిగి ఉండండి. తరువాత మీరు ప్ర 


223 


మరణం లేని మీరు 


ఎవర్డీ హింసించాలనుకునే దుర్చుద్ధిని కూడా మీలోకి రానివ్వకుండా 
ఉన్నట్టయితే, మీరు “టెలీపతీ”ని సిద్ధించుకోగలుగుతారు. 

మన తొమ్మదవ చిత్రాన్షి మరోసారి గమనించండి. “మూడోకన్ను 
ఉన్న చోటికి 'యోగద్యష్టి' తరంగాలు ప్రసరించడాన్ని మీరు చూడొచ్చు. వీటి 
ప్రకంపనా వేగం కూడా టెలిపతీ సంకేతాలకంటే భిన్నంగా రెండు వేరు 
వేరు ఫలితాలను ఇన్తున్నట్లు అనిపిన్తుంది. 'టిల్‌వతీ” తరంగాలను 
రేడియోతోనూ, 'యోగద్యష్టి' తరంగాల్ని బ్రహ్మాండమైన వర్గ్ణచిత్రాల 'బెలివిజన్‌' 
ప్రసారాలతోనూ మీరు పోల్బకోవచ్చు. 

యోగద్యష్టితో మీరు చూడగలగాలంటే మీకు ఓ స్పటికమో లేక 
పారదర్శకంగా మెరుస్తూ ఉన్న మరే వస్తువో కావలసి ఉంటుంది. ఒకే రాయి 
పొదిగిన ఓ వజ్రపుటుంగరం మీ వద్ద ఉంటే అదీ ఓ స్పటికం లాగే పని 


యోగద్యష్టి కోసం కూడా సుఖమైన భంగిమలో మీరు ఉండాల్సి ఉంటుంది. 
గదిలో కాంతి బాగా తక్కువ ఉండాలి. యోగడ్యష్టి కోసం మీరొక స్పటికపు 
బంతి (0౧514102) ని కొన్నారని అనుకుందాం. 

మీ గదిలో, ఓ సాయంత్రం, మీరు సుఖంగా కూర్చుని ఉన్నారు. గదిలో 
దాదాపుగా చీకటే వ్యాపించే ఉంది. మీ ముందున్న స్పటికపు బంతి ఆకారం 
మాత్రం చూచాయగా గోచరిన్తూ ఉంది. ఆ స్పటికంలో నుంచి మీకు 
ఏ చిన్న కాంతి కిరణమూ పరావర్తనం చెంది కన్పించడం లేదు. అస్పష్టంగా 
కనిపించే ఆకారం తష్ట గదిలో ఇంకే వస్తూవూ మీకు కనిపించడం లేదు. 
ఆ స్పటికం మీ చేతుల్లో ఉందనీ, అందులో మీకు ఏదయినా కనిపిస్తుందనీ 
మీకు తెలుసు. ఆ స్పటికంలోకి చూస్తూ ఉండండి కానీ దేన్నో చూసేందుకు 
మాత్రం ప్రయత్నించకండి. స్పటికంలోకి “చాలా దూరం”లోకి చూడండి. 
ఆ స్పటికం మీ ముందు కొన్ని అంగుళాల దూరంలోనే ఉండొచ్చు. కానీ, 
ఈ న్సటికం లోపలికి, అనేక మైళ్ళ దూరంలోకి మీరు చూన్తూండాలి. 
నెమ్మదిగా ఈ స్పటికంలో మబ్బులాంటివి ఏర్పడడాన్ని మీరు గుర్తించవచ్చు. 
ఈ తెల్లని మబ్బులు నెమ్మది నెమ్మదిగా దట్టమై ఇది వరకు పారదర్శకంగా 

224 


[17] 


Fig9 
మో wr 
CLAIRVOYANCE మ. 
కొమ్మా. PSYCHOMETRY 
{to fingers) 
nm 


THE TRANQUIL HEAD 


లోబోనొంగ్‌ రాంపా 


5 
ఈ కాలాన్ని విన్మరించకండి. మీ శరీరంలో ఏ కుదుపూ రాకుండా es 
వహించండి. ఏ మాత్రం అందోళన చెందక డే 


డి, చాలా మంది ఇక్కడే 
తోట్రుపాటు పడతారు. ఈ రెండవ అంకంలో, 


ఈ తెల్లదనం మాయమైపోతుంది - కు తెర తొల, 


గించబడినట్లు - 
ఓ నాటకరంగం మీ ముందుకు వచ్చి నిలబడుతుంది. మీ స్పటికం పూర్తిగా 


మాయమైపోయి వుంటుంది - అక్కడ కనిపించదు - మీకు అక్కడ 
ట్‌ ప్రపంచం కనిపిస్తుంది. ఒలింపస్‌ పర్వతం కనిపిస్తూన్న ఓ భూభాగంలా 
మీకో దృశ్యం కనిపిస్తుంది. బలింపన్‌ పర్వతం కనిపిస్తూన్న ఓ భూభాగంలా 
మ్‌కో ద్యశ్యం కనిపించవచ్చు - ఎత్తునుంచి క్రిందకు పడిపోతున్న భావన 
మీకు కలుగువచ్చు. మీకు తెలియకుండానే మీరు ముందుకు తూలవచ్చు 
ఇలా తూలిపడే ప్రమాదంలో మీరు చిక్కుకోకండి. మీకు 'కుదువు' రాగానే 
దృశ్యాలన్నీ ఎగిరిపోతాయి. అంతటితో ఈ ప్రయత్నానికి '“శుభం' పలికి మళ్ళీ 
ఇంకోరోజు సాయంత్రం ప్రయత్నించాలి వస్తుంది. సరే, మీకు తొట్రుబాటు 
కుదుపూ ఏదీ జరగలేదు అనుకోండి - అప్పుడు మీరు వేగంగా క్రిందకు 
జారుతూ, వెళ్తూ ఉన్నప్పడు మీకు కనిపించే ప్రపంచపు దృశ్యం క్రమంగా 
పెద్దదవుతూ వస్తూ ఉంటుంది. మీ కళ్ళముందు పెద్ద పెద్ద ఖండాలు ఏర్పడి 
మాయమవుతూ ఉంటాయి. చివరికి ఓ ప్రదేశం మీదకు మీరు వచ్చినప్పడు 
అక్కడే ఆగిపోతారు. చరిత్రలో ఓ ఘట్టం మీకు కనిపిస్తూ ఉండవచ్చు. కానీ 
మీరేం భయపడాల్సిన పనిలేదు. ఆ ట్యాంకు మిమ్మల్ని ఏమీ చెయ్యలేదు. 
మీలోంచి అది దూసుకుపోతుంది! మీకు ఏమీ అనిపించదు! ఇంకొకరి 
కళ్ళలోంచి మీరు చూస్తున్న ద్యశ్శాలన్నీ 'మీకు' కనిపిస్తూ ఉంటాయి. అత్యంత 
స్పష్టంగా, కనిపించే దృశ్యాలకు భీతి చెంది ఉలిక్కిపడకండి. శబ్దాలేవీ మీకు 
వినిపించవు గానీ అన్ని మాటలూ మీకు సులభంగాననే అర్థమవుతూనే 
ఉంటాయి. యోగడ్యష్టి ఈ విధంగా ఉంటుంది. ఈ విద్య మీకు సిద్దించడం 
సులభమే - మీ విశ్వాసం తగినంతగా మీకు ఉన్నప్పుడు. 
225 


మరణం లేని మీరు 


కొంతమందికి ఇలాంటి దృశ్యాలు కనిపించవు గానీ జరుగుతు; న్న 
విషయాలు అన్నీ స్పష్టంగా అర్థమవుతూ ఉంటాయి. ఇలాంటి వరిస్థితి 
వ్యాపారంలో పూర్తిగా నిమగ్గమైన వ్యక్తులకు వస్తూ ఉంటుంది. యోగద్యష్టికి 
తగిన స్వభావం ఈ వ్యక్తిలో నెలకొని ఉన్నప్పటికీ చేస్తూన్న వర్తక, వ్యాపార 
వ్యాపకాల వల్ల ఇట్టాంటి దృశ్యాలను చూసే శక్తి ఏర్ణడదు. ఆ వ్యక్తి అచేతనపు 
మస్తిష్కపు పొరల్లో ఇలాంటి దివ్యద్యష్టి - యోగద్యష్టి అసంభవాలనే అభిప్రాయం 
ముద్ర గాఢంగా పడిపోయి వుండడం వల్ల నిజంగా కనిపించాల్సిన దృశ్యాలకు 
బదులుగా స్పష్టమైన అనుభూతులు కొన్ని ఆ వ్యక్తి తలలో 'ఎక్కడో కలుగుతూ 
ఉంటాయి. 

సాధనతో మీరు యోగద్యష్టిని సాధించవచ్చు. చరిత్రలో 
ఏ సమయానికైనా మీరు వెళ్ళి సాక్షాత్తుగా, మీ కళ్ళతో మీరే నేరుగా చరిత్రను 
దర్శించవచ్చు. చరిత్ర పుస్తకాలలో మీరు చదుస్త కున గు మ 
ఈ సాక్షాద్దర్భ్శనం వల్ల 'అబడ్డా'లని తేలవచ్చ. చరిత్ర నేకాలు ఏ కాల 
వ్రాస్తారో అప్పటి రాజనీతికి అనుగుణంగానే ఈ “చిత్రీకరణలు' జరుగుతాయి. 
యదార్థంలో కల్చన కలిసిపోతూ ఉంటుంది. హిట్లర్‌ యొక్క జర్మనీ, హ్‌ 
రష్యాల చరిత్రల్ని ఇలాగే మీరు యదార్ధంగా గ్రహించవచ్చు. ను 
'సైకోమెట్రీ' (౧౧౪౦౧౦గ౫౭(౧౫) ని గురించి మన అధ్యయనాన్ని ప్రారంభి వ 
3 సైకోమెట్రీని “వ్రేళ్ళతో దర్శించే విద్య”గా మనం మ 
చాలానుంభకి ఇలాంటి అనుభవం ఎవ్వడైనా కలిగి ల 
ఉదాహరణకు ఓ నాణాల కుష్టలోంచి ఓ వ్యక్తి ఒక పార 
తన గుప్పిటలో పట్టుకుని మళ్ళి ఇతర నాణాలతో కలిపి స మ 
ఆ కుప్ప లోంచి మీరు తీసి యివ్వవచ్చు - మలా న. య. స్టేజి 
కాస్త వెచ్చగా ఉంటుంది. కాబట్టి. మేజిక్‌ షోల్లో అర్‌ న 
వరకే బాగుంటుంది. నిజానికి ఇది బం సార షం 

'సైకోమెట్రి' అనే మాటకు మా అర్థం వ ప లు నక 
రసి చత వట్బకున అ వస్తువ ఎరా పంగ ఉండేదో, ఆ న్యక్కుల 
నంభవించాయో ఎవరెవరి వద్ద ఆ వన్తువు 

226 


లోబోనోంగ్‌ రాంసా | 


మనోగతాలేమిటో స్పష్టంగా 'చూసి' గ్రహించగలిగే విద్య - అని. ఒక్కోస్స 
ఓ వన్తువును మీరు పట్టుకుంటే “అది సంతోషంగా ఉన్నచోటు లోంచి. 
వచ్చిందా?” లేకపోతే “దుర్భరమైన ప్రదేశం నుంచి వచ్చిందా? “మీకు | 
చూచాయగా తెలియవచ్చు. ఇవి మాత్రం నిజమైన సైకోమెట్రీకి ఉదాహరణలే | 
సానుభూతితో మీకు నహాయం చెయ్యడానికి నంసిద్దుడైన 
ఓ స్నేహితుడి నవాకారంతో మీరు సైకోమెట్రీని సాధించవచ్చు 3 
అభ్యసించవచ్చు ఈ క్రింద వ్రాయబడిన విధానాన్ని అనుసరించండి. 

మ్‌ అభివృద్ధిని అకాంక్షించే స్నేహితుడి సహకారం మీకు ఉందని 
విశ్శసిస్తున్న మేము మీకిచ్చే సలహా ఏమిటంటే - ముందు తన చేతులను 
కడుక్కుని, శుభ్రం చేసుకోమనండి. తరువాత ఓ చిన్న రాతి ముక్క గానీ, 
గులకరాయి గానీ ఆ చేతితో తీసి పట్టుకోమనండి. ఆ రాతి ముక్క కానీ, 
గులకరాయి గానీ కూడా సబ్బునీటెతో బాగా శుభ్రం చేయబడి, ఆరిపోయి, | 
పాడిగా ఉండితీరాలి. మీ స్నేహితుడి చెయ్యి కూడా శుభ్రంగా, పొడిగా తడి 
లేకుండా ఉండాలి. మీ స్నేహితుడి ఏ రాతి ముక్కనో, గులకరాయినో తన 
ఎడం చేతి గుప్పిట్లో ఉంచుకుని, ఒక్క నిమిషం సమయం పాటు ఏదో 
జక విషయాన్ని గురించి తదేకంగా ఆలోచన చెయ్యాలి. తెలుపు, నలుపు 
లాంటి ఏ రంగును గురించైనా గానీ, లేదా ఏ సద్ధావననో, ఏ దుశ్చింతనైనా 
సరే - చెయ్యవచ్చు. ఏ విషయం గురించైనా ఆలోచించవచ్చు. ఒకే ఒక్క 
విషయం గురించి ఒకే ఒక్క నిమిషం గట్టిగా ఆలోచించాలి. ఓ నిమిషం 
పూర్తి అయిన తరువాత ఆ రాతిని ఓ శుభ్రమైన చేతిరూమాలులో గానీ, ఓ 
పేపరు “నాప్కిన్‌” (౧౭౧6౧) లో గానీ చుట్టి మీ స్నేహితుడు మీకు దాన్ని 
అందించాలి. టీన్షి మీరు అప్పడే విష్టకూడదు. - మీరు మీ “యోచన చేసే 
గదిలో” ఒంటరిగా ఉన్నంతవరకూ ఈ “ప్మాకింగు” అణాగే ఉండాలి. ఇప్పుడు 
ఇక్కడ నుంచి మనం మళ్ళీ ఓ ప్రక్కదారిలోకి పయనిద్దాం! 

“ఎడంచేత్తో ఈ వస్తువును పట్టుకోవాలని మేము చెప్పాం కదా, 
ఎడం చేత్తోనే ఎందుకు పట్టుకోవాలో ఇప్పుడు చెబుతాం. రహస్య జ్ఞాన 
విద్యల్లో కుడిచేతిని “వానికి” ఉపయోగించే చెయ్యిగా భావిస్తారు. ఎడమ 

227 


మరణం లేని మీరు 
స స మన. 


చెయ్యిని ఆధ్యాత్మికతకూ - “పరానికీ" సంబంధించినదిగా భావిస్తారు. మీరు 
మామూలుగా కుడిచేతి వాటం ఉన్నవాళ్ళయితే, మీరు మీ “ఆధ్యాత్మికా - 
ఎడం చేతిని వాడడం ద్వారా గొప్ప ఫలితాలను పొందగలుగుతారు. మీరు 
మామూలుగా ఎండం చేతివాటం ఉన్నవాళ్ళయితే, సైకోమెట్రీ కోనం 
వాడినప్పుడు చక్కటి ఫలితాలు కనిపిస్తాయి. 

మీరు మీ “యోచన చేసే గది” (ధ్యాన మందిరంలో ఏకాంతంగా 
ఉన్నప్పుడు కూడా మీ చేతుల్ని శుభ్రంగా కడుక్కుని బాగా తుడుచుకుని, 
పొడిగా ఉంచుకోవాలి. ఆ విధంగా శుభ్రం చేసుకోకపోతే మీ చేతులకు 
అనేక అనుభూతులు అంటుకుని వుండి మీ సాధనకు ప్రతిబంధకాలు 
కావచ్చు. మీరు కేవలం ఒక్క అనుభూతినే గ్రహించవలసి ఉంటుందనే 
విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సుఖంగా వాలిపోండి. ఇబ్బంది ఏమీ లేకుండా 
సర్తుకోండి. గదిలో వెలుతురు ఎంత ఉన్నా ఈ ప్రయోగానికి అభ్యంతరం 
ఏమీ ఉండదు. మీ మీద ఎంత వెలుతురైనా ఉండవచ్చు లేదా మరు 
గాఢాంధకారంలో వున్నా ఇబ్బందేం వుండదు. ఇప్పడు ఆ కర్టీపునో, పేపరు 
పాట్లాన్లో నెమ్మదిగా విష్టి అందులోని ఆ వస్తువును మీ ఎడంచేతిలోకి - 
అరచేతిలోకి - తాపీగా దొర్గుకొచ్చేలా చూడండి. దాన్ని గురించి 
ఏఆలోచననూ చేసేందుకు ప్రయత్నించకండి. అసలు ఆ వస్తువు గురించి 


ఖః ప చేస్తే చాలు. 
పట్టించుకోకండి. మీ మనస్సును శూన్యం చేసుకునే క్‌ 


కి ఏ 
మీలో కలుగవచ్చు. మీ స్నేహితుడు మీరు గ్రహించడాని 
చేశాడో ఆ అనుభూతి మీకు కలుగవచ్చు. మీకు స 
మీ స్నేహితుడు జాలిపడుతూ అనుకున్న ఆలోచ అక్షర 
పూర్తి ప్రశాంతతతో ఈ ప్రయోగాలను మీరు నిర్వర్తించినట్లి 


అద్భుతాలైన అనుభూతుల్ని మీరు ర్రహాంచగ' 


జ 


228 


లోబీనాంగ్‌ రాంపా 


ఇంకా సాధన చెయ్యాలంటే, బయటికి ఎక్కడైనా వెళ్ళండి. మీక 
తెలిసి ఉన్నంతలో ఏ మనిషీ ముట్టుకోని ఓ గులకరాతిని చేత్తో పట్టుకోండి, 
ఓ సముద్రం బడ్డు మీదకి మీరు వెళ్తే ఇది చాలా సులభం. లేకపాొన్త 
ఓ చోట్లో భూమిని త్రవ్వి 
వల్ల మీకు గొప్పఫలితాల లభిస్తాయి. ఉదాహరణకి, మీ చేతుల్లో ఉన్న 
గులకరాయి ఓ పర్వతంలో భాగంగా ఎప్పుడు ఉండిందో, ఏ ఉపద్రనం వల్ల 
అది అక్కడ నుంచి తొలగింపబడిందో, ఏ ప్రవాహం దాన్ని ఈ సముద్రందాకా 
తీసుకొచ్చిందో మీకు గోచరిస్తుంది. సైకోమెట్రి ద్వారా మీకు అత్యంత ఆశ్చర్యం 
కలిగించే విషయాలు అనుభంలోకి వస్తాయి. ఎటోచ్చీ మీకు ధిర్భసాధనా, 
మానసిక ప్రశాంతతా అత్యంత అవశ్యకాలు. 
ఉత్తరం ఉన్న ఓ కవరును చింపకుండానే ఆ ఉత్తరంలో మొత్తం 
మీద ఏ విషయం ప్రాముఖ్యంగా వ్రాయబడి ఉంటుందో ర్రహెంచడాన్ని కూడా 
సైకోమెట్రి ద్వారా సాధించవచ్చు. మీకు తెలియని భాషలో ఉన్న ఉత్తరం 
మీద మీ ఎడం చేతి వ్రేళ్ళను నడిపించి మీరు ఆ ఉత్తరంలో వ్రాయబడ్డ 
విషయాన్ని గ్రహించవచ్చు. సైకోమెట్రీ ద్వారా ఇలాంటివి సుసాధ్యాలు. కానీ, 
ఇంకొకళ్ళకు నిరూపించేందుకు మాత్రం ఇలాంటివి చేని చూపించే 
ప్రయత్నాలను చేయకండి. 
టెలీపతీ, యోగద్యష్టి లాంటి విద్యల్ని సాధించిన వాళ్ళు తాము 
సాధించిన వాటిని “ఇంకొకళ్ళకు ఎందుకు నిరూపించి చూపించరో” ననే 
అనుమానం మీకు కలుగుతూ ఉండొచ్చు. దీనికి కారణం ఏమిటంటే మీరు 
భావగ్రహణాన్ని చేయగలగాలంటే అందుకు తగిన పరిస్థితులు చక్కగా 
నెలకొని ఉండాలి. “మీరు ఒద్ధిమోసగాళజ్ఞాని ఓ వ్యక్తి నిరూపించేందుకు 
' కంకణం కట్టుకుని జనంలో కూర్చుని మిమ్మల్ని గమనిస్తూ ఉన్నాడనుకోండి. 
అతడి వద్ద నుంచి వచ్చే బలమైన సంకేతాలు దూరాన్నుంచి వస్తున్న 
బలహీనమైన నంకేతాలను త్రొక్కి పెట్టేన్తూ ఉంటాయి. టెల్‌వతీని 
నిరూపించమని మిమ్మల్ని ఎవరైనా అడిగితే వాళ్ళతో మీకు “ఉత్సాహం లేదు” 
అని చెప్పేయమని మా సలహా, మీకు తెలిసిన విద్యల్షి మీరు ఎవ్వరికీ 
నిరూపించి చూపించనక్కర్లేదని మీకూ తెలునుకదా. 
229 


ఓ చిన్నరాతిని బయటకి తీసి పట్టుకోండి. సాధన | 


మరణం లేని మీరు 
తర దప. 


మీరు ఉంటున్న వీధి చివర్లో ఒకరు “దివ్యదృష్టిని ఉపయోగించి 
డబ్బులు సంపాదిస్తూ జీవిస్తూ” ఉండడాన్ని మీరు గమనించి ఉండవచ్చు. 
ఇలాంటి వాళ్ళ గురించి కూడా ఇక్కడ మేము కొంత చెప్పదలచుకున్నాం, 
చాలామంది స్త్రీలకి చాలాసార్లు ఈ టెలీపతీ శక్తులు అనుభవంలోకి 
వస్తూంటాయి. కానీ, ఇది స్థిరంగా నిలిచి ఉండవు. ఒక్కోసారి తన అద్భుత 
శక్తులో ఖచ్చితంగా జోస్యాలు చెప్పి తన స్టేహితులందరినీ ఇలాంటి వాళ్ళ 
ఆశ్చర్యచకితుల్ని చేన్తూంటారు. ఆ స్నేహితులు వీళ్ళకి దీన్నే తమ వృత్తిగా 
స్వీకరించమని సలహాలు ఇస్తూంటారు. వీళ్ళ మాటల్లో ఉబ్బి తబ్చిబ్చైన 
ఈ స్త్రీలు ఈ వ్యత్తిని ప్రారంభించి కొంత డబ్బుల్ని య వ 
చెయ్యగలుగుతారు. తమ సేవ కోసం వచ్చిన తారతో క bs 
జోస్మాలు చెప్పగలిగిన స్థితిలో లేం” అని ఇలాంటి స్త్రీలు చెప్పుకోలేని మ 
రావచ్చు. అట్లాంటప్పుడు కొన్ని విషయాలను కల్పించి చెబుతారు. 
వాళ్ళ ఎదుటి వాళ్ళ మనస్తత్వాన్ని అర్ధం చేసుకుని వాళ్ళకు తగ్గట్టు 
చెబుతూ కాలం వెళ్ళదీస్తూంటారు. ఈ విధంగా వాళ్ళకు వచ్చిన విద్య 
హరించుకుపోతుంది. 

డబ్బుల కోసం ఎప్పడూ మీ స్పటికపు బంకులనూ, a న్‌ 
చేసే అట్టముక్కల్షీ ఉపయోగించకూడదు. ధనార్జన మ ల. 

న మీరు ప్రారంభించగాన నాస్తి! 
ee వరాలు మీలో అశాంతినీ, 
మస్తిష్కాలనుంచి వస్తున్న తీవ్రమైన దిద్యుత్తరం' 
అలజడినీ స్పష్టంచి మీలో విస్తోటాన్ని కలిగిస్తాయి. 

మీకు ఎన్ని విద్యలు వచ్చినా ఇంకొకళ్ళకు 
నుంచిదని మా అభిప్రాయం. ఎంత అ పకన ఆధ్యాడ 
నహజంగా మీరు ఇంకొకళ్ళకి కనిపిస్తూంటే సాన 
అభివృద్ధిని మీరు సాధించగలుగుతారు. ఈ వ సంచి వచ్చే బలమైన 
ఒక వంక చేస్తూ ఉంటే మరోవైపు నుంచి నమ్మ గ పలుకు కలిగిస్తాయి. 
అలలు మిమ్మల్ని ముంచెత్తుతూంటాయి. గొప్ప 


230 


చూపించకపోవడమే 
మీరు కనిపిస్తే ఎంత 


లోబీనౌంగ్‌ రాంనా 


౯ మీరు నిరంతర సాధనను కొనసాగిస్తూ ఉండాలని మేము మిమ 
క సాధనతో బాటు శాంతినీ, ప్రశాంతతనూ మీరు ద 
జ [ ని 

ము ఆశిస్తున్నాం. ప్రశాంతత లేకపోతే దేనినీ మీరు సాధించలేరు. 


అంతరంగంలో ప్రశాంతతతో ఉండి ఆత్త విశా.స 
సాధించవచ్చ! త్మవిశ్వాసం తోడయితే మీరు దేన్షయినా 


231 


ఇరవై రెండవ పాఠం 
నమదృష్టి 


మనం ఈ పాఠంలోకి వెళ్ళి ముందుగా, ఇప్పడే మా దృష్టికి వచ్చిన 
బక గొప్ప విషయాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాము. ఇంతకు 
ముందు పాఠ్యాంశాల్లో మనం చాలాసార్లు విద్యుత్‌ ప్రసారం మన శరీరంలో 
కూడా నిరంతరం జరుగుతూ ఉంటుందనీ, నాడుల (౧౭౧/9) ద్వారా అవి 
ప్రసరిస్తూ అన్ని కండరాలనూ పని చేయిస్తాయనీ చెప్పకుంటూనే ఉన్నాం. 
ఇక మా దృష్టికి వచ్చిన విషయం : “ఎలక్త్రానిక్స్‌ ఇల్లస్టేటెడ్‌” పత్రిక - జనవరి 
1963వ సంవత్సరం సంచిక-62వ పేజీలో ఉన్న చక్కటి వ్యాసం “రష్యా 
వారి అద్భుతమైన ఎలక్ట్రానిక్‌ హస్తపు సృష్టి” అకాడెమీ ఆఫ్‌ సైన్సెస్‌లో డాక్టర్‌ 
ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అయిన “ప్రొఫెసర్‌ కోబ్రినస్కీ” అనే ఆయన తన శిష్యులతో 
కలిసి కృత్రిమంగాల రూపకల్చిన (prosthetics) మీద విస్తృతంగా పరిశోధనలు 
చేస్తూన్నట్లూ, చాలా అభివృద్ధిని నాధించినట్లూ ఈ వ్యాసంలో తెలుపబడింది. 
కృత్రిమాంగాల్షి ఉపయోగిస్తున్న వాళ్ళకు వాటిని కదిలించడం చాలా త్రము 
కలిగించేదిగా ఇదివరకు ఉండేదనీ ఆ కష్టాన్ని అధిగమించడానికి జరిగిన 
పరిశోధనల ఫలితంగా రప్పన్గు విద్యుఛ్చక్తితో పని చేసే కృత్రమాంగాలని 
సృష్టించారనీ ఈ వ్యాసం తెలియజేస్తోంది. తరం 

అవయవం పాడైపోయిన ఓ రోగికి అవయవాన్ని క్ష క్‌ 
సమయంలో సర్జన్లు ముఖ్యమైన నరాల చివర్లలో రెండు “వలరక వరక 

232 


లోబ్‌నౌంగ్‌ రాంవా 


ప్రసారం కానివ్వగల లోహపు పదార్ధాలులను అమరుస్తారు. ఆ చెయ్యో 
కాలో బాగుంటే ఈ నరాల ద్వారా వచ్చే సంకేతాలే ఆ శరీరపు అంగాన్ని 
పనిచేయించి ఉండేవి. పాడైపోయిన అంగాన్ని సర్టన్లు తొలగించిన తరువాత 
ఆ వుండు మానిన తరువాత ఓ క్యత్రిమాంగాన్ని ఏర్పాటుచేస్తారు, 
ఈ క్యత్రిమాంగం చివర్లో ఉన్న ఎలెక్టోడులకు శరీరంలో అమర్టబడిన రెండు 
ఎలెక్టోడ్‌లూ కలిసి విద్యుత్‌ వలయం పూర్తవుతుంది. ఆ వ్యక్తి మెదడు నుంచి 
వచ్చే సంకేతాలు - బహూశా ఆ వ్యక్తి మెదడు నుంచి వచ్చే సంకేతాలు - 
బహూశా ఆ వ్యక్తి చేతి వ్రేళ్ళను కదిలించేందుకు ఉద్దేశించబడింది కావచ్చ 
- ఈ ఎలక్రోడ్ల ద్వారా క్రొత్తగా అమరబడిన కృత్రిమాంగానికి అందుతాయి. 
అక్కడ నున్న ఎలక్ష్రానిక్‌ పరికరంలో ఈ సంకేతాలు చాలా తీవ్రతతో అభివృద్ధి 
చెంది ఈ కృత్రిమాంగంలోని అనేక 'రిలౌలను కదిలించి చిన్న చిన్న 
మోటార్లను చలింపజేసి ఈ క్రొత్త చేతి వ్రేళ్ళను పనిచేయించగలుగుతాయి! 
ఈ కృత్రిమాంగాన్ని ఉపయోగించి వ్రాత పనిని కూడా సులభంగా 
చెయ్యగలమని తెలుస్తోంది. ఈ వ్యాసంలో ఉన్న ఓ చిత్రంలో ఓ కృత్రిమాంగాన్ని 
ఉపయోగించి ఓ ఉత్తరాన్ని స్వయంగా వ్రాస్తున్న వ్యక్తి బొమ్మ ఉంది. 
విద్యుత్చవావాల వల్ల, దిద్యుత్‌ తరంగాల గురించిన చర్చల వల్ల మీకు 
కొంత విసుగు వుట్టి ఉండవచ్చు. అందువల్లే ఈ ఉత్సాహాన్ని రేకెత్తించే 
విషయాన్ని మీకు చూపించే ప్రయత్నం చేశాం. భవిప్వత్తులో శరీరంలోని 
రసాయనిక చర్యల చేత ప్రేరేపించబడే యంత్రాలను కూడా మనం 
చూస్తామేమో? 
ఇప్పడు, పై విషయపు చర్చ పూర్తయింది గనుక, మనం ప్రస్తుతం 
భావాల, మనోవికాసాల గురించి తెలునుకుందాం; ఎందుకంటే, మన 
ఆలోచనలే మనం కనుక, మనం ఎప్పడూ దుఃఖం గురించిన ఆలోచనలనే 
చేస్తూంటే మన శరీరంలో నిర్దిష్టమైన చర్య ఒకటి జలగి శరీరంలో ఓ భాగం 
లోని కొన్ని కణాలు నాశనమయి పోతాయి. అధిక దుఃఖమూ, అత్యంత 
'దైన్సమూ మనకు కలిగితే మనకు కాలేయపు జబ్బులో, పిత్తాశయ జబ్బులో 
వచ్చి తీరుతాయి. ఈ విషయాన్ని ఆలోచించండి. ఓ స్త్రీ పురుషులిద్దరు పెళ్ళాడి 


ee 233 


మరణం లేని మీరు 


అన్యోన్యంగా కలకాలం కాపురం చేశారని అనుకోండ్తి, చ, 


న్నట్టుండి భర్త 
చనిపోతాడనుకోండి. ఇక ఆ న్తీ జీవితంలో ఎంతో, 


లోటు చోటు 
చేసుకుంటుంది. ఆము వైధవ్యపు జీవితం మొత్తం దుఃఖంతో నిండి బ్రతుకు 


దుర్భరమైపోతుంది. శరీరం పాలిపోవడం జరగొచ్చు. అంతెందుకు? ఆమె 
కూడా నశించిపోవచ్చు. సాధారణ పరిస్థితుల్లో ఆమెకు ఓ భయంకరమైన 
జబ్బు ఆవరిస్తుంది. ఛండాలమైన పరిస్థితుల్లో ఆమెకు ఓ మానసిక రుర్మత 
కూడా పట్టుకోవచ్చు. దీనికంతటికీ మూలకారణం అత్యంత బలమైన ఓ 'ప్రేరణ' 
అనేది ఆ స్త్రీ మెదడులో పుట్టి, శరీరంలోని అన్ని అవయవాలను ముంచెత్తి, 
అన్ని గ్రంధుల్లీ అన్ని అవయవాలనూ ఛేదిస్తూ లోపలికి వెళ్ళి అల్లకల్లోలాన్ని 
స్యష్టించి ఆమెను సహజ ఆరోగ్యస్థితి నుంచి “వెనక్కులాక్కొచ్చే ఎర్కువ 
మోతాదు విద్యుత్తే”నని చెప్పక తప్పదు. ఈ చర్య వల్ల శరీరంలో సహజస్థితి 
ఛిన్నాభిన్నమైపోతుంది. బాధపడుతున్న వ్యక్తిలో నిస్తబ్దత చోటు చేసుకోవచ్చ. 
నవ్యంగా ఆలోచించే నేర్చు నాశనమైపోవచ్చు. కదిలే పరిస్థితి కూడా 
ఉండకపోవచ్చు. ఈ అత్యంత తీవ్రత గల ప్రేరణలు అదే పరిస్థితిని చక్కబెట్టే 
చర్యల్ని కూడా చేబడ్తాయి. ఉదాహరణకి కన్నీటి గ్రంధుల్ని ఉత్తేజపరచి 
అనంతంగా కన్నీటీనీ తయారు చేయించి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు 
ప్రయత్తాల్ని చేస్తూ ఉంటాయి. 

సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఓ టార్ట్‌ బల్బు విషయంలో జరగవచ్చు. 
ఆరువోల్టుల విద్యుచ్చక్తితో పనిచేసే బ్యాటరీ లైట్‌ బల్బును మార్చి ఓ వ 
ఓల్టులు శక్తితో వెలిగే బల్బును ఆ బ్యాటరీ లైట్‌లో అమర్చినప్పడు ఇలాం 
పరిస్థితిలో టార్ట్‌ని పనిచేయిస్తే మొదట ఆ బళ్ట్‌ న 
కొద్ది క్షణాల్లోనే మాడిపోవచ్చు లోలోపలే! ఈ శరీరం మాడి: jy 
ఓ న్ఫృహ తప్టడంలాగానో, ఓ మూర లాగానో “కోనూ” నా hi 
పద్ధతిలోనో జరుగవచ్చు. లేక ఆ వ్యక్తికి పిచ్చి కూడా పట్టిపోవచ్చు 

విపరీతంగా భయపడ్డ ఓ జంతువును 
ఒకప్పడు చూసే ఉంటాం. ఇంకేదో పెద్ద జంతువు 

234 


రోబీనాంగ్‌ రాంనా 


తరుమకొస్తూ ఉండవచ్చు ఈ చిన్న జంతువు తన భయం పూర్తిగా తగ్గేవరకు 
తిండి తెనదు. మరెవరైనా దాన్ని బలవంతం చేసి తిండిని తినిపించినా 
ఆ జంతువుకు ఆ తిండి జీర్ణం కాదు మామూలుగా ఆ జంతువు కడుపులో 
తయారయ్యే జీర్ణరసాలేవీ ఆ జంతువు భయంతో వణుకుతున్నంతవరకు 
తయారుకావు. అన్ని జీర్ణరనాలూ లోపల్లోపనే ఇంకిపోతాయి. తిండి తినే 
స్వభావం భయపడ్డ జంతువుకు అసహజం. 
చాలా తీవ్రంగా ఉద్రేకం చెంది ఉన్నవాళ్ళకూ, బాగా దిగులుతో 
క్రుంగిపోయి ఉన్నవాళ్టకూ ఎవరూ బ్రతిమాలి గానీ, బలవంతపెట్టి గానీ 
తిండిపెట్టకూడదు. అటువంటి వాళ్ళ మేలు కోరే వాళ్ళే వాళ్ళని బ్రతిమాలుతారనే 
విషయం నిజమే గానీ ఆ భోజనం మాత్రం వాళ్ళకు ఎటువంటి మలు 
చెయ్యదననే సత్యాన్ని మనం గ్రహించాలి. దుఃఖమూ, ఉద్వేగమూ మనవ 
శరీరంలో జరిగే రసాయనిక చర్యల మీద తీవ్ర ప్రభావాన్ని కలిగిస్తాయి. 
అస్వస్థత, దుఃఖాల వల్ల మానవుడి దృక్టధం మారిపోతుంది. ఎవ్వరూ వీళ్ళని 
సహించలేరు. ఎవ్వరూ ఇటువంటి వారితో సర్దుకునిపోలేరు. ఆ మనుష్యుల 
రంగులు మారిపోతూ ఉంటాయి. ఈ మాట అక్షరాలా సత్యం. శరీరంలో 
జరిగే తీవ్ర రసాయనిక చర్యల వల్లా ఓ మనిషి దృక్టథంలో సంభవించే 
మార్పుల వల్లా ఆ వ్యక్తికి కనిపించే రంగులు సహజత్వానికి దూరంగా 
ఉంటాయి. ప్రమే లోకంగా ఉండేవాళ్ళ కళ్ళకు ప్రపంచం మొత్తం గులాబీ 
వర్ణంతో కనిపించడం సహజమైతే, నిస్తాణంతో దిగులుతో క్రుంగిపోయి ఉండే 
వాళ్ళ కళ్ళకు ప్రపంచమంతా నల్లమబ్బ గ్రే రంగులో కనిపించడం కూడా 
అంతే సహజం! 
మనం అభివృద్ధిని సాధించాలంటే మన స్వభావంలో తీవ్రతలని 
తప్పక అణుచుకోవలసి ఉంటుంది. కష్టాల్లో సుఖాల్లో ఒకే సమానత్వాన్ని 
మనలో ఏర్ప్దరచుకోగలగాలి. ఎక్కువ ఉద్రేకాన్ని మనం తెచ్చుకోకూడదు. 
అనవసరంగా క్రుంగిపోకూడదు. ఒకే పద్దతిలో మన స్వభావం ఉండడాన్ని 
సాధన చెయ్యాలి. మనం ఇదివరకు చర్చించుకున్న విధంగా మన మెదళ్ళలో 
తయారయ్యే విద్యత్తరంగాల్లో తీవ్రమైన ఎతుల్టీ అధోగతి చెందే లోతుల్లీ 
235 


మరణం లేని మీకు 

RET TT నా వనన 
కలిగి ఉండక ఒకే స్థాయి ప్రకంపనాల్చి కలిగి ఉండేలా చెయ్యగలిగే ఆలోచనా 
సరళినే మనం అలవరచుకోవాలి. మానవ శరీరం ఒక నిర్ణష్టమైన పద్ధతిలో 
పనిచేసేందుకు తగినట్లుగా నిర్మింపబడి ఉంది. గాస్ట్రిక్‌ అల్గర్లుతో, "హార్ట్‌ 
అటారక్స్‌తో, ఉద్రేకాలతో ఊగిపోయే వ్యాపారస్థుల జీవితాలలో ఈ సత్యానికి 
స్పష్టమైన బుజువులు మనకు కనిపిస్తాయి. ఈ జబ్బులకు కూడా కారణం 
“వెనక్కు వచ్చే తీవ్ర విద్యుత్తు” హెచ్చుతగ్గులే. ఈ తిరిగి వచ్చిన తీవ్ర 
విద్భుతరంగాలు శరీరంలోని అన్ని భాగాల్లోకి చేరి వాటి వాటి సహజ 
ప్రవర్తనను దెబ్బతీస్తాయి. మాటవరుసకు - అర్జర్స్‌తో బాధపడే వ్యక్తి ఆవోరాన్ని 
సరిగ్గా స్వీకరించడు. అందువల్ల, తయారయ్యే జీర్ణరసాలకు తగినంత పని 
లేకపోవడం వల్ల అవి కడుపులోనే తమ సాంద్రతను పెంచుకుంటూ పోయి 
ఆ కడుపులోనే చిల్లుల్ని చేస్తాయి, తమ ఆమ్లాల రసాయనిక చర్యల ద్వారా 
మొత్తం మీద మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే టెలీపతీ, యోగద్భష్టి, 
సైకోమెట్రీ, ఇంకా ఉన్న ఇతర విడ్యలన్షిటినీ అభ్యసించాలని కుతూహలపడే 
వాళ్ళందరూ విధిగా ప్రశాంతంగా ఉంటూ అన్నివేళలా ఒకే విధమైన ప్రవర్తనతో 
ఉండడాన్ని అభ్యాసం చెయ్యాలి. ఇలాంటి సమద్యష్టిని ఎవరైనా సాధించవచ్చు! 

తరచుగా ఓ మనషి ఉన్నట్టుండి వేరే ధ్యానలోకి వెళ్ళిపోతూ 
ఉంటాడు. ఎందుకో విపరీతంగా క్రుంగిపోయి ఉంటాడు. నిశ్చయాత్మకమైన 
బుద్ధిని కలిగి ఉండడు. ఇలాంటి వారితో సహజీవనం చెయ్యడం చాలా 
కష్టం. ఈ మనషి ప్రవర్తనను ఎవరైనా గమనించినా, గమనించకపోయినా, 
ఎగతాళి గానీ పరిహాసం గానీ చేసినా వీళ్ళకు ఉక్రోషం పుట్టుకొచ్చేస్తుంది. 
'హిస్టీరియా' కూడా రావచ్చు. ఇలాంటివి జరుగుతూంటాయి | 

'హిస్టీరియా' అంటే ఏమిటో మీకు తెలుసా? ఓ వ్యక్తి వ 
లైంగికాభివృద్ధితో చురుకైన సంబంధం ఉన్న ఓ ప్రవర్తన wes ore 
స్తీ జననేంద్రియాలతో హిస్టీరియాకు సంబంధిం తండ = అ ల్ల 
చేయించుకున్న స్త్రీలలలో కొందరి దేవోల్లో విపరీతమై' రజల స్రీలకు 
చేసుకుంటా? సహజస్తితిని వాళ్ళు కోల్పోతారు. పాతరొజుల్స 

ంటాయి, వాళ్ళ ర్‌ ౪ 
మాత్రమే 'హీస్టీరియా' వస్తుందని అనుకుంటూ ఉ 

236 


లోట్‌నాంగ్‌ రాంనా 


మానవుడికి కొంత జ్ఞానోదయం కలగడం వల్ల ఇంకాన్న మెరుగ్గా 
ఆలోచించగలుగుతున్నాడు. ప్రతి స్త్రీలోనూ కొన్ని పురుష లక్షణాలుంటాయి. 
అలాగే ప్రతి పురుషుడిలోనూ కొన్ని స్త్రీ లక్షణాలు ఉండి తీరుతాయి. సీ 
పురుషల్లో ఇద్దరిలోనూ అత్యంత ఆశ్చర్యపూరితాలుగా ఒకే లక్షణాలు 
ద్యోతకమవుతుంటాయి. మర్మావయవాల నిర్మాణంలో కూడా ఏదో ఒక 
స్థాయిలో పురుషుడికి స్త్రీ జననేంద్రియాలూ, స్త్రీకి పురుషుడి జననేంద్రియాలూ 
ఏర్పడి ఉంటాయి. కాబట్టి హిస్టీరియా అనేది “ఓ పురుషుడికి కూడా వర్తించే 
ఓ జబ్బు” అని తేలుతుంది. గూఢ విద్యార్ద్షనకు ఈ హిస్టీరియూ జబ్బ 
ఓ గొప్ప ప్రతిబంధకంగా మనం అర్ధం చేసుకోవాలి. ఓ మనిషి పరథ్యానంతో 
ఉన్నా అతని మొదడు నుంచి వచ్చే విద్యుత్తులో హెచ్చ తగ్గులు ఎక్కునగా 
ఉన్నా అట్లాంటివాడు సూక్ష్మకరీరయానాన్ని చైతన్యంతో చెయ్యలేడు. టెలీపతీని 
గానీ, యోగద్యష్టిని గానీ, సైకోమెట్రీని గానీ, ఏ విద్యను గానీ సాధించలేడు, 
ఏ ఆధ్యాత్మిక అభివృద్ధినీ సాథించలేడు. కాబట్టి మనం అందరం ప్రశాంతత్వాన్ని 
మన నైజంగా ఏర్దరచు కోవాలి. సరయిన దృక్టధం మనకు ఉంటేనే, సక్ర్రవర్తన 
ఉంటేనే తప్ప ఈ రహస్యవిజ్ఞానాల సాధనకు వూనుకోకూడదు. యోగదృష్టి, 
టెలీపతీ లాంటి శక్తుల గురించి మాట్లాడే వాళ్ళకు “నరాలకు సంబంధించిన 
జబ్బులేవో ఉన్నా” యనో లేక “ఊహాశక్తి వాళ్ళకు బాగా ఎక్కువగా 
ఉండవచ్చు”నో చాలామంది అనుకుంటూ ఉంటారు - లేకపోతే వాళ్ళ 
“మనోగతి దారి తప్పింది” అని కూడా అనుకుంటూ ఉండొచ్చు. ఇలాంటి 
అభిప్రాయాలన్నీ తప్టే! తమకు దివ్యశక్తులేవో ఉన్నాయని అసత్య ప్రసారాలు 
చేసే వాళ్ళకు ఇలాంటి నరాల జబ్బులూ, మానసిక అస్థిరతా లాంటి లక్షణాలు 
ఉండొచ్చు ఎందుకంటే, ఎలాగూ వాళ్ళు మోసగాళ్టే కాబట్టీ; వాళ్ళ మానసిక 
ఆరోగ్యానికి, ఈ రహస్య విద్యలకూ ఎక్కడా పొంతన కుదరదు కాబట్టీ! 
వరివూర్ణమైన మానసిక ఆరోగ్యం ఉన్న వాళ్ళకే సిద్దులు లభిస్తాయి. 
మెదళ్ళలోంచి వస్తున్న విద్యుత్‌ తరంగాలు ఒకే స్థాయిలో వీలయినంత 
నరళంగా ఉంటేనే, 'వస్తున్న సంకేతాలను' గ్రహించగలిగే శక్తిని మన మెదడు 
పాంఠద గలుగుతుంది. భావ గ్రహణ లేదా భావ ప్రసారణ చెయ్యాలంటే మన 
237 


మరణం లేని మీరు 


మనన్సులు చాలా ప్రశాంతంగా ఉండాలి. మన మనన్సులు తెరచి 
ఉంచబడాలి. మన మెదళ్ళలో అల్లకల్లోలపు విద్యుజ్చసారాలు జరుగుతూ 
ఉంటే, మన దీన స్థితిని గురించే మన ఆలోచనలు సాగుతూ ఉన్నప్పడు, 
ఇంకొకరి ఆలోచనలు ఏవీ మనలోకి రాలేవు, కాబట్టి, మనం ఎలాంటి 
నంకేతాలునూ అందుకోలేం. నరాల జబ్బుల్లో బాధవడే వాడెవడూ 
యోగదృష్టిని సాధించలేడు. ఉన్మాది ఎప్పటికీ ఇంకొకళ్ళ ఆలోచనలను 
అందుకుని గ్రహించలేడు! 

మీ మనన్మును ఎప్పుడూ తలక్రిందులు కానీయకండి. మీకు 
ఎప్పుడైనా చిర్రెత్తుకొస్తే, లేక అన్ని బాధ్యతలూ మీ మీదే తమ భారాన్ని 
మోపుతున్నాయని మీకు అనిపిస్తే ఓ గాఢమైన శ్వాసను తీసుకోండి. మళ్ళీ 
ఇంకోసారి గాఢశ్వాసను తీసుకోండి, “ఈ కష్టాలన్నీ ఇంకో వందేళ్ళ తరువాత 
మీకుంటాయా?” అని ఓ సారి ఆలోచన చెయ్యండి. “వందేళ్ళ తరువాత 
ఎవరినైనా ఈ కష్టాలు బాథిస్తాయా?” - ఇంకో వందేళ్ళ తరువాత ఈ బాధలేటీ 
ఉండవని మీకు నిశయమైతే, అవి ఇప్పడు మాత్రం ఎందుకు మిమ్మల్ని 
బాధించాలి? ఇంత అందోళన మీకెందుకు? 

మనం ఆరోగ్యంతో ఉండడం కోసం ప్రశాంతంగా ఉండడాన్ని 
అభ్యసించాలి. శారీరక ఆరోగ్యానికీ, మాననిక ఆరోగ్యానికీ కూడా 
ఈ ప్రశాంతత అత్యంత అవశ్యకం. కాబట్టి, మా సలవో ఏమిటంటే - ఎప్పుడైనా 
మీకు విపరీతంగా చిరాకు పుటుకొస్తే, మీరు వెంటనే ఓ సారి ఆగి - మీకు 
ఎందుకు ఆలా జరుగుతోందో ఒకసారి ఆలోచించమని. ఎందుకు మీకీ 
విచారం? ఎందుకు మీకీ దిగులు? ఇంకొకళ్ళను కూడా మీరెందుకు పాడు 
చేస్తున్నారు? దుఃఖంతో ఉన్నప్పుడూ, ఉద్రేకంతో ఉన్నప్పుడూ, చిరాగ్గా 
సేస్తేప్పడుం, అత్యంత దైన్యస్థితలో ఉన్నప్పడూ, ఇంకా ఇలాంటి aes 
మీలో కలిగినప్పడూ మీ ప్రవర్తన వల్ల మీకే ఎక్కువ నష్టం Sis pis 
ఇంకొకళ్ణకి మీదే కష్టమూ కలిగించడం లేదనే సత్యాన్ని మీరు త మం 
మీ పూనకాన్ని చూస్తున్న వ్యక్తి కాస్త అలసిపోవచ్చేమోగానీ, ఉన్న 
ఓ బలమైన విషాన్ని పుచ్చుకున్నట్టేనని అర్థం చేనుకోండి. మీ చుటిజై 

కూ థ్‌ 
238 


లోబీనాంగ్‌ రాంపా 
లైవ్‌ ల న న కనకాల 


వాళ్ళలో చాలా మందికి మీకన్నా ఎక్కువ సమస్యలు ఉండవచ్చు. కానీ వాళ్ళ 
మొహాల్లో బాధలేవీ మీకు కనబడడం లేదు గదా! 

ఒత్తిడుల వల్లకలిగే మార్పులు మీ ముఖంలో కనిపిస్తున్నాయంటే 
జీవితాన్ని గురించిన సరయిన ద్యక్టధం మీకు లేదనే అర్థం. ఎదుటి వ్యక్తికి 
ఉన్నంత మానసిక స్టైర్యమూ, ఆధ్యాత్మికస్థితీ మీకు లేనట్టే అర్థం. 

భూమి మీదకు మనం నేర్చుకోవడానికి వచ్చాం. ఏ సాధారణ 
మానవుడికీ “నేర్చుకోలేనంత ఎక్కువ విషయాలు” నేర్చుకునేందుకు 


నిర్ణయింపబడదు. అందరూ మనలను పీడిస్తూ ఉన్నారనీ, ఇంకొకళ్ళ తప్పులకు 


మనలను బలిపశువుగా చేస్తున్నారనీ, లేక “విధి మన మీద పగబట్టిందనీ 
మనం అనుకుంటూ ఉండవచ్చు. ఒక్కసారి మనం ఆలోచన చేసి చూస్తే 
మన మీద అంత భారం ఏదీ నిజంగా లేదనీ అన్నీ కేవలం మనం 
కల్ప్సించుకున్నవేననీ మనకు రూఢిగా అర్ధమవుతుంది. 
మళ్ళీ మనం చిన్న పిల్లల వర్చకు వెళ్లాం. ఓ బాలుడికి కొంత 
'హోంవర్కు' చెయ్యడానికి ఇవ్వబడుతుంది. ఈ హోంవర్కు “చాలా ఎక్కువ 
అని ఆ కుర్రవాడికి అనిపిస్తూ ఉంటుంది, అతడి మనస్సు ఆటల మీదో, చేపల్ని 
పట్టడం మీదో, లేక ఏ అమ్మాయి మీదో లగ్నమై ఉంటుంది కాబట్టి! తాను 
ఆడబోయే ఆటల గురించీ, పట్టబోయే చేపల గురించీ బాగా ఆలోచిస్తూ 
ఉండడంవల్ల సాధారణంగా మనం ఉపయోగించే పదోవంతు మనస్సును 
కూడా చెయ్యాల్సిన 'హోంవర్కు' మీద లగ్నం చెయ్యకపోవడం వల్ల - ఆ పని 
చాలా ఎక్కువగా కనిపించి తీరుతుంది. ఆ పనిని పూర్తి చెయ్యాలనే 
ఉద్దేశ్యంతో శ్రమ చేయకపోవడం వల్ల ధ్యాస పెట్టి పనిచేస్తే ఎంత సేపట్లో 
పూర్తవుతుందో అంతకంటే ఎక్కువ సమయమే గడుస్తున్నా 'హోంవర్కు' 
మాత్రం పూర్తి కాదు. కుర్రవాడు తాను చేస్తున్న పని మధ్యలోనే అలసిపోతాడు. 
తన తెలివిని ఇరవయ్యోవంతు కూడా హోంవర్కు కోసం ఉపయోగించడం 
వలన నిరాశ అతడిని అవరిస్తుంది. తన హోంవర్కు చాలా ఎక్కువగా ఉందని 
తల్లితండ్రులకు చివరికి ఫిర్యాదు చేస్తాడు. తన ఆరోగ్యం ఈ హోంవర్కు వఖి 
వాడయిపోతూ ఉందని మొత్తుకుంటాడు. తల్లితండ్రులు కూడా బడికి వెళ్ళే 
239 


మరణం లేని మీరు 


ఉపాధ్యాయుల వద్ద మొరపెట్టుకుంటారు - హోంవర్కుని తగ్గించమనీ, తమ 
పిల్లవాడు చెయ్యలేకుండా ఉన్నాడనీ! ఎవ్వరూ ఈ విద్యార్థి గురించి 
అలోచించరు. కొంత జ్ఞానాన్నీ బుద్ధినీ వాడి బుర్రలోకి ఎక్కించే ప్రయత్నం 
చయ్యరు. ఈ శిక్షణంతా ఎవరికోసం? ఇదే మాట మీకు కూడా వర్తిస్తుంది. 
మీరు అభివృద్ధిని ఆకాంక్షిస్తున్హారా? అయితే, కొన్ని నిబంధనలకు మీరు లోబడి 
ఉండాలి. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి - మధ్యేమార్గాన్ని ఎప్పడూ విడిచి 
పెట్టకూడదు. విపరీతమైన శ్రమపడుతూ మీరు మీ ప్రయత్నాన్ని చేస్తూ ఉంటే 
ఏ ఫలితాలను ఆశించి మీరీ ప్రయత్నాన్ని చేస్తున్నారో ఆ ఫలితాలను గురించి 
కూడా ఆలోచించలేని పరిస్థితిలో ఉంటారు. మితి మీరి శ్రమపడవద్దని 
మధ్యేమార్గం మనకు చెబుతుంది. అరణ్యాన్నే తీక్షణంగా చూస్తూ ఉంటే 
మీ కళ్ళకు కలప కనిపించదని ముడ్మేమార్లం చెబుతుంది! అలాగని మీరు 
సోమరిపోతులైపోకూడదు. సోమరితనం మిమ్మల్ని ఆవరిస్తే ఏ పనులూ 
జరుగవు. ఈ రెండు చివరల మధ్యా ఉన్నదీ సవ్య మార్గాన్ని మీరు ఎన్నుకోండి. 
అప్పుడు చురుకుగా అభివృద్ధి చెందడాన్ని మీరు గమనించి తీరుతారు. 
చాలామంది తమ పనిని పూర్తి చేసేందుకు బానినల్లాగా పనిచేస్తూనే 
ఉంటారు. వీళ్ళ శక్తిలో చాలాభాగం “ప్రయత్నం” మీదే ఖర్చు అయనా గి 
తప్ప దేన్నీ వీళ్ళ సాధించలేరు. “ఓ చిన్న “రొలో భయంకరమైన చప్పుడు 
చేస్తూ పెట్రోలును తగలేస్తూ వెళ్తున్న కారు లాంటిదే వీళ్ళ సాధన” అని 
గ్రహించండి. 

ఏ కోరికనైనా తీర్చకోగల శక్తి దురదృష్టవశాత్తూ అందరికీ వ 
కొన్ని ప్రకృతి ధర్మాలను - మీకు “రహస్యవిధులు” అనే య 
కూడా వాడచ్చు-చాలా నులభంగా ఆచరించడాని మ 
నూత్రాలను పాటిస్తే మీకు విజయమూ, నంపదా కూడా లభిస్తా 
ఈ వాఠ్యాంశాలన్నింటి ద్వారా ఈ 'గూగవిద్య' 


240 
[18] 


లోబీపాంగ్‌ రాంసా 


చెబుతున్నాము ! 

“కోరికలు తీరే పద్ధతి” అంటే మా ఉద్దేశ్యంలో “ఆధ్యాత్మిక అభివృ, 
సాధించాలని మనం చేసుకునే సంకల్పాలు” అని అర్ధం, పై జన్మలో మన 
ఆధ్యాత్మిక సంపదను పెంచుకునే కోరికలని అర్థం. పది లక్షలో ఇరవై లక్షలో 
సంపాదిస్తే బాగానే వుంటుంది, నిజమే ఆ మాటను జప్పకుంటాం, క్ష్నో 
ఇంకొక జన్మకు పనికిరాలేని ఈ లక్షలన్నీ మనల్ని పట్టి బంధించి ఉంచే 
ఉచ్చులుగా మనం భావించాల్సి ఉంటుంది. ఈ భూలోకవాసం అశాశ్వత 
మైనది. ఇంకో జవ్యలో మన జ్ఞాన సంపదను పెంచే కార్యాలనే ఇక్కడ మనం 
నిర్వర్తించాలనే మా ఉపదేశాన్ని మీరు గ్రహించాలి. కాబట్లి ఆధ్యాత్మిక 
అభివృద్ధిని సాధించడమే మన ఆకాంక్షగా ఉండాలి. ఏ వినయం వల్ల మనం 
ఉన్నతిని సాధిస్తామో ఆ వినయాన్నీ నమ్రతనూ, “అతి వినయం" ఏది కాదో 
దాన్ని మనం అలవరచుకోవాలి, 

విశ్వమంతా చైతన్యంతో నిండి వుంది. జీవం అంతా ప్రకంపనే. 
మృత్యవులో కూడా ప్రకంపనలే ఉంటాయి. మ్యత్యేవు వల్ల నశిస్తున్న కణాలన్నీ 
నిరంతరం అనేక సమ్మిశ్రనాలుగా రూపాంతరం చెందుతూనే ఉన్నాయి. 
బిగించి కట్టబడి ఉన్న ఓ పగ్గం మీది మన నడక స్థిరంగా ఉండే అవకాశం 
లేదు. ఈ త్రాటిమీద నడక నిలకడగా ఉండదు. ముందుకైనా వెళ్ళిపోతూ 
ఉండాలి, వెనక్కయినా వచ్చేయాలి ఈ రెండు పద్ధతులే తప్ప ఒకే చోట్లో 
నిశ్చలంగా నిలబడి ఉండడం మాత్రం అసాధ్యం. మనం మన ప్రయత్నాన్ని 
ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికే చెయ్యాలి. కరుణ, సానుభూతులు 
మనకు ఎక్కడ వృద్ధిచెందుతాయో ఆచోట్లకే వెళ్ళాలి. నరే - ఇక మీ కోరికలు 
ఎలా తీరుతాయో ఆ పద్దతి గురించి వినండి. 


మన మనన్సుకు పనిచేసే అవకాశాన్ని కలిగిస్తే, మనం దేన్ని | 


కోరుకుంటామో దాన్నే మనకు ఆ మనస్సు అందిస్తుంది. “అచేతన 
మనన్సు"లో అనంతమైన శక్తులు ఉన్నాయి. అచేతనవు మనన్సును 
అందుకునే విధానం మాత్రం చాలామందికి నేర్చింపబడలేదు. మనం 


241 


కనవా... 
ఈ ఆశయంతోనే మీ కోరికలు తీరేందుకు మీరేం చెయ్యాలో వష, 
శె. ఇప్ప 


మరణం లేని మీరు 


చైతన్యంలో పదోవంతు భాగాన్ని మాత్రమే ఉపయోగించు కుంటున్నాం. 
పచతనపు మనస్సును కూడా మన స్వాధీనంలోకి మనం తెచ్చు కోగలిగితే 
ప్రాచీన ప్రవక్తళ్తా మనమూ ఎన్నో అద్నతాల్ని సాధించవచ్చు. 

"  ఓఖచ్చితమైన నిర్ధిష్టత లేకుండా దేనికోసమో ప్రార్ధించడం నిరర్ధకం. 
మతి లేకుండా చేసే ప్రార్ధనలో అద్ధంలేని మాటలే ఖాళీగా ధ్వనిస్తూ ఉంటాయి. 
అందువల్ల ఫలితాలు కూడా శూన్యంగానే ఉంటాయి. మీ మెదడుకు పని 
పెట్టండి. మీ మనస్సును ఉపయోగించండి; మీ అచేతన మనన్సును 
మీ అదుపులోకి తెచ్చుకుని దాని సర్వశక్తులనూ వినియోగంలోకి తెచ్చుకోండి. 
కానీ, అతిక్రమించగూడని కొన్ని నిబంధనలను మాత్రం అవశ్యం పాటించి 
తీరాలి. మొట్టమొదటగా మీ కోరిక ఏమిటో స్నష్టంగా నిర్ణయించుకోండి. 
మీ కోరిక ఏమిటో మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. మీకు ఏం కావాలో 
అడిగితీరాలి. మీ కోరిక స్వరూపం మీకు కనిపించి తీరాలి. మీకు ఏం కావాలి? 
బోలెడు డబ్బుకావాలని అడిగితే కుదరదు. ఓ కొత్త కారో, కొత్త మొగుడో 
పెళ్ళామో కావాలని అడిగితే కుదరదు. మీకోరిక ఏమిటో స్పష్టంగా నిర్ణయించి 
అడగాలి. మీ ఆలోచనలలో మీ కోరిక స్వరూపం మీకు స్పష్టంగా కనిపించి 
తీరాలి - ఆ స్వరూపాన్ని పారిపోకుండా స్థీరంగా మీ లక్ష్యంగా ఉంట. 
మీరు వివేకవంతులైతే మాత్రం డబ్బునూ, ఐహిక వస్తువులనూ లపల 
- ఓ గాంథిలాగానో, ఓ బుద్ద్ధుడిలాగానో, ఓ క్రీస్తులాగానో, ఓ సెయిం 
వీటర్‌లాగానో మరో ఇంకెవరయినా సన్నాసి లాగానో ఉండాలని మాలి! 


ఉంటారు, 

మీకు ఏంకావాలో మీరు పూర్తిగా ిజ్రయిం చుకున్న తరువాత సర 
రెండో అంకంలోకి వస్తారు. మేము ఇదివరకు ఘు as మీరు 
“ఇస్తేనే వుచ్చుకోగలరు”. మీరేం ఇస్తారు? కొంత డేలిక చెప్చాలు 
కోరుకుంటూ ఉన్నట్లయితే (ఆ డబ్బ అ 


ంతో మీరు ఖచ్చిత చేందుకు 
5 ను, ఇ 
అందులోంచి ఓ 'టిక' (॥1౧ఇను అంటే పదవవంతు డలు 
242 


లోద్‌సాంగ్‌ రాంసా 


0 


మీరు సిద్దమేనా? మీలాంటి మంచి స్థితిలో లేని అభాగ్యుల కోసం మీర | 


సహాయం చెయ్యడానికి ఒప్ప కుంటున్నారా? - “సరే, నాకు పి అక్షవస్తే 
వదివేలు ఇస్తానులెండి” అని చెప్పడం నిరర్ధకం. లక్ష మీ చేతిలో 
వచ్చీపడకముందే మీరు కష్టాల్లో వున్నవాళ్ళను ఆదుకుంటూ ఉండడాన్ని 
ప్రారంభించి ఉండాలి. నంతోషంతో నహాయాన్ని ఇతరులకు మీరు 
అందించగలుగుతున్నారంటే “ఇచ్చి-పుచ్చకో” అనే సూక్తి అర్జాన్ని సంపూర్ణంగా 
అనుభవిస్తున్నట్లే లెక్క. మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం. మీ కోరిక యొక్క 
లక్ష్యం నిర్ధిష్టంగా, స్పష్టంగా ఉండితీరాలి. ఇక మూడో అంకం గురించి 
తెలుసుకుందాం. మీకు ఆ క్రొత్త కారో, క్రొత్త మొగుడో, క్రొత్త పెళ్ళామో ఎప్పడు 
కావాలి? “ఎప్పడో భవిష్యత్తులో కావాలి” అని చెప్పకోవడం కూడా నిష్టలం 
- నిరర్ధకం. అదే విధంగా “వెంటనే కావాలి! ఇప్పడే కావాలి!” అని చప్పకోవడం 
కూడా అవివేకమే - ఎందుకంటే ప్రకృతి ధర్మాన్ని మీరు ఉల్లంఘించకూడదు 
గనుక. ఏ దేవుడికీ ఓ బంగారు ఇటుకను, నిరీక్షిస్తున్న మీ దోసిలిలోకి పడేలా 
ఇప్పడే పడేయడం కుదిరేపని కాదు కాబట్టి. ఒకవేళ పడినా మీ చేతుల్తో 
దాన్ని పట్టుకోవడం కూడా అవివేకమే - ఎందుకంటే ప్రకృతి ధర్మాన్ని మీరు 
ఉల్లంఘించకూడదు గనుక. ఏ దేవుడికీ ఓ బంగారు ఇటుకను, నిరీక్షిస్తున్న 
మీ దోసిలిలోకి పడేలా ఇప్పడేపడేయడం కుదిరేపని కాదు కాబట్టి. ఒకవేళ 
పడినా మీ చేతుల్తో దాన్ని పట్టుకోవడం కుదిరే పని కాదు. మీ పాదాల 
మీద ఆ బరువు పడి కాళ్ళ చితికి పోవచ్చు బహూశా! - ఇది సంభవమే! 
మీరు నిర్ణయించుకునే కాల పరిమితి కూడా హేతుబద్ధంగానే భౌతిక 
ధర్మాలకు అణుగుణంగా ఉండి తీరాలి. కాబట్టి ఫలానా సంవత్సరం, ఫలానా 
నెలలో మీకు ద్రవ్యం లభిస్తుందని అనుకోవడం సబబుగా ఉంటుంది. మరో 
ఐదు నిమిషాల్లో ఓ సంపద మీ చేతిలోకి వస్తుందని ఊహించడం ప్రకృతి 
ధర్మాలకే విరుద్ధం - మీ ఆలోచనాశక్తి కూడా నిరర్ధంగా క్షీణిస్తుంది. 

మీ ధ్యేయాన్ని సాధించేందుకు మీరేం చేయబోతున్నారు? 
ఓ ఉదాహరణ కోసం - మీకో కారు కావాలని కోరుకుంటున్నారు అనుకోండి. 
నరే, ఇంతకూ మీకు కారు డైవింగ్‌ వచ్చా? రాకపోతే మీరు కారును 


కోరుకోవడంలో ఏమయిన అర్థం ఉందా? కాబట్టి మీకు కారు కావాలని | 


243 


మరణం లేని మీరు 


ఢ్రమైన క్రోరిక ఉంటే ముందు కారు నడపడం నేర్నకోండి. తరువాత మీకు 
i ని కారు కావాలో ఓ నిర్ణయాన్ని తీసుకోవచ్చు. అలాగే పెళ్ళెకోసం మీరు 
తో తవాలాడుతుంటే ముందుగా మీరు ఎందుకోనం పెళ్ళి 
శనుకోవాలనుకుంటున్నారో మీ అర్హతలేమిటో, ఇచ్చి పుచ్చుకునే స్వభావం 
మీకుందో లేదో అద్ధం చేసుకోండి. సంసారంలో తగిన భాగస్వాములుగా 
మీరు ఉండగలరో లేదో తెలుసుకోండి. మీ వంతు పాత్రనూ, మీ వంతు 
కర్తవ్వాన్నీ మీరు సక్రమంగా నిర్వర్తించగలరో లేదో గ్రహించుకోండి ఇంకొకరిని 
టరు భాగస్వామిగా చేసుకోవాలంటే వాళ్ళకు మీరు తగిన భాగస్వామిగా 
ఉండాలి కదా. “పెళ్ళి” అంటే మీరు ఏమీ ఇవ్వకుండా, అంతా లాక్కునే వ్యవస్త 
కాదు. పెళ్ళాడిన తరువాత మీరు ఓ వ్యక్తిగా ఉండలేరు. ఇద్దరి సంతోషాలూ, 
ఇద్దరి కష్టాలూ, ఇట్టరి నమన్యలూ మీవే అవుతాయి. శాలీరకంగా, 
మానసికంగా, ఆధ్యాత్మికంగా మీరు సరయిన స్థితిలో ఉంటేనే ఇంకొకళ్ళకి 
మీరు చక్కటి భాగ్యస్వాములు కాగలరు. సహజీవనం సాగించగలరు. 

ఇప్పడు చివరి అంకంలోకి మనం అడుగుపెడుతున్నాం. నోటిమాట 

కన్నా చేతివ్రాత చాలా గొప్పది. ఈ రెండూ బక్కచోట్లో కలిసి ఉంటే ఎదురులేని 
జంటగా ఇవి ఏర్పడి ఉంటాయి. మీకు ఏం కావాలో వ్రాయండి. ఎంత 
క్లుప్తంగా వ్రాస్తే అంత మంచిది. ఎంత స్పష్టంగా వ్రాస్తే అంత మంచిది. మీకేం 
కావాలో మీకు తెలుసు కనుక ఆ కోరిక ఏమిటో స్పష్టంగా వ్రాయండి. మీకు 
ఆధ్యాత్మిక అభివృద్ధి కావాలా? ఈ విషయంలో మీకు మార్గదర్శి ఎవరు? 
ఆ వ్యక్తి గుణగణాల గురించీ వ్రాయండి. మీకు డబ్బు కావాలా? మీకు ఎంత 
కావాలో వ్రాయండి. వ్రాతపూర్వకంగా మీరు ఇంకొకళ్ళకు నరం 
చెయ్యగలమనీ పదోవంతు దానం చేస్తామనీ వ్రాయండి. ఇదంతా స్పష్టంగా 
వ్రాసిన తరువాత చివర్లో “నేను యిస్తాను; తీసుకోవడం నాకు వ్రాప్తంచవా 
అనే మాటను వ్రాయండి. ఆ డబ్బును సంపాదించేందుకు స వ 
చెయ్యదలచుకున్నారో కూడా చివరలలో వ్రాయండి. ఉత్తినే కూర్చు 
ఏదీ రాదని గ్రహించండి. తీసుకున్న ప్రతి వస్తువూకూ SE 
ఏదో ఒక రూపంలో మనం చెల్లించాల్సి వుంటుందని 
“ఉచితంగా ఏదీ మనకు లభించదు” అని తెలుసుకోండి. ఆనాయా 
244 


రోబీపాంగ్‌ రాంసా | 
వానా న న దూ పటల | 
మీకో వంద డాలర్ల డబ్బు ప్రాప్తించిందనుకోండి. ఆ వంద డాలర్లకు సరివెక్వూ | 
వనిని తవ్బక చేయవలసి ఉంటుంది. ఇంకొకళ్ళ నవోయాన్ని మ్‌రు 
కోరాలనుకునే ముందే ఇంకొకళ్ళకు మీరు సహాయాన్ని చేసి తీరాలి 
ఇదంతా మీరు వ్రాసి ఉంచుకున్నారని మేము భావిస్తున్నాం, 
ఈ మాటలన్నింటిననీ మీలో మేరే రోజుకు మూడుసార్లు బిగ్గరగా చవి 
వినండి. మీ గదిలో ప్రశాంతంగా ఉన్నప్పుడు మీరు గట్టిగా ఈ విషయాలను 
మీలలో మీరే చదివితే మీకు ఎంతో శక్తి వస్తుంది. మీ పడక గది లోంచి 
మీరు బయటకు వచ్చే ముందు ఒకసారి చదవండి. మధ్యాహ్హం లంచ్‌ 
చేస్తున్నప్పడు ఓ సారి చదవండి. రాత్రి మీరు పడుకోబోయే ముందు 
మూడోసారి దాన్ని చదివివడుకోండి. ముమ్మార్లు మీ నిశ్తయాల్ని 
ఓ మంత్రంలాగా మీరు కావాల్సిన కారో, డబ్బులో మీ వద్దకు వస్తున్నట్లు 
ఊహించండి. ఆ డబ్మో వస్తువో మీ వద్దకు వచ్చేసినట్లు ఊహించండి. 
ఎంత తీవ్రంగా స్పష్టంగా మీర ఊహించగలిగితే అంత త్వరగా మీ కోరికలు 
సిద్ధిస్తాయి. “ఇది పనిచేస్తే బావుణ్ణు. అది నాకు లభిస్తే బావుణ్ణు - రాదేమోనని 
నా అనుమానం” - ఈ పద్ధతిలో మీ ఆలోచనలు సాగితే మీ మంత్రాన్ని 
ఈ మాటలు బలం లేకుండా చేసేస్తాయి అందువల్ల ఎప్పడూ మీ ఆలోచనలు 
ఎప్పుడూ నిర్మాణాత్మకంగానే సాగుతూండాలి. ఇలా కొంతకాలం చేసేసరికి 
మీ అంతరంగంలోకి, మీ అచేతనపు మనస్సులోకి ఈ కోరిక బాగా 
నాటుకుంటుంది. మీ చేతనత్వపు మనస్సు కన్నా మీ అచేతన చైతన్యం 
తొమ్మిది రెట్లు తెలివైనది. ఏమీ అచేతన మనన్భ్యుకు ఉత్సావాం 
కలిగించగలిగారంటే మీకు దాన్నుంచి సహాయం రావడం ప్రారంభ 
మవుతుంది. మీరు ఊహించిన దానికంటే ఎక్కువ సహాయమే మీకు 
లభించి తీరుతుది. ఒక వ్యక్తి కొంత డబ్బును కష్టపడి సంపాదించిన తరుజాళ 
మరీ కష్టపడకుండానే మరింత డబ్బులు సులభంగా అతని వద్దకు వళి 
చేరుతాయిని చాలాసార్లు నిరూపించబడి ఉంది. డబ్బులు ఎక్కువైన కొదీ 
మరింత డబ్బులు అక్కడికి - అయస్కాంతం దగ్గరికి ఇనుములాగా " 
ఆకర్షింపబడుతూ ఉంటుంది! 


245 


మరణం లేని మీరు 


ద్రవ్వార్దన కన్నా గొప్పవైన విషయాలు ఉన్నాయని మీకు మళ్ళీ మళ్ళి 
మము గుర్తుచేనున్నాం. మరుజన్మలోకి ఎవ్వరూ ఒక్కపైసా కూడా 
శీసుకెళ్టలేరనే సత్యాన్ని మమ్మల్షి మళ్ళీ చెప్పనీయండి. మీ వద్ద ఎంత ఎక్కువ 
డబ్బుంటే అంత ఎక్కువ డబ్బును మీర భూమి మీదే వదిలి పెట్టిపోవాన్సి 
వస్తుంది. ఎంత ఎక్కువ ద్రవ్యాన్ని మీరు ఆర్టిస్తే అంత మిమ్మల్ని మీరు 
పాడుచేసుకుంటారు - అంతగా ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించడం మీకు 
కష్టమవుతుంది. పరులకు ఎంత మేలు మీరు చెయ్యగలుగుతారో అంతే 
శ్రేయస్సును మీరు మీతో బాటు తీసుకుని వెళ్ళగలరు. భూమి మీద జీవితం 
ఎంతో కఠినం. జీవితంలోని నిజమైన విలువలను విస్మరించి జీవించడం 
నిజంగా అత్యంత కణినం. ఇప్పటి మనుష్యులు అందరూ “ద్రవ్యార్దనే జీవిత 
ధ్యేయం” అనుకుంటూ ఉంటారు. తిండికీ, బట్టకూ, ఓ నీడకూ మాత్రమే 
తగినంత సంపాదన చేస్తే జీవితానికి అంతకంటే ఎక్కువ అవసరం లేదు. 
కానీ అధ్యాత్మికంగా ఎంత నంపాదించినా తనివి తీరదు. ఆలోచనల 
పరిపూర్ణత్వాన్ని సాధించడం అంత నులభమేమీ కాదు. మనం పూర్తి 
సహాయం ఎవ్వరికీ చెయ్యలేము ఎందుకుంటే అందువల్ల నునకే బోలెడు 
మేలు చేకూరుతూ ఉంటుంది కాబట్టి! 

ఈ వారాన్ని మీర మళ్ళీ మళ్ళీ చదవండి. ఇప్పటివరకూ వచ్చిన 
పాఠాలన్నింటిలోనూ ఈ పాఠం బహుగోప్పది కావచ్చు. ఇందులోని మార్గదర్శక 


“4 టినీ 
సూత్రాలను మీరు స్మరిస్తూ ఆచరణ చేయగలిగితే “మీ కోరికలు అన్నిం' 


a (| ” అనేది " 
మీరు అనుభవింబంల్సి రావచ్చు. ఈ య. గుర్తుంచుకుంటే 
నుభవంలోకి వస్తుంది. 


మీ ఆధ్యాత్మసంపదే అక్కడ మీకు “ద్రవ్వం”గొ వని 
మీది సంపదలూ, డబ్బులూ ఏవీ “అక్కడ” చెల్లినీ. 
246 


కొన్న పదాలకు అసలు అర్ధం మయమై విపరీతార్థాలు కల్చింపబడి 
ఉండడం నిజంగా దురుదృష్టకరం. అనేక పదాలకు చక్కటి వర్ణనాశీలమైన 
అర్థాలు ఉంటాయి - అన్ని భాషలకూ ఇది సహజం - కానీ ఈ పదాలను 
విపరీతార్థాలతో వాడబడుతూ ఉండడం వల్ల - కొన్ని శతాబ్దాలు సమయం 
తరువాత" సరిగ్గా వ్యతిరేకార్థం దానికి ఆపాదింపబడి జనామోద ముద్ర 
పడిపోయి ఉంటాయి. 
ఇంగ్లీషు భాషలోని ౧151855 అనే పదాన్ని ఉదాహరణగా తీసుకోండి. 
మన కాశం నాటి తరాల వరకూ ఈ వదానికి మంచి అర్థమే, గౌరవప్రదమైన 
భార్య” అన్న అర్థమే - ఉండేది. “ఇంటి యజమానురాలు”, “ఓ పురుషుడికి 
సహధర్మ చారిణి” అనే అర్థమే ఉండేది. ప్రస్తుతం ఈ మాటకు అర్ధం 
ఓ “ఉంపుడుకత్తౌ అని. గౌరవప్రదమైన అర్థంతో సోల్టి చూస్తే ఇప్పటి అర్థం 
ఎంత హేయకరమైందో మనం అర్ధంచేసుకోవచ్చు. 
మనం ఇలాంటి స్తీలనూ, వురుషులనూ గురించి మాట్లాడ 
దలచుకోలేదు. ఈ పాఠంలో పై ఉదాహరణలో సూచించబడినట్లు అర్ధం 


మారిపోయి వున్న మరో పదం "గురించి మనం చర్చించుకుందాం. 
ప్రన్తుతం ఆపాదించబడుతున్న అర్థం 


"Imagination" అన్న పదానికి 
"Imagination" 


డా పై ఉదాహరణలో లాగానే ఓ అపకీర్తిని స్పష్టం చేస్తోంది. 
అంటే “భావన”, “ఊహ” అని అర్థం. ప్రాచ్‌నకాలంలో ఊహాత్మక స్వభావం 
247 


మరణం లేని మీరు 


ఉన్నవాళ్ళను నున్నిత భావనలను చేయగలవాళ్ళనీ, కవులనీ, సండ్రి 
కవిత్వాన్నీ సృజించగల వాళ్ళనీ అనుకుంటూ గౌరవించేోవాళ్ళు హు 
చక్కటి ఊహాత్మక న్వభావమే లేకపోతే నాగరికులే షం. వ 
వాడుకలో ఈ పదానికి వినిపించే అర్ధం ఏమిటంటే హిస్టీరియా? ర్‌ 
నాశనమైపోయి బ్రతుకుతున్న ఓ స్త్రీ తన “ఊహల” వలే వట 
మానసిక పతనం చెందిన వా హల్లోనే ఉం వ 

ళ్ళ కూడా ఈ ఊహల్లోనే ఉంటారని ప్రసుత, 
అర్థం చెప్పబడుతోంది. ఓ వ్యక్తి తన అతీంద్రియ అనుభవాల గురిం _ 
చెబుతున్నాడనుకోండి. వినేవాళ్ళు దాన్ని తేలిగ్గా కొట్టిపారేసి “ఇదంతా నీ వు 
ఇదంతా బరి భ్రమే! పిచ్చి పిచ్చిగా మాట్లాడకు” అనేస్తూ ఉంటారు! కాబట్టి 
'భ్రమ' అనే అర్థంతో జత చేయబడి ఈ “ఊహ” Imagination - అనే పదం 
వినిపిస్తోంది. 


“ఊహ” అనే మాటకు ప్రస్తుతం గొప్ప గౌరవం లేదు. ఆధ్యాత్మిక 
విద్యలకు సంబంధించిన అనేక అనుభవాలను ఆవరించి ఉన్న అజ్ఞానపు 
పొరల్ని ఛేదించేందుకు ఉపయోగపడే ఏకైక సాధనం ఈ “ఉహ!” ఇచ్చాశక్తి 
(Will power) కి, ఊహకూ యుద్ధం జరిగితే చివరికి ఊహే గెలుస్తుందని 
తెలివైన వాళ్ళు చెబూతూ ఉంటారు. చాలామంది తమకున్న ఇచ్చాశక్తిని 
ర. దేనికీ భయపడని: తమ ధైర్య స్వభావం గురించి చెప్పకుని 
జ Se a విసుక్కుంటూ ఉంటే తమ 'ఐల్‌ పవర్‌'తో తాము 

వై. య్యగలమని ప్రజ్ఞలను పలుకుతూ ఉంటారు. నిజానికి 
ఊవోశక్తి యొక్క నవాకారం లేకపోతే ఇచ్చాశక్తితో తాము ఏమీ 
సాధించలేరని వాళ్ళకు తెలియదు. ఏదో ఒక సమయంలో ఇచ్చాశక్తి ఎక్కువ 
అవనరం ఉంటుందని ఊవాశక్తిని నమ్మించి ఉండడం వల్ల రూపుదిద్దుకున్న 
సంఘటనళ్నే వీళ్ళ బడాయిగా చెప్పుకుంటారు. ఇచ్చాశక్తి కంటే ఊవోశక్తే 
గొప్పది. ఊవోశిక్తి కన్నా గొప్ప శక్తి ఏటి లేదు. నై 

__ఉవోశక్తి నహకారం లేకపోతే బద్ధి ఇచ్చాశక్తితోనే పనులు 
లా ననే అపోహ మీకు ఇంకా తొలగిపోకుండా ఉందా! అయితే 
గమనించండి కమైన ఓ ప 
నన ర 
248 


లోటీసాంగ్‌ రాంపా 


జన సంచారం, వాహన సంచారం లేని ఓ వీధిని ఊహించండి. 
శ వీధి పూర్తిగా మనకోసమే అలా, నిర్మానుష్యంగా, “ట్రాఫిక్‌ కూడా ఏమీ 
లేకుండా ఉందని అనుకోండి. ఈ వీధి ఇవతలి ప్రక్కనుంచి, అవతలి 
స్రక్కవరకు మునం “పెయింటొతో రోడ్డు మీద ఓ రెండు లేక (మీకు మూడు 
అడుగుల ప్రదేశం నచ్చితే) మూడుడగుల వెడల్పు ఉండేట్టు ఓ పట్టీని మనం 
గీశామని అనుకోండి. ఇప్పడు మీరు ఆ పట్టీ మీద ఈ చివర్షుంచి ఆ చివరి 
వరకూ రోడ్డుకు అడ్డంగా నడవాలి. ట్రాఫిక్‌ సమస్య ఏమీ లేదు. కాబట్టీ, 
ఎవ్వరూ మమ్మల్ని గమనించడం లేదు. కాబట్టీ ఇటువైపు 'పుట్‌పాక్‌ మీద 
నుంచి పట్టీ మీదకు దిగి రోడ్డు ఆ ప్రక్క వరకూ నడిచి అటువైపున్న 'పుట్‌పాత్‌' 
మీదకి మీరు చేరుకోవడం చాలా సులభమని మీరు ఒప్పకుంటారు కదూ? 
ఇలా నడవడం వల్ల మీరు శ్వాస తీసుకునే పద్దతి వేగం ఏమాత్రం పెరగదనీ, 
గుండె ఓసారి ఆగిపోయి మళ్ళీ కొట్టుకోవడం ప్రారంభిస్తుందనీ అనుకునే 
అవకాశం ఇక్కడ ఎంతవరకూ లేదని ఒప్పుకోవడానికి మీకేం అభ్యంతరం 
లేదు కదా! 

ఈ “పెయింట్‌ చెయ్యబడ్డ మూడడుగుల వెడల్స్డున్న పట్టి మీద ఏ 
మాత్రం భయం మీకు కలుగకుండా మీరు నడచివెళ్ళగలరు! ఎందువల్లనంటే 
మీ కాళ్ళ క్రింద రోడ్డు మాయమైపోయే అవకాశం ఏదీ లేదు! మీ కాళ్ళ క్రింద 
నేల క్రుంగిపోదు! ఉన్నట్టుండి ఓ భూకంపం వస్తే తప్ప లేక ఉన్నట్టుండి 
ఓ భవనం నెత్తి మీద కుప్ప కూలిపోతే తప్ప మీకే ప్రమాదమూ రాదని మకు 
పాటు పడి రోడ్డు మీదకు 


ఖచ్చితంగా తెలుసు ఒకవేళ ఎందుకో మీరు తోట్లు 
నుంచే బహూశా క్రింద 


పడినా మీరు ఎంత పొడవుగా ఉన్నారో అంత ఎత్తు 

పడగలరు. పెద్ద ప్రమాదం ఏమీ జరగదు. జు 
మనం ఇప్పడు ఈ వీధి దృశ్యాన్ని కొటిగొ మారుద్దాం. ఇంకొ వైపు 

ఈ వీధిలోనే ఉన్నాం. ప్రక్కనున్న ఓ ఇరవై అంతస్థుల ఎత్తున్న వ 

మనం నడక సాగిద్దాం. ఓ “లివ్ల)లో నుంచుని ఆ భవంతి పైకప్పు స్తే 

చేరామనుకోండి. సరిగ్గా మనం నుంచుని ఉన్న చోటుకు తు 

అవతలవైపు సరిగ్గా న. భవనం అంత ఎత్తే ఉన్న మరో ఇరవై అంలిగ్భ 

249 


మరణం లేని మీరు 
ఎత్తున్న భవంతి ఉండడం మనకు కనిపిస్తుంది కాస్త మొలకు సై 
చి 
కనిపిస్యు 
టే పాడ్తన్వై 
డల్మూ ఉన 
న 


క్రిందకు చూస్తే మనం రోడ్డు మీద గీసిన పెయింటే పట్టి 
ఉంటుంది. ఇప్పడు మనకు వీధి వెడల్లు ఎంత ఉందో అం 
మనం పెయింట్‌ చేసిన వట్టీలాగే మూడు అడుగుల వె 
ఓ బలమైన చెక్కను సంపాదించామనుకోండి. ఇప్పడు మనం ఈ బలమైన 
చెక్కేబల్లని మన బిల్లింగ్‌ నుంచి అవతలి బిల్జింగ్‌ మీదకు వంతెనలగ 
అమర్చి ఏ మాత్రం కదలకుండా గట్టిగా బిగించేశామని అనుకోండి. ఇప్పక్తీ 
చెక్క బల్ల ఏ కదలికా లేకుండా స్థిరంగా, బలంగా నిలబడి ఉందని 
తెలుసుకోండి. ఈ చెక్కను మనం బాగా పరీక్షించి చూద్దాం, మన కాళ్ళకు 
అడ్డొచ్చే ఇబ్బంది ఏదీ ఈ చెక్క మీద లేదని మనం నిర్ధారణ చేసుకుందాం. 

ఇందాక మీరు రోడ్డు మీద ఇటు నుంచి అటు వైపుకు ఎంతవెడల్బ 
ఉన్నపట్టీ మీద నడిచారో అంతే వెడల్పున్న ఈ చెక్క పట్టీ మీద ఈ బిల్జింగు 
నుంచి ఆ బిల్లింగ్‌ మీదకు చేరుకోగలరా? మీకే ప్రమాదమూ కలగదని, 
సులభంగా ఆ ప్రక్కకు మీరు నడిచి వెళ్ళవఛ్చనీ మీ ఊహ చెబితే మీరు 
పెద్ద కష్టమేమీ పడకుండా ఈ చెక్క మీద నుంచి నడచి ఎదుట బిల్డింగ్‌ 
మీదకు నునాయానంగా చేరుకోగలుగుతారు. మీ ఊవా మీతో 
సహకరించలేదనుకోండి. వెంటనే మీ నాడి కొట్టుకునే వేగం పెరిగిపోతుంది. 
గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభిస్తుంది. నడచి ఆ ప్రక్కకు వెళ్ళాల్సి 
ఉంటుందనే ఆలోచన రాగానే కడుపులో “సీతాకోక చిలుకలు” ఎగురుతున్న 
అనుభూతి కలుగవచ్చు. ఇలా ఎందుకు జరుగుతుంది? ఇందాక రోడ్డు మీద 
మీరు సులభంగానే నడిచారు కదా? అదే వెడల్పున్న బలమైన, కదలని చెక్క 
మీద నడిచేందుకు మీకెందుకు భయం? ఈ భయానికి కారణం మీ 
దింహలే. మీ ఊహ వేనిచేయడం ప్రారంభం కాగానే ఈ చెక్క మీద 
నడిచేందుకు మీకెందుకు భయం? ఈ భయానికి కారణం మీ ఊహలే. 
మ్‌ ఊహ పనిచేయడం ప్రారంభంకాగానే ఈ చెక్కమీద నడవడం చాలా 
ప్రమాదకరమైందనీ, కాలు ఏ మాత్రం జారినా ఆ చెక్క మీద నుంచి మీరు 
క్రిందకు, ఇరవై అంతస్తుల క్రింద ఉన్న ఫుట్‌పాత్‌ మీదకో రోడ్డు మీదకో 


షా 250 
™ TIE 


లోబేసాంగ్‌ రాంనా 
అ — 
పడిపోయి నాశనమయిపోతారనీ మీకు మీ ఊహల ద్వారా అర్థమూ 
నందువల్లే మీరు ఆచెక్క మీద నుంచి నడవలేకపోతారు, “మీకేమీ భయం 
లేదు మీకు ఏమీ కాదు, ఫరవాలేదు నడవండి” అని ఎంత మంది మీకు 
౦ చెప్పినా లాభం ఉండదు. మీకెంత బలమైన ఇచ్చాశక్తి ఉన్నాఈ భయం 

మాత్రం మీ నుంచి పోదు! ఇచ్చాశక్తిని మీరు మూర్థంగా శాసించాలని 
ప్రయత్తిస్తే ఓ భయంకరమైన వణుకు పుట్టుకు రావచ్చు. మీ ముఖం 
పాలిపోవచ్చు శ్వాస కోసం మీరు రొప్పుతూ ఉండవచ్చు 

మన ఆత్మరక్షణ కోసం కొన్ని జాగ్రత్తలు మన శరీరంలో నిర్మితమై 
ఉన్నాయి. వీటి ప్రభావం వలన ఏ మనషీ మూర్ధంగా అపాయాన్ని కొని 
తెచ్చుకోడు. మనకు వచ్చే ఊహల సామర్థ్యమే మనలను భయపెట్టి చెక్క 
మీద నడవనీయకుండా మనల్ని అపి ఉంచుతుంది. ఎవరు ఎంత చెప్పినా 
మనకు భయం పోదు - ధైర్యం కలుగదు. “ఈ చెక్క మీద నడవడం చాలా 
సులువు” అని మీ ఊహల్లో మీరు అనుకోగలిగితేనే - చెక్క మీదకు ఎక్కి 
నిలబడి సులభంగా ఏ భయమూ లేకుండా అవతలి వైపుకు ఏ మాత్రం 
తొట్రుపాటు వడకుండా నడిచి వెళ్ళిపోతంన్నట్లు న్చేవ్షంగా 
ఊహించుకోగలిగితేనే - ఈ చెక్క మీద మీరు నిజంగా గ 

మన ఊహలు మనలను ఓ పనిని చెయ్యవద్దని చెబుతూ ఆ 
మనం మూర్గంగా మన “విల్‌ వవర్‌'ని ae 
ప్రారంభించామంటే మానసిక రుర్మత, నరాల అ వ క 
మనం పడిపోయే పరిస్థితి రావచ్చు. ఎందుకంటే - రహ నాం 
మళ్ళీ చెబుతున్నాము - ఇచ్చా శక్తికీ ఊహా శక్తికీ ప ae 
న యాన వాలకం వంక కాద మ్య 
గంటలు గణగణా మోగుతుంటే ఆ mers 
మూర్ధంగా కార్యసాధనకు పూనుకుంటే మన 
మన ఆరోగ్యమే నాశనమవుతుంది. 

కొంతమందికి రాత్రి పూట వొంటరిగా 
నడవాలంటే చచ్చేంత భయం కలుగుతూ ఉం 

251 


ఓ స్మశానం వైపు నుంచి 


టుంది. ఎవ్వడైనా 


మరణం లని మీరు 


బలవంతంగా అలా ఓ సమాధి ప్రక్కనుంచి అర్ధరాత్రి వేళ అలా న్య 
వస్తే వాళ్ళ తల లోపల చక్కిలిగిలి పుడుతున్నట్లు ఒళ్ళు జలదరించి, 
అనిపించవచ్చు. జుట్టు లేచి నిలబడవచ్చు. అరచేతుల్లో చెమటలు ప ట్లు 
(జ్ఞానేంద్రియాల వల్ల కలిగే ప్రతి అనుభవమూ అత్యంత తీక్షణంగా అ 
ప్రతి అనుభవమూ అతిశయోక్తిగా అనిపించవచ్చు. ఏ వెరు 
కనిపిస్తే ఒక్క ఎగురు ఎగిరి రివ్వున పారిపోయేందుకు వీలుగా శరీరం 
చాలా చురుకుగా పనిచేస్తూ ఉంటుంది. 

చేసే పని మీద ఇష్టం లేని వాళ్ళకూ, బలవంతం మీద పనులు 
చేన్తున్న వాళ్ళకూ అచేతన మస్తిష్కం నుంచి ఓ “పనిని తప్పించుకునే 
యంత్రాంగం” వెలికి వన్తూంటుంది. మన ప్రమేయం ఏమీ లేకుండా 
అచేతనంగా జరిగే ఈ యంత్రాంగ చర్యలు ఒక్కోసారి భయంకరమైన 
ఫలితాలను న్యష్టిన్తుంటాయి. ఒక విధంగా ఇది “కీడులోమేలు” బిసి 
అనుకోవచ్చు. ఎందుకంటే, కొన్ని హెచ్చరికలను మనం పట్టించుకోకుండా 
ఉన్నట్టయితే మానసిక ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. ఒక యదార్థ 
'నంఘటనను మేము మీకు ఇక్కడ చెప్పదలచుకున్నాం. ఇది మా ప్రత్యక్ష 
అనుభవం; గమనించండి:- 

మాకు తెలినిన ఒకాయన ఎక్కువ నుంచునే వనిచేన్తూ 
ఉండేవాడు. లెడ్డర్లలో లెక్కల్ని వ్రాస్తూ ఉండడమే ఆయన చేస్తూన్న ఉద్యోగం. 
ఇలాంటి పనిని కూర్చుని చేసే కంటే నుంచుని చేస్తేనే సుఖంగా ఉంటుంది. 
ఈయన పనిని చక్కగా నిర్వర్తించేవాడు. కానీ, ఈయనకు ఓ అర్థం లేని 
భయం ఉండేది - తాను చేస్తున్న లెక్కల్లో ఎప్పడో ఒక తప్ప జరగొచ్చనీ - 
అప్పడు అందరూ తనని “కంపెనీలో తప్ప లెక్కలు వ్రాసి డబ్బులను 
దొంగిలించి మోసం చేస్తున్నట్టు” నిందిస్తారేమోనన్‌. నిజానికి ఈయన వాలా 
నిజాయితీతో శ్రద్దగా పని చేసే న్వభావం గల మనిషి. నిజాయితీ 
మూర్తీభవించినట్టు ఉండేవాడు. హోటల్లోని “అగ్గివుల్ల'ను కూడా 
:తీనుకెక్టేవాడు కుడా. బస్సులో ఎవరైనా న్యూస్‌ పేపరు వదిలేసి లేదిపోయినో 
ఊపీవరును కూడా ముట్టుకునేవాడు కాడు. తన నిజాయితీ గురించి 
252 


ఈ దనౌంగ For 
ధుఆమూగికి తెలియదేమోనని అనుకుని విపరీతంగా దిగులుపడి పోతూ 


ఉండేవాడు. 
ఇలా అనేక నంవత్సరాల పాటు అంతులేని భయాన్ని తనలో 


నింపుకుని ఈయన పనిచేస్తూ గడిపాడు. “వేరే ఉద్యోగం చూసుకుంటే 
బాగుంటుందా?” అని తన భార్యతో చర్చలు జరిపాడు కానీ ఆమె “వీల్లేదని 
ఖచ్చితంగా చెప్పేసింది. విధిలేక ఆ ఉద్యోగంలోనే కొనసాగుతున్నాడు. చివరికి 
ఈయన ఊహాశక్తి పనిచేయడం ప్రారంభించింది. మొదట్లో ఈయనకి 
జీర్ణకోశంలో “అర్జర్లు' వచ్చాయి. జాగ్రత్తగా మందులు వాడి, భోజన పద్ధతులు 
మార్చకుని ఆ అల్ల్బర్లును పోగొట్టుకోగలిగాడు. మళ్ళీ తన డెస్కు ముందు 
నుంచుని పనిచేయడం కొనసాగించసాగాడు. ఒకరోజు ఉన్నట్టుండి 
ఓ అద్భుతమైన ఆలోచన అతడికి కలిగింది - తాను నుం చోలేకపోకతే 
పనిచెయ్యలేని వరిస్థితి వచ్చేన్తుంది కాబట్టి ఈ ఉద్యోగం నుంచి 
తప్పకోవచ్చునని! 

కొన్ని వారాల్లోనే ఆయన పాదం మీద ఓ వ్రణం ఏర్పడింది. ఎలాగో 
నొప్పిని ఓర్చుకుంటూ, కుంటుకుంటూ వెళ్ళేవాడు. కానీ, చివరికి ఆ పుండు 
పెద్దదైపోయి ఈయన్ని పరుపు మీదకి నెట్టి సంపూర్ణ విశ్రాంతి స్థితికి 
తీసుకువెళ్ళింది. ఈ విశ్రాంతి వల్ల పుండు మానిపోయి మళ్ళీ ఆఫీసుకు 
దారితీశాడు. అచేతనంలోని మనస్సు మాత్రం ఈయన్ని తెగవేధిస్తూ ఉండేది. 
ఆ అచేతనపు మనస్సులో, బహూశా ఈ విధంగా ఆలోచనలు వచ్చి 
ఉండవచ్చు. “అమ్మయ్య! ఈ కాలిపుండు వల్ల కొంత కాలం ఆ భయంకరమైన 
ఉద్యోగం నుంచి తప్పించుకున్నాను. ఈ డాక్టర్లు త్వరగానే ఈ కాలును 
బాగుచేసేశారే! ఇంతకన్నా పెద్ద జబ్బు తెచ్చుకుంటాను!” 

కొన్ని నెలణు మామూలు బిగులుతోటే ఆయన పనిచేసిన తరువాత 
ఇంకో పుండు అతడి కాలి మీద, ఈ సారి చీలమండ మీద ఏర్పడుంది. 
పాదాన్ని ఏ మాత్రం కదిలించలేని పరిస్థితి వచ్చేసింది. మళ్ళి వోస్టిటల్లో చేరాడు. 
కురుపు పెద్దదై, పెద్దదై చివరికి ఆయనకి శాస్త్రచికిత్స అవసరమైంది. అటి 
కరిగాక మళ్ళి ఉద్యోగంలోకి వెళ్ళాడు. 

253 


మరణం లేని మీరు 


మనన న WU OE 


్కోగం మీద ఆయనకి ద్వేషం ఎక్కువ కాసాగింది. మ 
అల్లరు-ఈసారి చీలమండకూ మోకాలికీ మధ్యలో, ఏ మందుకు 
ఏ అవరేషనుకూ ఇది లొంగలేదు. చివరికి సర్జన్లు ఆయన కాలు, 
మోకాలివరకూ ఉంచి మిగతా భాగాన్ని శస్త్రచికిత్స ద్వారా తొలగించ శ 
ఈయనకి చాలా సంతోషం కలిగించేటట్టు, మళ్ళీ ఉద్యోగంలోకి ఈయ, 
రావద్దని చెప్పేశారు. రోగిష్టి, కుంటి వ్యక్తి తమ ఆఫీనులో పనిచేస్తుంక్ర 
బాగుండదని తేల్చి చెప్పేశారు. జ 

హాస్సిటల్లో ఈయనకు సేవ చేసిన డాక్టర్లు ఈయన ఇష్టపడే 
ఓ ఉద్యోగాన్ని ఈయనకు ఇప్పించారు. ఓ చేతి పనిని ఇంకొకళ్టకు నేర్చించే 


ఉద్యోగం. ఈ క్రొత్త ఉద్యోగం ఈయనకు హాయిగా ఉంది. మంచి పేరును ' 


కూడా నంపాదించుకున్నాడు. “లెక్క తప్పుచేసి తైలురు వెళ్ళిపోవార్డి 
వన్తుందేమో” నన్న భయం ఇప్పడు ఆయనకు లేదు. ఇప్పుడు ఆయన 
ఆరోగ్యం బాగుపడింది. ప్రస్తుతం, మాకు తెలిసినంతవరకూ, సంతోషంతో 
ఉద్యోగం చేసుకుంటున్నాడు. 


ఇదో “చివరి దశను చేరుకున్న సంగతి కావచ్చు. కానీ బక్కసారి 


గమనించండి రక్తపు పోటు బాగా ఎక్కువైపోయి, అల్లర్లతో బాధపడుతున్న | 


ఉద్యోగాలు చెయ్యడానికి భయవడుతంన్న, తమకం అవమానం 
జరుగుతుందేమోనన్న భయంతో క్రుంగిపోతున్న అనేక మందిని మీరు నిత్యం 
చూన్తూనే ఉంటారు. అన్నట్టు, ఈ అల్సర్లు ఎక్కువగా “ఎక్షిక్యూటివ్స్‌”కే 
వస్తుంటాయని అందరికీ విదితమే గదా. 


కొన్ని ఊహలు గొప్ట సామ్రాజ్యాల్ని కూలదోస్తాయి. అదే విధంగా కొన్ని ' 
సామ్రాజ్యాలను సృష్టిన్తాయి కూడా, గుర్తుంచుకోండి. మీ ఊవాశక్తి మీద ఓ | 
పట్టును మీరు సంపాదించుకోగలిగితే మీకేం కావాలన్నా సంపాదించు | 


కోగలుగుతారు. ఈ ఊహాశక్తి మనం శాసిస్తే పని చేయదు. ఊవోశిక్తీ 
ఫలానా విధంగా పనిచేయాలని మీరు నిర్దేశించాలంటే వీలుపడదు: 
ఎందుకంటే, ఈ ఊహాశక్తి ఓ కంచరగాడిదలాగే మొండికెత్తుతుంది. కంచేరే 
"గాడిదను మీరు నడిపెంచవచ్చ - కానీ స్వారీ చేసేందుకు మాత్రం కుదరదే” 
254 


జ్ర ఇం | 


| లోబోసాంగ్‌ రాంసా 


ఊహాశక్తిని కూడా మనతో స్నేహంగా ఉన్న ఓ కంచరగాడిదను 
నడిపించినట్టే నడిపించవచ్చు. కానీ, ఊహల్లో “స్వారో” చెయ్యడం మాత్రం 
ఖదిరేపని కాదు. ఎంతో సాధనతో ఊహల మీద కొంత అదుపును 
సాధించవచ్చు. 

ఊహల మీద అదుపును సాధించడానికి మీరేం చేయాలి? ఇదంతా 
మ్‌ విశ్వానం మీదా, అభ్యాసం మీదా ఆధారపడి ఉంటుంది. మీకు 
ఏ భయాన్నో అయివ్టతనో రేకెత్తించే ఓ పరిస్థితిని ఊహించండి. 
శరువాతనుంచి విశ్వాసంతోనో, ఎవరేం చేసినా చెయ్యకపోయినా ఆపనిని 
చేయగలరని నమ్మే ఊహ మీకు కలిగేట్టు చేయమని ఊహాశక్తిని 
బతిమాలో బయటవపడండి. మీరు “అందరిలాంటి వాళ్ళు కారని”, 
ఓ బ్రత్యేకమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి”గా మిమ్మల్ని గుర్తించమనీ మీ 
ఊహాశక్తిని బ్రతిమాలుకోండి. మీకు తగిన ఏ పద్దతిని ఆచరించినా 
ఫరవాలేదు - మీ కోసమే, మీ వైపే, మీ ఊహాశక్తి పనిచేస్తూ ఉంటే చాలు. 
ఇప్పడు మనం మన మొదటి, రోడ్డు దాటే ఉదాహరణలోకి వద్దాం. వీధికి 
అడ్డంగా నేలమీద పరిచివున్న ఓ రెండడుగల చెక్క పలక మీద “మనం 
చాలా సులభంగా నడిచిపోగల” మని నిర్ధారణ చేసుకున్నాం. తరువాత, 
మీకున్న విశ్వాసం వల్ల, మీరు “అందరిలాంటి వాళ్ళు” కారు గనుక, ఓ ప్రత్యేక 
వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు గనుక ఊవోశక్తిని బ్రతిమాలుకుని, ఊవాత్మకతను 
పెంచుకుని, ఆ చెక్క పలక ఇరవై అంతస్థుల ఎత్తున ఉన్నా సరే, సులభంగా 
నడిచి వెళ్ళి అవతలి వైపుకు చేరుకోగలరు. 

ఈ ఆలోచనను చేసి చూడండి : కొంచెం తక్కువగానో, 
ఎక్కువగానో మతి లేని ఓ కోతి ఏమాత్రం భయపడకుండా ఎంత ఎత్తుమీది 
చెక్కబల్ల మీదయినా నడిచిపోగలదని మీకు మీరే చెప్పుకోండి. ఇద్దర్లో ఎవరు 
గోష్టవారు? మీరా? ఆ బుర్రలేని కొతా? ఓ బుర్రలేని కోతిగానీ, spn 
ఓ మూర్థిడిలాగా ఉన్న మనిషిగానీ సులభంగా ఎత్తున ఉన్న పలక న 
నడచు వెళ్ళి పోగలుగుతూ ఉంటే, “మీ అంతటి మీరు”, “తెలివైన క 
నడిచివెళ్ళలేరా? సులభంగా నడిచివెళ్టగలరు! కేవలం విశ్వానం వల్లా 
255 


[tg 


| 
మరణం లేని మీరు | 


mam 


ఈ పనిని చెయ్యొచ్చు. ఇదివరకు ఎంతమందో, ప్రఖ్యాతి 
బ్లాండిన్‌లాగే, నయాగరా జలపాతం మీద ఈ వైపు నుంచి ఆవైపుకు క్ర ట్ట 
ఉన్న ఓ త్రాటి మీద నయాగరాను దాటగల”ననే విశ్వాసం మాత్రం, ఫ్య 
ఉన్న దీ వ్యక్తి అంతే. “భయపడతానేమో” నన్న భయం తప్ప మరే భయమ్మ 
లేనివాడు, త్రాటిమీద నయాగరా జలపాతాన్ని దాటగలనని నమ్మినవాక్ష 
కాబట్టి, ఓ బండిని తోసుకుంటూ అయినా వెళ్ళగలడు, కళ్ళు కట్టేసుక్స్య 
కూడా ఆ త్రాటిమీద నడవగలడు. 

మనకందరికీ ఇలాంటీ అనుభవమే కలిగి ఉండవచ్చు. ఓ పెద్ద నిచ్చెన 
మీదకు మనం ఎక్కుతూ ఉన్నప్పడు మనం పైకి చూస్తూన్షంతవరకూ 
మనకు భయం తెలియదు. ఒక్కసారి క్రిందకి చూసామనుకోండి. వెంటనే 
ఓ భయంకరమైన ఆలోచన ఒకటి వస్తుంది - “మనం క్రింద పడ్తున్నట్లు 
ఊహించుకుంటాం. క్రిందపడి నేలకు అంటుకుని పోయినట్లు శరీరం 
ఓ ముద్దలాగా ఉన్నట్టు ఊహించుకుంటాం. ఒక్కోసారి పడిపోకుండా 
ఉండడం కోసం మనం నిచ్చెనని వదిలిపెట్టలేని స్థితిలో బిగుసుకుని ఉంటాం. 
అనేక అడ్డంకులను ఎదుర్కొంటూ, అధిగమిస్తూ నడిచే గుర్రప్పందాల్లో 
రౌతులకు ఇలాంటి అనుభవం ఒకటి తప్పక కలిగి ఉంటుంది! 

మీ ఊహలను మీ సామర్థం మీద విశ్వాసంతో అదుపులోకి తెచ్చుకో 
గలిగితే మీరు ఏ వనినైనా చెయ్యగలుగుతారు. బలవంతంగా మీరు 
మీ ఊహలను అదుపులోకి తెచ్చుకోలేరు. “ఐల్‌ పవర్‌” (ఇచ్చాశక్తిను 
ఉపయోగించి, మీ ఊహలను మీరు నియంత్రించలేరు. అలాంటి ప్రయత్తాన్ని 
మీరు చేస్తే నరాల జబ్బుల్లో మీరు బాధపడాల్సి వస్తుంది. మీ ఆలోచనలను 
మీరే నడిపించాలని గుర్తుపెట్టుకోండి. మీ ఊహలను మీదే అదువే | 
చేసుకోవాలి. ఇష్టం వచ్చినట్లు మీ ఊహలని ఉరుకులెత్తిస్తే మీకు అపజయం | 
తప్పదు. మ్‌ ఊహోశక్తిని మీరు సరిగ్గా ఉపయోగించుకుంటే మీరు ఇదివరకు 
“దాదాపు అసంభవా"లని అనుకున్న పనుఅన్నిటినీ సులభంగా నిర్వర్తించే | 
గలరు. కాబట్టి ముందుగా “అసంభవం” అనేది ఏదీ లేదని నమ్మండి. 


గౌంచ్చ్య 


256 


ఇరవై నాలుగో పాఠం 


కర్వ్షసిద్దాంతం 


“కక్షబద్దాంతం” గురించి అందరం వినే ఉంటాం. వేద్రాంకానికి 
సంబంధించిన అనేక విషయాలను వర్ణించే మాటలకు సంస్కృత బ్రాహ్మణ 
శబ్దాలనే “దురదృష్టవశాత్తూ” ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ॥ వ 
నిర్మాణ, వైద్యశాస్త్రాల్లో, ఇతర విజ్ఞాన శాస్త్రాలనన్నింట్లోనూ మ లాటి, 
భాష పదాలనే ఎక్కువగా ఉపయో గిస్తున్నట్లు. పువ్వుల రకాల పేర్లూ, వక్తల 
పేర్లు, శరీరంలో ఓ కండరమో, రక్తనాళమో చేసే పనిని వర్ణించే పేర్లూ 
ఇలాంటి విషయాలకన్నింటికీ కూడా లాటిన్‌ భాషతో కూర్చిన పదాలనే 
ఉపయోగిస్తూంటారు. ఈ ఆనవాయితీ విజ్ఞానశాస్త్ర ప్రచారాల్లో మొదటి 
నుంచ్‌ ఉంది.తమకు తెలిసిన విజ్ఞానాన్ని డాక్టర్లు తమ వద్దే ఉంచుకునే 
ప్రయత్నాన్ని చేసేవాళ్ళు. అప్పటి డాక్టర్ల నిజంగా ఉపయోగింపదగిన విజ్ఞానం 
ఉండేది. విధిగా అందరూ 'లాటిన్‌' భాషను అధ్యయనం చెయ్యవలసి వచ్చేది. 
డాక్టర్లు కాని వాళ్ళకూ, చదువురాని వాళ్ళకూ అర్థం కాకుండా ఉండేలా అప్పటి 
డాక్టర్లు తను వైద్య విద్యలో ఎక్కు 'లాటిన్‌' మాటలనే వాడుతూ ఉండేవాళ్ళు. 
ఈ ఆచారం ఇష్టటికీ ఇలాగే కొనసాగుతోంది. 

విజ్ఞాన శాస్త్రంలోని పదాలన్నీ లాటిన్‌ భాషలోనే ఉండడం వల్ల 
రొభాలు కూడా ఉన్నాయి. ఏ భాషను మాట్లాడే శాస్త్రజుడైనా ప్రపంచం ని 
ఏ దేశపు శాస్త్రజ్ఞడ్రిత్రోనైనా లాటిన్‌ ఉపయోగించి తన భావాలను స్పష్టంగా 


257 


మరణం లేని మీరు 


అందించగలుగుతాడు. ఓ నావ లోనో ఓ విమానంలోనో రేడియో 
యంత్రాలను ఉపయోగించే వాళ్ళు 'మోర్స్‌కోడ్‌'ను లేక 'క్యూకోడ్‌' అనే పేర 
గల పద్ధతిలోనే తమ సంకేతాలను పంపించడంలోని ఉద్దేశ్యం సరిగ్గా ఇదే. 
ప్రపంచం మొత్తం మీద ఉన్న అనేక రేడియో అమెచ్యూర్స్‌ (ప్రారంభ 
బౌత్చాహికులు) ప్రపంచంలోని అన్ని భాషలనూ వాడుకోవడం కుదరని పని 
కాబట్టి అందరికీ అర్ధమయ్యే ఇలాంటి 'కోడ్‌'లను ఉపయోగించి తెలివిగా 
స్పష్టంగా అర్ధమయ్యేలా సంభాషించగలుగు తున్నారు. 

గుప్త విజ్ఞాన శాస్త్రాల్లో ప్రాప్యతను సంపాదించిన వాళ్ళందరికీ 
సంస్కృతం బాగా తెలిసి ఉంటుంది. కాబట్టి 'కర్మ' అనే మాట వినబడగానే 
“జరిగే ప్రతీ పనికీ ఉన్న 'కారణం); పని తరువాత కనిపించే “ఫలితం; 
ఈ రెండింటినీ అనుసంధానం చేసే ఓ సిద్ధాంతం” స్పురణకు వచ్చి తీరుతుంది. 
కర్మసిద్దాంతంలో రహాస్యం ఏమ్‌ లేదు. భయపెట్టే విషయం ఏమీ లేదు. ఈ 
గ్రంధంలో మేము వేదాంతాన్ని “వివేకం” అనే పునాది మీద నిలబెట్టి 
చూపించే ప్రయత్తాన్నే చేస్తూ ఉన్నాం. పెద్ద పెద్ద సంస్కృత పదాలని 
ఉవయోగించాలని అనుకోవడం లేదు. ఎందుకంటే “వేదాంతంలో 
ఏ విషయమూ అర్థం చేనుకోలేనంత కష్టమైనదేమ్‌ కాదు” అని 
మా అభిప్రాయం కాబట్టి. 

“కర్మసిద్ధాంతం” అనే మాటను వేదాంతం నుంచి తొలగించి 
చూద్దాం. వేదాంతాన్ని మరచిపోయి దైనందిన న్యాయానికి వద్దాం. మా 
అద్ధం ఏమిటో పరిశీలించండి:- 

'జానీఫలానా' అనే కుర్రాడికి ఓ కొత్త మోటార్‌ సైకిల్‌ను కొనిచ్చారు. 
అత్యంత శక్తివంతమైన ఆ బండి మీద కూర్చుని గొప్ప శబ్దాన్ని చేస్తూ ఉంటే 
జానీకి ఒళ్ళ పులకరిస్తూ ఉంటుంది. ఊరకే కూర్చోవడం మాత్రమే కాదు, 
మెల్లగా క్లచ్‌'ని వదలిపెట్టి ఆ బండిని మొదట నెమ్మదిగా, ఉత్సాహంగా, 
ఉత్సాహం ఎక్కువయ్యే కొద్దీ ఇంకా ఇంకా వేగంగా, ప్రమాద సూచికలను 
కూడా గమనించకుండా వేగంతో నడుపుతూ ఉంటాడు. ఉన్నట్లుండి జానీ 
వెనుక ఓ “పోలీస్‌ సైరన్‌ వినిపిస్తుంది. ఓ పోల్‌స్‌ కారు జానీ మోటర్‌ 
258 


లోట్‌సాంగ్‌ రాంసా 


సైకిల్‌ని దాటి వెళ్ళి అతణ్ణి రోడ్డు ప్రక్కకు ఆగేలా చేస్తుంది. మన జానీ 
అయిష్టంగానే బండిని ఆపి అయిష్టంగానే దిగి పోలీసు విధించే స్పీడు 
జరిమానా కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. జినాలు తిరిగే రోడ్డు మీద 
నిర్ణయింపబడిన వేగం కంటే ఎక్కువ వేగంతో బండిని నడపడమే జానీ 
చేసిన నేరం. 

ఈ చిన్ని ఉదాహరణలో మనం కొన్ని న్యాయాలను దర్శించాం. 
“నిర్ణయింపబడిన వేగం కంటే ఎక్కువ వేగంతో బండిని నడపకూడదు” 
అనేది బక న్యాయం; జానీ ఆ న్యాయాన్ని ఉల్లంఘించాడు కాబట్టి అతడికి 
ఓ దండన విధింపబడుతుంది. జానీ ఆ శిక్షలో భాగంగా కోర్టుకు వెళ్ళె 
జరిమానాను కట్టాల్సివస్తుంటు. 

ఇంకో ఉదాహరణ కావాలా? నరే! “బిల్‌జేమ్స్‌” అనే మనిషి 
ఒకడున్నాడు. సోమరిపోతు. పనిచేయాలంటే ఇష్టం లేదు. కానీ బాగా 
డబ్బులను ఖర్చుపెట్టించే ఓ గర్జిఫ్రెండ్‌ మాత్రం ఉందతనికి. ఆ పిల్ల ఆశల్ని 
జిల్‌జేమ్స తీరుస్తున్నంతవరకూ ఆ పిల్ల వీడి దగ్గరే ఉంటుంది. బిల్‌జేమ్స్‌ 
డబ్బులను ఎలా సంపాదిస్తున్నాడో ఆ పిల్లకు అనవసరం తాను కోరినవన్నీ 
అతడు కొనిస్తే చాలు, కాబట్టి. 

ఓ సాయంత్రం ఓ షాపును దోచుకోవాలని, అలా తెచ్చిన డబ్బులతో 
తన గర్‌ ఫ్రెండ్‌ కోరిన వన్తువుల్ని కొనివ్వఛ్చని జిల్‌జేమ్స్‌ అనుకుని 
బయలుదేరాడు. “మింక్‌ కోటా? వజ్రాలు పొదిగిన ప్లాటినమ్‌ చేతివాచ్‌? 

ఫండ్‌ ఏం కోరుకుంటుందో అదే. బిల్‌జేమ్స్‌ 
ఏదయినా ఫరవాలేదు. తన గర్ల్‌ ఫ్రెండ్‌ 
ఆ గర్డ్‌ప్రిండుకు తెలుసు. దొంగతనానికి 
దొంగతనం చేయడానికి వెళ్తున్నాడని ఆ గల్ల 
న షాపు ముందు అటూ, ఇటూ తిరుగుతూ “లోపలికి ఎలా 
ఎంచుకున్న ఇ లోపలికి వెళ్ళేందుకు 
దూరాలా” అని అతను ఆలోచిస్తున్నాడు. పీ కిటికీలోంచి వెళ్టే! 
నిశ్చయించుకున్నాడు. 
తీసి కిటికీ లోపలికి తోసి లోపల 
పైకెత్తి ఒక్క క్షణం ఆగాడు. 
bss 91. కాసు 
ఎవరైనా ఉన్నారా! త్య! 


ఉన్న గడిని ప్రక్కకు తప్పించేశాడు. కిటికీని 


259 


మరణం లేని మీరు 


చేయకుండా తనకు కావలసిన వస్తువుల్ని తీసుకుంటున్నాడు. పెట్టెలలోంచి 
నగలనూ, ఏఓ జేబు నిండా రిస్ట్‌ వాచీలనూ నింవుకున్నాడు. కేషియర్‌ 
పెట్టెలోంచి చాలా నోట్లకట్టలను తీసుకున్నాడు. అక్కడికి చాలనుకుని మళ్ళి 
కిటికీ వద్దకొచ్చి బయటకు తొంగి చూసాడు, బయట ఎవ్వరూ లేరు. బిల్‌జేమ్స్‌ 
తన బూట్లను ఎత్తి చేత్తో పట్టుకుని ఓ తలుపువైపు నడిచాడు - కిటికీలోంచి 
దూరి వెళ్టేకన్నా తలుపు లోంచే సులభమని నిశ్చయించుకుని - కిటికీలోంచి 
దూరేప్పడు దొంగిలించిన కొన్ని వస్తువులు గీసుకుని పాడవచ్చ కూడా - 
తలుపుతీసి మెల్లగా బయటకు జారుకున్నాడు. చీకట్లోకి నాలుగడుగులు 
వేశాడో లేదో “స్టాప్‌! కదిల్తే తుపాకీ పేల్తుంది” - బిల్‌జేమ్స్‌ భయంతో 
జిగుసుకుపోయాడు. పోలీసులు తుపాకీ ప్రేల్లేందుకు సందేహించరని అవడి&ి 
తెలుసు. అతడి ముఖం మీదకి ఓ టార్‌ వెలుతురు పడింది. బిల్‌జేవ్స్‌ 
నెమ్మదిగా చేతులెత్తేశాడు. పోలీసులు నలుగురు చుట్టూ మూగారు 
బిల్‌వేమ్స్‌ వద్ద ఆయుధాలు ఏవీ లేవని నిర్ధారణ చేనుకుని అతడు 
దొంగిలించిన వస్తువులన్నింటినీ బయటకు లాగారు అక్కడ వేచి ఉన్న 
ఓ పోలీసు వేన్‌లోకి జిల్‌జేమ్స్‌ని ఎక్కించారు. కొద్దిసేపట్లోనే బిల్‌జేమ్స్‌ను 
ఓ “సెలొలో దాచేశారు. కొన్ని గంటల తరువాత బిల్‌జేమ్స్‌ గర్ల్‌ ఫ్రెండును నిద్ర 
లేపారు. ఆడ పోలీసు కనిపించగానే గర్ల్‌ ఫ్రెండ్‌ మండిపడింది. పూనకం 
వచ్చినట్లు గోలచేసింది. “ఆరెస్టా” అవును. దొంగతనానికి బిల్‌జేమ్స్‌ను 
ప్రేరేసించినందుకు. దొంగతనం జరుగుతుందని ముందే ఆ పిల్లకు తెలుసు. 
కాబట్టి చట్టం దృష్టిలో ఇదరూ దొంగలే. 

ఈ జీవితంలోని న్యాయం ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం జౌతిక 
ప్రపంచం లోంచి న్యాయాన్ని బయటకు లాగి 'కర్మ అనేది మానసికంగా 
కానీ, శారీరకంగా కానీ చేసే ఒక పని అనీ, దీనివల్ల కొంత మంచో, చెడో 
వ్యద్ధి చెందుతుందననీ ఇదంతా మీరు అర్ధం చేసుకోవాలనీ చెప్తున్నాము. 
ఇంగ్లీషులో ఓ పాత సామెత ఉంది. “దేన్ని మీరు విత్తుతారో, దాశ్మే మీరు 
నూరుస్తారు” - (A$ ౫౦౮౪ 50౪, 50 shall ye reap). దానికి అర్థం సరిగ్గా ఇదే - 
ఈ జన్మలో “చెడిపోయిన విత్తనాలు” అనే చెడుపనులను మీరు నాటితే, 


260 


లో "గాంగ్‌ రాంవా 


పై జన్మలోనో, అదీ కాకపోతే మూడవ జన్మలోనో చెడిన భవిష్యత్తును “పంట” 


లాగా పొందుతారు. బక వేళ ఈ జన్మలో కొంత మంచిని నాటితే - మంచినీ, 
దయనూ, జాలినీ, సానుభూతిని అర్హులైన వారి పట్ల చూపిస్తే - కాలం 
గడిచాక మీ వంతు వచ్చి దురుద్యష్టం మిమ్మల్ని ఆవరించి మీరు 
బాధపడుతున్నప్పడు ఎప్పుడో, ఎవరో మీపట్ల అలాంటి దయనే అలాంటి 
సానుభూతినే అలాంటి సహవాయన్నే చూపిస్తారు, అందిస్తారు. 

ఈ విషయంలో మీరు ఏ మాత్రం పారబాటు పడకండి. ఒక మనిషి 
ఇప్పుడు కష్టాలను అనుభవిస్తున్నాడంటే దానికి కారణం అతడు “చెడ్డవాడు” 
కాకపోవచ్చు - కష్టాల్లో ఓ మనిషి ఎలా ప్రవర్తిస్తాడో సేర్మకోవడానికి దోహదం 
చేస్తున్న ఓ శుద్ధి జరిపే ప్రక్రియ కావచ్చు. ప్రతి ఒక్కరూ - మహారాజయినా, 
బిక్షగాడైనా “జీవిత చక్రం” తనే అంతునేని సృష్టి వలయవు దారిలో 
తిరగాల్సిందే. ఈ జన్మలో ఓ రాజైన వ్యక్తి ఇంకో జన్మలో బిక్షగాడు కావచ్చు - 
ఊరూరూకాలి నడకతో తిరుగుతూ చిన్న చిన్న పనులు చేస్తూ పోగొట్టు 
కుంటూ, నుడిగాలిలో వండుటాకులా కొట్టుకుపోతూ ఉండవచ్చు. 
కొంతమందికి ఈ కర్మ సిద్ధాంతం వర్తించదు. కాబట్టి - “అబ్బా. ఎంత 
భయంకరమైన జీవితం గడిపాడురా, పోయిన జన్మలో వీడు మహా పాపాత్తుడై 
ఉంటాడు!” అని మీరు అంటే నిష్టయోజనమే . కొంత మంది మహానీయులు 
(వరిని 'అవతారపురుమలు' అని అంటూ ఉంటాం) కొన్ని కార్యాలను 
సాధించడానికి భూమి మీద జన్మనెత్తుతూ ఉంటారు. a 
మనుష్యులు విస్మరించే ధర్మాలను పునరుద్ధరించడానికి విమ్ణమూర్తి 

ను ధరిస్తూ భూమి మీద వుడుతూ ఉంటాడని హిందువులు 

Me ఉంటారు. ఈ “అవతారపురుషులు" తరచుగా దరిద్రంలోనే 

అల జాలీ, దయా, సానుభూతి లాంటి ఉత్తమ గుణాలను 

క్రి “అవతారపురుషులను దుఃఖం ఏమాత్రం 

నేర్డే ప్రయత్తం చేన్తూ ఉంటారు. ౯ నుకునేలా భూమి 
:ఖానికి మీరు అతీతులనీ” అందరూ అ; 

బాధించదనీ తారు. “బాధలు వీరిని బాధించొవనే మాట నిజానికి 

ట్ట కా సున్నితమైన మనస్తత్వం ఉన్తవాళ్ళు కాబట్టి దుఃఖాలు 


వీరినే ఎక్కువగా బాథిస్తాయి. 


బజశ్మిస్తూ 


261 


మరణం లేని మీరు 


తు అవతార పురుషుడి జెన్మ బలవంతం మీద జన్మించే జన్మ కాదు, 
విధిగా ఎత్తాల్సిన జన్మకౌదు. కర్మానుసారం ఎత్తాల్షిన జన్మ కాదు. 
మూర్తీభవించిన అత్మగా స్వేఛ్చగా జన్మించిన జన్మ అది. కొన్ని పరిస్థితులలో 
జవ్మించాల్సిన అవసరం కూడా ఉండదు - ఇంకొకరి శరీరాన్ని ఈ అవతార 
పురుషుడు ఆక్రమించగల సమర్ధడై (ability to walk-in) ఉంటాడు. మేము 
మత విశ్వాసాలనే కాలి మీద పుండ్ల మీద తొక్కి ఎవర్షీ బాధించదల చడం 
లేదు. కానీ, మళ్ళీ ఒక్కసారి పరిశుద్ద గ్రంధాన్ని (బైబిల్‌ జాగ్రత్తగా పరిశీలిస్తే 
రక్షకుడు (జీనస్‌) ఓ మనిషిగా జోసెఫ్‌ మేళలలకు జన్మించినా, కాలాంతరంలో, 
జీనన్‌ పెద్దవాడయిన తరువాత నిర్దనారణ్యంలో క్రీస్తు ఆత్మ-రక్షకుడి 
ఆత్మ-క్రిందకు దిగి వచ్చి జీనన్‌ శరీరం నిండా నిండిందని మనం 
గ్రహించవచ్చు. ఇంకోరకంగా చెప్పాలంటే వేరొక ఆత్మవచ్చి తనను ఆహ్వానిస్తున్న 
జోసెఫ్‌ మేరీల కుమారుడైన జీనన్‌ శరీరాన్ని అవహించిందని మనం 
తెలునుకోవచ్చు. 

కొంతమంది “స్వార్థపరుల వల్ల ఈ భూమి మీద ఎన్నో దురద్యష్ట 
కరమైన సంఘటనలూ, అంతులేని దరిద్రమూ ఏర్దడుతున్నాయి" అని మేము 
అనుకోవడం లేదు గనుకే ఈ మాట చెబుతున్నాం. సత్యం ఏమిటంటే, 
“దురద్యష్టం వల్లా దరిద్రం వల్లా ఏం సాధించవచ్చో నేర్దడానికే, తద్వారా 
మనకు ఎంతో మేలు చేయడానికే” వీళ్ళ జన్మిస్తున్నారు. 

మనం చేసే ప్రతి పని వల్లా కొన్ని సంభవిస్తూ ఉంటాయి. ఆలోచన 
అనేది ఓ విలువైన శక్తి. మీ ఆలోచన ఎలా ఉంటుందో, మీరూ అలాగే 
ఉంటారు. పవిత్రమైన ఆలోచనలను మీరు చేస్తూ ఉంటే మీరూ పవిత్రులే 
అవుతారు. కామం గురించి మీరు ఆలోచిస్తూ ఉంటే మీరూ కాముకులే 
అయిపోయి మలినులౌతారు, అంతేకాక, మీరు భూమి మీదకు మళ్ళీ మళ్ళి 
తిరిగివస్తూ ఉండవలసి వస్తుంది - మీలో “కోరికలు” మంచి ఆలోచనల 
వల్లా, నిర్మలత్వం వల్లా నశించిపోయే వరకూ ఈ జన్మల పరంపర నుంచి 


262 


లోణ్‌పాంక్‌ రాంసా 


ఏ మనిషీ నాశనమైపోడు. అనంతంగా శిక్షను అనుభవించేంత 
చెడ్డవాళ్ళు ఎవ్వరూ తేరు. “అంతులేని నరకం' అనేది మతాధికారులు తమ 


జరిగిన తరువాత ఆ మనిషీ “రక్షింప” బడుతాడనీ, ఉద్ధరింపబడే అవకాశం 
అతనికి మళ్ళీ మళ్ళీ ఇవ్వబడుతుందనీ క్రీస్తు బోధించాడు. 
“అప్పలు చేస్తూ చేసిన బుణాలను తీర్చుకుంటూ” ఉండే పద్ధతిని 
“కర్మ” అంటాం. మీరు ఒక దుకాణంలోకి వెళ్లి కొన్ని వస్తువుల్ని తెచ్చుకుంటే 
ఈ బుణాన్ని మీరు ద్రవ్యంతోనే తీర్చాల్సి ఉంటుంది. ఈ బాకీ చెల్లుబడి 
అయ్మేంతవరకూ మీరు బుణగ్రస్తులయే ఉంటారు. కొన్ని దేశాల న్యాయం 
ప్రకారం మీరు అప్ప తీర్టలేకపోతే మిమ్మల్ని ఆరెస్టు చేసిన తరువాత మాత్రమే 
దివాలా ఎత్తినట్లు ప్రకటిస్తారు. ప్రతి ఒక్కరూ బుణవిముక్తులు కావలిసి 
ఉంటుంది. ఎవరైనా నరే అప్పులు తీర్చాల్సిందే - ఒక్క “అవతార పురుషుడు” 
తప్ప! ఈ మహనీయుడికి కర్మ బంధించదు. అవతారవురుషుడికి కర్మ 
సిద్దాంతం వర్తించదు. కాబట్టి అవతార వురుషులు కాని వారందరూ 
ఈ భూమి మీద ఓ మంచి జీవితాన్ని గడిపే ప్రయత్నాన్ని చేసి కేవలం 
తాత్కాలికమైన ఈ జీవితాన్ని కాస్త తగ్గించుకోవచ్చు. ఇతర గ్రహాలపై, ఉత్తమ 
లోకాల్లో జన్మనెత్తి ఇక్కడకన్నా సంతోషంగా వుండవచ్చు. 
"మునతో హద్దుమీరిన వాళ్ళని మనం క్షమించాలి, అలాగే ఎవరి 
= కు చేయడానికి 
వగ్గర మనం హద్దు మీరతామో వాళ్ళను క్షమాపణ కోరాలి. సత్కర్మ: 
§ మార్గం ఏమిటంటే-“ఎవరు మన కోసం ఏం చేస్తే మనకు సంతోషం 
లా తరుల నంతోషం కోనం 
గుతుందో అలాంటి వాటినే మనం ఇ 
ss నలో కొందరే తప్పించుకోగలరు. మనం అవ్వచేసి, 
చేస్తూండడం”. కర్మను మః 
క్ల ఇంకొకళ్టకు మంచి చేస్తాం, వాళ్ళ మనకు 
మళ్లీ దానిని తీర్చాలి మనం 
లే నుంది. మనకు మంచి జరిగితే బావుంటుంది కాబట్టి 
మంచిని చెయ్యాల్సి వస్తుంది. మీద దయ్‌ 
రుల మేలును కోరుకోవలి: వాళ్ళ మీద 
మనమే ముందుగా ఇతరుల 
263 


మరణం లేని వీరు 


చూపించాలి; వాళ్ళకు మన సానుభూతిని అందించాలి; వాళ్ళకు చేతనయిన 
నహాయం చేస్తూండాలి. మనష్యులకు మాత్రమే గాక సమస్త జీవరాసుల 
మీదా కారుణ్యాన్ని మనం కలిగి ఉండాలి. ఓ దేవుడి దృష్టిలో మనుషులంతా 
ఒక్కటే. అంతకన్నా గొప్ప - దేవుడి దృష్టిలో సమస్త జీవరాసులూ ఒక్కటే _ 
కాబట్టి అన్షి జీవరాసుల మేలూ కోరాలి. 
దేవుడు తన లీలలను ఓ రహస్యవిధానంతో ప్రదర్శిస్తాడని అంటూ 
ఉంటారు. దేవుడి పద్ధతిని మనం ప్రశ్చించలేం. కానీ, మనకు వచ్చిన 
సమస్యలను మనమే పరిష్కరించాల్లివస్తుంది. మన సమస్యలకు సరయిన 
విమోచనా మార్గాన్ని ఆలోచించి వాటిని సక్రమంగా పరిష్కరించడం ద్వారా 
మాత్రమే మనం మన బుణంనుంచి విముక్తులం కాగలం - కర్తబంధం 
నుంచి తప్టించుకోగలం. “కొంతమందితో ఓ రోగిష్టి బంధువు సహజీవనం 
చేన్తూ ఉంటాడు”. అని అనుకుందాం. కొంతకాలానికి వీళ్ళకు ఓర్చు 
నశిన్తుంది. - ఏమిటి ఈపీడ? ఈ దరిద్రాన్ని ఇట్లా అనుభవిచకుండా 
హాయిగా ఈ ముసలాడు చచ్చిపోవచ్చు కదా!” అని అందరూ అనుకుంటూ 
ఉంటారు. బహూశా దీనికి మా జవాబు పమిటంటే ఈ ఉదాహరణలో 
ఉన్నవాళ్ళందరూ ముందుగా నిర్ణయించకుని ఉన్న పద్దతిలోనే తమ తమ 
జీవితాలను గడుపుతూ ఉన్నారని. ఈ రోగిష్టి మనిషిని తిడుతున్న ఈ మనిషి 
బహూశా అతడిని రక్షిస్తూ ఉండడానికే ఈ భూమి మీదకు వచ్చి ఉండవచ్చు. 
మనం రోగిష్టి వాళ్ళను బాగా చూసుకోవాలి. వాళ్ళ ఆరోగ్యం పట్ల 
శ్రద్దవహించాలి, వాళ్ళను సరిగ్గా అర్ధం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. 
బహూశా ఇదే మనం మన కర్తవ్యంగా నిర్ణయించుకుని భూమ్మీద జన్మించి 
ఉండవచ్చు. మనలను విసిగిస్తున్న మనిషిని మనం కసురుకుని కేవలం ఓ 
చేతి కదలికను వ్రదర్శించి దూరంగా తోసేయవచ్చు-కానీ జబ్బువడ్డ 
మనుమ్మలు నర్వసాధారణంగా బాగా నున్నితమైన మనన్తత్వాన్ని - 
స్వభావాన్నీ-కలిగి ఉంటారు. తమ జబ్బువల్ల తాము ఈ దుస్థితిలో ఉన్నామని 
వాళ్ళంతట వాళ్ళే బాధపడుతూ ఉంటారు. తమ అవసరం ఈ లోకానికి 
లేదేమోనని వాళ్ళే బాధపడుతూ ఉండవచ్చు. ఆధ్యాత్మ సాధన కోసం వచ్చిన 
264 


లోట్‌పాంగ్‌ రాంసా 


తీరని క్షోభను కలిగిస్తూ ఉన్నారని మీరు ఎప్పడూ గుర్తుంచుకోవాలి. 

మాకు పుట్‌బాల్‌ వంటి శ్రమ పడి ఆడే ఆటల మీద మక్కువ లేదు. 
కానీ మిమ్మల్ని ఓ ప్రశ్న అడుగుతున్నాము. అలాంటి ఆటల్లో బాగా పేరు 
తెచ్చుకున్న ఏ ఆటగాడైనా ఆధ్యాత్మికంగా ఏకొంతైనా అభివృద్ధిని సాధించిన 
విషయం మీరు ఎప్పడైన విన్నారా? కనీసం “ఆధ్యాత్మికం” అన్న మాటనైనా 
వస్ప్రబేకుండా అ గొప్ట క్రీడారారుడు త్రాయగలడా? న్యూలశరీరంలో పద్దడే 
ఓ రుగ్మత “నిజానికి ఆ వ్యక్తి ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం నిర్దేశింపబడిన ఓ 
రహస్య విద్యగా, సాధారణంగా స్వీకరించగలిగిన ప్రకంపనాల వేగం గల 
తరంగాల కన్నా ఎక్కువ ప్రకంపనాల వేగం ఉన్న తరంగాలను స్వీకరించి 
గ్రహించగలిగిన సిద్ధిని సాధించేందుకు ఉపయోగపడే ఓ సాధన” అని 
మీరు ఏమాత్రం సంశయం లేకుండా గ్రహించాలి. కాబట్టి రోగుల మీద 
కాస్త సానుభూతిని మీరు చూపించాలి. సరేనా? ఓ రోగిష్టిని మీరు ఎప్పడూ 
కసురుకోకండి. అతడి ముందు మీ ఓర్పును ఎప్పడూ పోగొట్టుకోకండి మీకు 
అర్దం కాని ఎన్నో నమన్యలను ఆ రోగి నహిన్హూ ఉన్నాడని ఎప్పుడూ 
మరువకండి. ఇలా మీరు ప్రవర్తించాలని చెప్పే మాటలలో మీ స్వార్ణానికి 
ఉపయోగపడే అంశం ఒకటి ఉంది! ఆ రోగిష్టి మనిషి ఆధ్యాత్మికంగా మీకన్నా 
ఎన్లోరైట్లు ఉన్నతిని పొంది ఉండవచ్చు. అలాంటి మహనీయుడికి మీరు 
చేసే సహాయం మీకే సహాయకారి కావచ్చు. 


265 


ఇరవై అయిదవ పాఠం 


మీ సంపూర్ణ ప్రేమకునోచుకున్న ఓ వ్యక్తి మరణం వల్ల సంభవించే 
వయోగబాధ హఠాత్తుగా, సర్వనాశనం జరిగినట్లు, అత్యంత తీక్షణమైన క్షోగ 
మీకు కలిగిస్తూ ఎప్పుడైనా మీ అనుభవానికి వచ్చిందా? మబ్బుల వెనక్కు 
జారిన సూర్యబింబం మళ్ళీ ఎప్పటికీ మీకు కనిపించదేమోనన్న వేదన 
ఎప్పడైనా కలిగిందా? అత్యంత ప్రీతిపాత్రుడైన వ్యక్తి మరణం నిజంగా-దుఃఖ 
వూరితమే. మీకే కాదు “ముందుగా వెళ్ళిపోయిన" వారికి కూడా - 
మీ-ఆవేదనా పాశాలు వాళ్ళను క్రిందకు గుంజుతూ ఉంటాయి కాబట్టి! 

మీకు దుఃఖాన్నీ నైరాశ్యాన్నీ కలిగించే విషయాలను మనం ఇప్పడు 
చర్చించుకోబోతున్నాం - ఈ పాఠంలో. మన ద్యక్టధం సవ్యమైనదైతే మృత్యువు 
మిమ్మల్ని బాధించదు. మరణించిన వారి కోసం మీరు శోకించరు. 

మనం బాగా ఇష్టపడే వ్యక్తి 'మరణం' అని మనం అనుకునే 'స్థితిని 
అందుకున్నాడని అద్ధం కాగొ ఏ మేం జరుగుతుందో ముందుగా చూద్దాం. 


గడంవుతూ ఉంటాం. ఉన్నట్టుండి ఆకాశం నుంచి పిడుగువడ్తట్టు 
ఓ దుర్వార్తను మనం వింటాం మనకు బాగా ఇష్టం ఉన్నవాళ్ళు “పోయారాని. 
వెంటనే మన నాడి తొట్టుకునే వేగం పెరుగుతుంది. మన కళ్ళ నుంచి 
సవించేందుకు సిద్ధపడుతూంటాయి, మన ఆవేదనను తగ్గించే 
i ఇ దర్శనమిచ్చే గులాబీ వర్ణాలన్నీ 
ప్రయత్తం చేస్తూ. మామూలుగా ఆమ్లోదకరంగా హ్హా 
266 


లోజ్‌నౌంగ్‌ రాం౫ 


మాయమైపోవడమే కాకుండా, దివ్యమైన వెలుగుల్షి ప్రసరించే నూర్య 
బింబాన్ని వర్షాకాలపు కారు మబ్బులు చుట్టుముట్టినట్లు మన చుట్టూ 
దుఃఖమూ నైరాశ్యాలే ఆవరించుకుని ఉంటాయి. 
ఇప్పడు మనం మన పాత స్నేహితులైన ఎలకాన్లను కలుసుకుంటాం. 
ఎందుకంటే, ఉన్నట్లుండి మనం దుఃఖపూరితులమైతే మన మెదళ్ళలో 
తయారయ్యే విద్యుత్‌ పరిమాణం కూడా మారిపోవచ్చు. వోల్టేజి మారడమే 
కాకుండా విద్యుత్తు ప్రసరించే దిశ కూడా మారిపోవచ్చు. అప్పడు మన 
దృక్టధం మారిపోతుంది. సంతోషంగా ఉన్నప్పుడు గులాబీ రంగు కళ్ళద్దాల 
లోంచి ప్రపంచానన్ని చూస్తున్నట్లు అనిపించిన మనకు ఈ చావు వార్త 
వినగానే నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని చూస్తున్నట్లు అనిపించి పతి విషయమూ 
మనలను క్రుంగటీస్తూ ఉంటుంది. భౌతిక ప్రపంచంలో సాధారణంగా జరిగే 
స్వాభావికమైన మార్పు ఇది. సూక్ష్మ లోకాల్లో కూడా మనం క్రుంగిపోయే 
ఉంటాం - ఉత్తమ పదాన్ని అందుకున్న మన సన్నిహితుడిని పరామర్శ 
చేయాలని ప్రయత్తిస్తున్న మన ప్రయత్నానికి త్రవవిఘ్నం కలిగిస్తూ మన 
న్ఫూలదేహం మన నూక్ష్యశరీరాన్ని బలంగా భూమి మీదకు లాగుతూ 
ఉండడం వల్ల. 
మన స్టేహితుడు ఎవరైన ఓ దూరదేశానికి వెళ్ళిపోయినా మనకు 
ఎంతో దుఃఖం కలుగుతుంది. భూమి మీద మనం మనల్ని మనమే 
ఓదార్చుకుంటాం- “ఓ ఉత్తరం వ్రాసో, టెలిగ్రాం ఇచ్చో, టెలిఫోను చేసో 
ఆ స్నేహితుడి కుశలం కనుక్కోవచ్చు గదా” అనే ఆలోచనతో ఉంటాం. అయితే, 
“మృత్యువు” వాత పడ్డాడని మనం చెప్పకుంటున్న వ్యక్తితో మాట్లాడే అవకాశం 
ఏ మాత్రమూ ఉన్నట్టు మనకు అనిపించదు. “చని” పోయిన వాళ్ళు మనకు 
అందుబాటులో ఉండరని మీరూ అనుకుంటున్నారా? మీరు గొప్ప పొరపాటు 
పడ్డారని నంతోషంతో తెలుసుకోండి! ప్రపంచంలోని అనేక ప్రఖ్యాత 
పరిశోధనాలయాల్లో చాలామంది విజ్ఞానశాస్త్ర పరిశోధకులు మరణించిన 
తో లేక శరీరాల్ని వదలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళతో మాట్లాడేందుకు 
ఓ పరికరాన్ని నిర్మించేందుకు శాయశక్తులా ప్రయత్నాలు 
267 


అచిరకాలంలోనే అందరికీ వ్యక్తం 
సంబంధాలను కల్చించుకునే రో, 
చెయ్యొచ్చు. 

ప 
ఒక మనిషి శరీరం తన వ్యాపారాలను ఒక్కొక్కటిగా తగ్గించేసుకుని 
పూర్తిగా ఆగిపోయిన తరువాత ఆ వ్యక్తి మరణించినట్లు మనం చెబుతూ 
ఉంటాం. మానవుడి మెదడుకు తగినంత ప్రాణవాయువు అందకపోతే కొన్ని 
నిమిషాల కన్నా ఎక్కునసేపు పనిచేయలేదు. రఈ దిషయం గుంది మనం 
ఇదివరకే చర్చించుకుని నేర్చుకుని ఉన్నాం. శరీరంలో మొట్టమొదటగా 
మెదడు చనిపోతుంది. మెదడు పనిచేయడం ఆగిపోయిన తరువాత మిగతా 
శరీరం మరణించడం అనివార్యం. ఈ “చావు"ను మేము ఇలా నెమ్మదిగా 
సాగదీస్తూ ఉండడానికి ఓ ప్రత్యేకమైన కారణం ఉంది. 

ఓ మనిషి మెదడు మరణించిన తరువాత, మిగతా అవయవాలకు 
మెదడు నుంచి అందాల్సిన ఆజ్ఞలూ, సలహాలు అందవు. సంకేతాలు అన్నీ 
ఆగిపోయి నిశ్శబ్దం ఏర్పడుతుంది. డ్రైవరు దిగి వెళ్ళిపోయిన తరువాత రోడ్డు 
మీద నిశ్శబ్దంగా నిలబడి ఉన్న కారులాగా అవయవాలన్నీ కదలకుడా 
ఆగిపోయి ఉంటాయి. డ్రైవరు “ఇగ్నిషన్‌” (కారు నడవడానికి ఉపయోగపడే 
విద్యుత్‌ను ఆపేసి దిగిపోయిన తరువాత ఇదివరకు నడుస్తున్న వేగం వల్లి 

ప పించి వాత 
ఇంజనులోంచి కొంచెం సేపు చక్రాలు తిరిగేచప్పడు వినిపించి తరు 
అవి కూడా ఆగిపోతాయి. తరువాత ఇంజను చల్లబడడం ప్రారంభమవుతుంది. 

బడుతున్నప్పడు సంకోచిస్తున్న లోహాలు చేసే చిన్న 
ఆ విధంగా ఇంజను చల్ల! నప్పు. 
మెల్లగా వినిసిస్తాయి. ఇదేవిధంగా మానవ శరీరంలోనూ 
చిన్న చప్పళ్ళ మెల్ల మెల్లగా వినిసిస్తా న బతు 
'వయవమూ పాడయిపోయి నిస్తేజం అయి 
జరుగుతుంది. ఒక్కో అ శ్ర 
పడు కూడా శరీరంలోంచి కొన్ని చిన్న చిన్న చప్పళ్ళ కండరాలు 
ఉంటుంది. అప్పుడు యం తీసుకుని 
ప వచ్చు. మూడు రోజుల సమ, 
బిగుసుకు పోతున్నప్పుడు రా 


268 


చెయ్యడబవచ్చ. చనిపోయిన వాళ్ళతో 
జు వచ్చేలోగా మీరు ఎంతో మేలు వాళ్ళకు 


లోబ్‌పాంగి రాంసా 


నతడు 
నూక్ష్మకరీరం కొంచెం కొంచెంగా సూల శరీరం నుంచి పూర్తిగా విడిపడి 
బయటకు వచ్చేన్తుంది. శరీరంతో వున్న అన్ని సంబంధాలనూ తెంపేను 
కుంటుంది. బొడ్డు ప్రోగును కత్తిరించిన తరువాత ఆ ముక్క మెల్లగా 
ఎండిపోయి రాలిపోయినట్లు గాననే సూక్షమ్ఞూలశరీరాలను కలుపుతూ ఉండే 
సిల్వర్‌ కార్డ్‌ కూడా నెమ్మదిగా తనలో తాను ఖర్చుయిపోతుంది. ఈ విధంగా 
ఇంచుమించు మూడు రోజులపాటు కుళ్బిపోతున్న సూల శరీరంతో బాటు 
నూక్ష్యశర్‌రం దాని దరిదాపుల్లోనే దానితో కొంత సంబంధం పెట్టుకునే 
ఉంటుంది. 
ఒక మనిషి మరణించిన తరువాత ఇలాంటి అనుభవం 
కలుగుతుంది. పరుపు మీద ఆ మనిషి శరీరం ఉంటుంది. మంచం చుట్టూ 
ఎడుస్తున్న బంధువులూ, బహూశా కొందరు మిత్రులూ గులబడి ఉంటారు. 
గొంతులో ఓ బలమైన కుదుపుతో ఊపిరితిత్తుల్లోంచి మిగిలిన గాలి 
చివరిసారిగా బయటకు వన్తుంది. వళ్ళ మధ్య నుంచి బయటకు 
వెళ్ళిపోతుంది. గుండె గబగబా కొన్ని సార్లు వేగంగా కొట్టుకుని తడబడి వేగం 
తగ్గిపోయిన తరువాత ఒక్కసారిగా ఆగిపోతుంది - శాశ్వతంగా. 
శరీరం మొత్తం చిన్న చిన్న ప్రకంపనాలు అక్కడక్కడా జరుగుతాయి. 
క్రమంగా శరీరం చల్లారిపోతుంది. సరిగ్గా “చావు” సంభవించే సమయానికి 
యోగద్యష్టి ఉన్నవారు స్టూలశరీరం నుంచి ఓ నీడలాంటి ఆకారం బయటకు 
రావడాన్ని గమనించవచ్చు. అలా బయటకు వచ్చిన ఆ మబ్బులాంటి 
నూక్షశరీరం లేత వెండి రంగుతో మెరుస్తూ ఆ గదిలో ఆ శవం మీదే 
వ్రేలాడుతూ ఉంటుంది. స్టూలశరీరంతో కలిసే చోట్లో సిల్వర్‌ కార్డ్‌ మరీ 
ఎక్కువగా నల్లబడిపోయి ఉంటుంది. దాన్ని గమనించే వాళ్ళకు స్టూల శరీరం 
నుంచి ఓ నల్లటి దుమ్ము పాగ సన్నధారగా పైకి వెళ్తున్నట్లు కనిపిస్తూ 
ఉంటుంది. చివరికి సిల్వర్‌కార్డ్‌ స్టూలశలీరం నుంచి పూర్తిగా విడిపోతుంది. 
ఇక సూక్షశ్రరీరం సూక్షలోకాల్లోకి వెళ్ళేందుకు సిద్ధపడి స్థూలం నుంచి స్వేచ్చను 
పొందుతుంది. కొత్త జీవితాన్ని అందుకునేందుకు సిద్ధంగా ఉంటుంది. 
వెళ్ళిపోయేముందు ఓ సారి క్రిందకు చూసుకుంటుంది. ఇంతకాలమూ 


269 


స్వయంగా దర్శిస్తూ ఉంటుంది. నొప్పి, 
లో మనం నేర్చుకున్న 
ధారి ఓ గొప్ట దిద్దమతో 
స్థితిలో ఉంటాడు. 
ఎగుర్వూ ఉన్న ఓ గాలిపటం దారం రెండో చివరను నాళ 
పిల్లవాడిని అనుసరించే విధంగా, లేక దారంతో కట్టబడి ఉన్న ఓ బెలూను 
వెళ్తూన్న కారును ఎలా అనుసరిస్తుందో సూక్షశరీరం తన స్టూలశరీరాన్ని 
అనుసరిస్తూనే ఉంటుంది. చివరికి సిల్వర్‌కార్డ్‌ రాలిపోయిన తరువాత - 
అందులో 'వెండి' ఏమీ మిగిలి ఉండదు. అప్పటికి-సూక్షశ్రరీరం పూర్తిగా 
స్టూలశరీరం నుంచి వేరై పైపైకి వెళ్ళిపోతూ ఇంకో మరణాన్ని పొందడానికి 
సిద్ధపడుతూ ఉంటుంది. ఈ రెండో మరణంలో ఏ మాత్రం కష్టమూ, నొప్పీ 
ఉండదు. 

ఈ రెండోసారి జరిగే మరణానికి ముందే సూక్షశరీరథారి ఓ అతి 
విశాలమైన జ్ఞాపకాల మందిరం (Hal 0 Memories) లోకి వెళ్ళి తన జీవితంలో 
జరిగిన అన్ని విషయాలనూ సింహావలోకనం చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ 
మీ నేరాలకు శిక్ష విధించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. మీకు మీరే శిక్షలు 
వేసుకోవాల్సి ఉంటుందక్కడ. మీకన్నా గొప్ప కఠినమైన న్యాయనిర్ణేతలు 
ఇంకెవ్వరూ ఉండరు. అక్కడ మీకు గర్వం గానీ, దురహంకారం గానీ ఏవీ 
ఉండవు. మీరు చేసిన మోసాలూ భూమి మీద మీ అంతట మీరే 
నిర్మించుకున్న అబద్ధపు విలువలూ, అన్నీ అక్కడ మీ దృక్టధంలోకి వస్తాయి. 
భూమిమీద ఎంతో ధనాన్ని మీరు వారసత్వంగా వదిలిపెట్టేసివచ్చినా, ఎంతో 
గొప్ప ఉద్యోగాల్ని చేసినా, గొప్ప గొప్ప వాళ్ళని మీరు అనుకుని వాళ్ళతో పెట్టుకున్న 
వరిచయాలూ, సంబంధాలూ ఎన్ని ఉన్నా మీరు “నిజంగా అంత ఉత్తములు 
మాత్రం కారానే విషయం మీకు అక్కడ స్పష్టంగా అ 
పర్మాయాలలో అత్యంత వినయశీలురూ, అతి పేదవాళ్ళకే ర్ల 
మందిరం"లో చక్కటి తీర్చు లభిస్తుంది. 

270 


(201 


లోదణ్‌నాంగ్‌ రాంనా 


ల య పన ద 
మిమ్మల్ని మీరు “జ్ఞాపకాల మందిరం”లో "చూసుకున్నాక మీరు 
“మరో లోకం”లోని ఓ ప్రదేశాన్ని మీకు తగినదిగా మీరే నిర్ణయించుకుని 
అక్కడికి వెళ్తారు. మీరు నరకానికి వెళ్ళరు. నరకం భూలోకంలోనే ఉందని 
మేము చెప్టే మాటను నమ్మండి! ఆ నరకమే మనం జ్ఞానాన్ని ఆర్జించే పాఠశాల 
- భూలోకం మీది మన జీవితం. 
ప్రాశ్చాత్యదేశాల్లోని గొప్ప రహన్యవిద్యావేత్తలూ, గొప్ట వేదాంతులూ, 
గొప్ట గురువులూ తమ పేరును ప్రచారం చేసుకోకుండా ఉండేవాళ్ళు; తమ 
నిజనామాలను అందరికీ బహిర్గతం చేస్తే కలిగే ప్రమాదాన్ని దృష్టిలో 
ఉంచుకుని జీవించేవారు. ఎందుకంటే, మన పేరులో గొప్ప శక్తి ఉంది. 
మన పేరును ఒక్కసారి స్పష్టంగా ఉచ్చరిస్తే ఆ మాటలో జన్మించే తరంగాల 
నాదశక్తి వల్ల ఆ పేరున్న వ్యక్తి ఎక్కడ ఉన్నా బలవంతంగా తిరిగి మళ్ళి భూమి 
మీదకు రావాల్సి ఉంటుంది. తూర్పుదేశాల్లో కొన్ని చోట్లలో కొన్ని పశ్చిమ 
దేశాలలో కూడా దేవుడిని “ఎవరి పేరును మనం పలుకకూడదో ఆయన” 
అని వర్ణిస్తూ ఉంటారు. అందరూ దేవుడిని పేరు పెట్టి పిలుస్తూ ఉంటే 
ఆ విశ్వనాధుడు ఎప్పుడూ భయంకరమైన ఓ హింసను అనుభవిస్తూ ఉండాల్లి 
వస్తుంది. 
అనేక మంది గురువులు తాము మరో సన్యాస నామాన్ని స్వీకరిస్తూ 
ఉంటారు. ఈ రెండోపేరు మొదటి పేరుకన్నా విభిన్నమైన, ధ్వనులతో 
నిర్మింపబడుతుంది. గుర్తుంచుకోండి. ప్రతినామానికీ ఓ “నాద శక్తి ఉంటుంది 
- ఓ నాద శృతి ఉంటుంది ప్రతి పేరునూ మనం ఉచ్చరించినపుడు ఓ నిర్దిష్ట 
ప్రకంపనా, ఓ నిర్దిష్ట తరంగ దైర్ధ్యమూ ఉన్న ఓ శబ్దం పుడుతుంది. ఈ శబ్దశక్తి 
అత్యంత శక్తివంతమై ఉంటుంది. ఎవరైనా తమ నామాన్ని సరిగ్గా పలికితే 
చాలు ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నా సరే ఏ పని చేన్తున్నునరే ఒక్కనాలగా చేస్తున్న 
పని మీద ధ్యాస తప్పిపోతుంది. తిరిగి మళ్ళీ చూడల్సి వస్తుంది. 
చనిపోయిన వాళ్ళ కోసం మనం బాధపడుతూ శోకిస్తూ ఉంటే 
ఆ శోకం చనిపోయిన వాళ్ళకు క్షేమకరం కాదు. సుఖంగా ఎక్కడికో 
వెళ్తూన్నవాళ్టని ఈ శోకం బలవంతంగా వెనక్కి లాక్కొన్తుంది. కట్టుబట్టలో 
271 


మరణం లేని మీరు 


ఓ వ్యక్తి నదిలో మునిగితే బట్టలు నీళ్ళను పీల్చుకుని బరువెక్కి ఆ వ్యక్తినే 
ఇబ్బంది పెట్టే విధంగా సూక్ష్మ్యకరీరధారికి ఓ బరువైన బంధం ఒకటి ఈ శోకం 
వలన పద్దడి ఆ సూక్ష్మకరీరాన్ని భూమి మీదకు లాగుతూ ఉంటుంది. 

మనం మళ్ళీ ఒకసారి ఈ ప్రకంపనాల (vibrations) గురించి 
ఆలోచిద్దాం. ఈ భూమి మీద ఉన్న సమస్త జీవరాశుల ఆవిర్భావానికి, నమస్త 
విశ్వాల్లో ఉన్న సమస్త జీవరాసుల ఉనికికి కారణం నిజంగా ఈ ప్రకంపసాలే. 
ప్రకంపనాలలో అంతర్లీనంగా ఉన్న శక్తిని మనం అర్థం చేసుకోవడానికి 
ఓ ఉదాహరణను గమనిద్దాం. ఓ పెద్ద వంతెన మీద అనేకమంది సైనికులు 
నడిచి వెగ్టాలని అనుకోండి. ఇప్పడు వీళ్ళందరూ ఆ వంతెనను దాటి వెళ్ళాలంటే 
అ వంతెన మీద మామూలుగా చునుష్యులు నడిచి వెళ్తూగ్నట్లే నడవాల్సి 
ఉంటుంది - చెల్లాచెదురుగా, ఓ మందలోని గొర్రెల్లా. ఆ వంతెన చాలా 
బలమైనదిగా ఉంటుంది. దీని మీద ఎంతో బరువున్న ఆర్మీటాంకులూ, కొన్ని 
ట్రెయిన్లూ కూడా వెళ్ళినా మోయగలిగినంత బలం కలిగి ఉంటుంది. ఎంతో 
బరువు వున్న ట్రక్కులైనా వరనగా దాని మీద వెళ్తున్నా ముందుగా 
నిర్ణయింపబడినంత వరకూ మాత్రమే వ్యాకోచిన్తూ స్థిరంగా నిలబడి 
ఉంటుంది. ఇప్పడు ఆ సైనికులందరు ఒకే క్రమంతో కవాతు చేన్తూ 
నడిచారంటే ఈ బ్రిడ్జి మొత్తం మొదట నెమ్మదిగా, తరువాత వేగంగా, తరవాత 
ఇంకా వేగంగా కంపించి ప్రకంపనాలు మరీ ఎక్కువై ఉన్నట్టుండి కుష్ట 
కూలిపోః 1 

Ht గురించి మేము ఇవ్వగలిగిన మరో ఉదాహరణ - 

వ స సేపు సంగీతాన్ని తన వయొలిన్‌ పై 
కనాన రసాయ న కరమ 
అ న సుఖంగా ఉంటుంది. 
స్తాయిలో వాయించాడంటే ఎదురుగా వ. శా 
ఉన్నట్టుండి పెద్ద చప్పడు చేస్తూ అకృంత ఆశ్చర్యకరంగా 
పోవడాన్ని మనం గమనించవచ్చ! 


seis గురించిన 
ప్రకంపనాలను భరతో చవర అంచు సంగకేమిటి? ఓంకారం 


ఉదాహరణకు ఒక చివరి అంచు 


సైనికుల కవాతు. అనుకుం 
జై 272 


లోబీవాంగ్‌ రాంనా 
లలల 
గురించి ఆలోచిద్దాం. ఎవరైనా “ఓం మణిపద్మేహం” అనే మూడు పదాలను 
ఒకే నాదంతో కొన్ని నిముషాలపాటు మళ్ళీ మళ్ళీ ఉచ్చరిస్తూ ఉంటే ఓ గొష్ట 
ప్రకంపనాశక్తిని తమలోనే అనుభవించవచ్చు. కాబట్టి పేర్లకు గొప్ప శక్తి ఉన్నదని 
గ్రహించండి. ఈ భూమి మీదు నుంచి వెళ్ళిపోయిన వాళ్ళని అనవసరంగా 
మనం పిలవకూడదని గ్రహించండి. మనం మన దుఃఖూన్నీ బాధల వాళ్ళకు 
ఎందుకు పంచాలి? ఇక్కడ ఉన్నప్పడు వాళ్ళు అనుభవించిన బాధలు వాళ్ళకు 
చాలవా? 
మనం ఈ భూమిమీదకే వచ్చి ఎందుకు చావాలో అని మీరు 
అనుకుంటూ ఉండవచ్చు. దీనికి నమాధానం - చావువల్లే మనిషి 
పరిశుద్దుడౌతాడు. కష్టాల వల్లే మనిషి పరిశుద్దుడౌతాడు. అలాగని మరీ 
ఎక్కువ కష్టాలు కలగాలనుకోనక్కరలేదు. “ఏ పురుషుడు గానీ, ఏ స్త్రీ గానీ 
తన శక్తికి మించిన కష్టాలను అనుభవించవలసిన అగత్యం లేదు - రాదు.” 
ఈ సత్యాన్ని ఇదివరకే మేము మీతో చర్చించాము. మన శీలానికి పదును 
పెట్టేందుకు ఎంత కష్టం మనం భరించాల్సివస్తుందో అంతకన్నా ఎక్కువ 
కష్టాన్ని ఎవ్వరూ భరించాల్సిన అవసరం కలుగదు. ఓ స్త్రీ దుఃఖాన్ని భరించలేక 
స్పృహ తప్పి పడిపోయిందని అనుకోండి. ఈ స్పృహ తప్పిపోవడం అనేది ఒక 
'సేప్టీవాల్స్‌' (safety valve) లాంటిది. ఓ ప్రెషర్‌ కుక్కర్లో ఆవిరి ఎక్కువైతే ఈ 
వాల్వ్‌ తెరుచుకుని ఎక్కువైన ఆవిరిని బయటకు పంపించేసి లోపలి జత్తిడిని 
ఉండవలసినంతే ఉంచుతుంది. అలాగే ఈ మూర్చ కూడా, ఆ స్త్రీకి మరింత 
బాధను కలిగించకుండా ఉండేందుకే ఈ మూర్చ నిర్దేశింపబడి ఉంటుంది. 
ఎంతో ప్రమాదం నుంచి ఆమెను రక్షిస్తుంది. 
కొన్ని సార్లు గొవ్చ మానసిక క్షోభను అనుభవిన్తూ ఉన్న వ్యక్తి 
వెొద్రుబారిపోతాడు. ఇక్కడ కూడా సై ఉదాహరణలో లాగే ఈ 
'మొద్దుబారిపోవడం' అనేది ప్రకృతి మనకు ప్రనాదించిన వరం. మనల్ని 
నంన్కరించడానికి, శుద్ధిచేయడానికి ఎంత క్షోభ ఉండాలో అంతకు 
మించిన కష్టం మనకు ఎదురైతే ఈ 'వరం' మనల్ని రక్షిస్తూ ఉంటుంది. 
మనం న్హృహలోనే ఉన్నా అన్ని బాధలూ మనకు అర్ధం అవుతూనే ఉన్నా 
భౌతికమైన నొప్పి మాత్రం ఉండకుండా మనకు రక్షణ లభిస్తుంది. 
273 


మరణం లేని మీరు 


ఓ మరణించిన వ్యక్తికి ఈ రక్షణ 


అతని కోసం శోకిం. 
ఏర్పడే “మొద్దుబారిపోయే” చే వారిలో 


గుణం నుంచి లభిస్తుంది. అలా కాకుండా 
అందరూ తమ పూర్తి స్వాధీనంలో ఉండి విలపిస్తూ ఉంటే వాళ్ళందరి శక్తీ 


ప్రోరై మరణించిన వారి మీద గొప్ప ఒత్తిడి వస్తుంది. ఓ బలమైన పాశం 
నూక్షశ్రరీరాన్ని క్రిందకి లాగే ప్రయత్నం చేస్తుంది. డ్డ 

కొంతకాలం తరువాత మరణించిన వాళ్ళతో మాట్లాడగలిగే శక్తిని 
మనం అందరం పొందుతామేమో, ఓ టెలిఫోన్‌ చేసి దూరప్రాంతాల్లో 
ఉన్నవాళ్టతో సులభంగా మాట్లాడగలిగేట్లు. 

ఈ పాఠ్యాంశాన్ని శ్రద్ధగా అధ్యయనం చేసి, మీ మీదా, సృష్టిలోని 
గొష్టశక్తుల మీదా విశ్వాసం ఉంచి మీరు కూడా మరణించిన వాళ్ళతో 
నంభాషించగల శక్తిని నంపాదించుకోగలరు. టెలీవతీ ద్వారా ఈ 
సంభాషణను జరపవచ్చు. యోగద్యష్టి ద్వారా కూడా దీన్ని సాధించవచ్చు. 
“ఆటోమాటిక్‌ రైటింగ్‌” అని పిలువబడే ప్రక్రియ ద్వారా కూడా సాధించవచ్చు. 
ఈ చివరి పద్ధతిని అనుసరించేప్పడు ఒక జాగ్రత్తను మనం తీసుకోవాల్సి 
ఉంటుంది. మన అదుపు తప్పే, వక్రీకరణచెందగలిగే “ఊహ”ను అదుపులో 
ఉంచుకోవాలి. బహూశా మన అచేతనత్వపు మస్తిష్కం నుంచి వస్తున్న 
ఈ మాటలు అచేతనంగా మనమే కల్పించినవి కాకూడదు. నిజంగా 
విశ్వంలో ఎక్కడో ఉన్న మరణించిన వ్యక్తి దగ్గర నుంచే మన భావగ్రాహకశక్తి 
ద్వారా మన అచేతన మస్తిష్కం గ్రహించిన మాటలే అయిఉండాలి. వాళ్ళను 
మనం చూడలేముకానీ మనం వాళ్ళకు కనిపిస్తూనే న 

ఎవ్వడూ సంతోషంగా ఉండండి. విశ్వాసాన్ని విడిచిపెట్టకం | 


ప్ర “విశ్వాసంతో 
౦తో మీరు ఎన్నో మహిమలను ప్రదర్శించగలరు. “విశ్వా! 


విశ్వాస అన్న మాటను మీరు ఎప్పడూ వినలేదా? 


పర్వతాలను కదిలించవచ్చు!” 
విశ్వాసానికి నిజంగా ఆ శక్తి ఉంది! 


274 


కరన ఆరో వం 
సత్‌ జీవన సూత్రాలు 


కప్పుడు మేము వేటిని “సత్‌ జీవన సూత్రాలు" అంటున్నామో వాటిని 
ఇక్కడ వ్రాన్తున్నాం. ఇవన్నీ పూర్తిగా మౌలిక నత్యాలు. అవశ్యంగా 
ఆచరణీయాలు. ఏటికి తోడుగా మీకు ఇష్టమైన మరి కొన్ని సూత్రాలను 
కలుపుకోవచ్చు. మొదట ఈ సూత్రాలను మనం ఇక్కడ వ్రాద్దాం. తరువాత 
మరింత లొతుగా వాటిని విశ్లేషించి వాటి సారాన్ని గ్రహద్దాం. ఆ సూత్రాలు 
ఇవిగో: 
1. అన్యులు మీకేం చేస్తే బాగుంటుందో దాన్నే మీరూ వాళ్ళకు చెయ్యండి. 
2. అన్యుల తప్పలను, నేరాలను నిర్ణయించి శిక్షను నిర్దేశించకండి. 
౩. అన్ని పనులలోనూ సమయపాలన చెయ్యండి. 
4. అన్యుల నమ్మకాలను అపహాస్యం చెయ్యకండి - మతం గురించి 
వాదించకండి. 
క. అన్ముమతాల వాళ్ళను మత నహనంతో నహిన్తూ మీ మతంలోనే 
ఉంటూ ప్రవరించండి. 
ఈ. అద్భుతాలను ప్రదర్శించకండి. 
7. అలవాటయ్యే మత్తువానీయాళ్నీ డ్రర్స్‌నూ ముట్టుకోకండి. 
ఇప్పడు వీటిని మరింత పరిశీలనగా చూద్దామా? స 
“అన్యులు మీకేం చేస్తే బాగుంటుందో దాన్నే మీరూ వాళ్ళకు చెయ్యండి” అని 
మేము అన్నాం కదా. ఈ తాతకు గార్‌ అర్ధం చేసుకొండి. మలు 


మరణం లేని మీరు 


బావుంటుందో మీరూ అందరికీ అలాగే చేయండి” అనవచ్చు. మన రెండో 
చెంపను చూపించే పద్ధతి మంచి వాళ్ళ దగ్గర చాలా బాగా పనిచేస్తుంది. 
మీ నిర్శలమైన వ్యక్తిత్వాన్ని మెచ్చుకోలేని స్వభావం ఉన్నవాళ్ళ దగ్గర రెండు 
మూడుసార్లు మౌనంగా బాధను భరించిన తరువాత మీరు “ఆ వ్యక్తికి 
దగ్గరగా వెళ్ళకూడదు” అని మేము ఇచ్చే నలహాను పాటించి తీరాలి. 
ఈ ప్రపంచాన్ని మీరు దాటిపోయిన తరువాత విమ్మల్షి బాధపెట్టేవాళ్ళ 
ఎవ్వరూ కలునుకోలేరని మీరు విశ్వననీయంగా తెలునుకోవచ్చు. 
దురద్యష్టవశాత్తూ, మనం భూమి మీద అందమైన, భయంకరమైన వ్యక్తులను 
కలునుకోవలసివస్తుంది. అవసరానికే తప్ప ఇష్టపడి మాత్రం మీరు వాళ్ళను 
కలుసుకోవడం లేదని మరచిపోకండి. ఇంకొకళ్ళకు సంతోషం కలిగించే 
పనిని మీరు చేస్తే మీ వ్యక్తిత్వం విశిష్టమైనదౌతుంది. అప్పుడే ఇంకొకళ్ళకు 
మీరు వెలిగే దివ్వెలా మార్గదర్శకులవుతారు. మందచివాళని పేరు తెచ్చుకుంటే, 
మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తిని ఎవ్వరూ క్షమించరు. ఇంకొక్క విషయం. 
ఎంత గొప్ట మోసగాడైనా ఈ భూమి మీద నుంచి ఒక్క పైసాను కూడా 
తనతో బాటు తీసుకెళ్టలేడు! 

మనం ఇంకో నూత్రాన్ని కూడా వల్లిస్తూ ఉంటాం - “నేరాలను ఎంచి 
శిక్ష విధించకండి” అని. మీరు శిక్ష విధించిన మనషి లాగానే మీరూ అదే 
పరిస్థితిలో అదే నేరం చేన్తూ ఉండవచ్చు. మీరు ఎలాంటి పరిస్థితిలో 
ఆ తప్పును చేశారో మీకు బాగా తెలుసు - కానీ ఇంకెవరికీ వాటి గురించి 
తెలియవు. మీకు అత్యంత ప్రీతిపాత్రులైన అత్యంత సన్నిహితులకు కూడా 
చెప్పుకోలేని తప్ప్వల్షి మీరు చేని ఉండవచ్చు. ఈ ప్రపంచంలో ఏ వ్యక్తీ 

276 


“మీలో పాపం చెయ్యని వారే ముందుగా రాయిని విసరాలి”, “గాజు మేడలో 
ఉండేవాళ్ళు ఇంకొకళ్ళ మీద రాళ్ళు రువ్వరు". ఈ మాటలు గొప్ప సత్యాలను 
మనకు బోధిస్తూ ఉంటాయి. ఎందుకంటే, మనలో అమాయకులు ఎవ్వరూ 
లేరు. పావం చెయ్యిని వాళ్ళు ఎవ్వరూ లేరు. నిర్మలంగా పవిత్రంగా ఉండేవాళ్ళు 
ఈ పాపిష్టి భూలోకంలో ఎవ్వరూ ల్తోరు. కాబట్టి “పాపం చెయ్యని వాళ్ళే 
నిజంగా రాళ్ళను వినరవచ్చు” అని చెబితే రాయిని విసిరేందుకు అర్హత 
ఉన్నవాళ్ళ్టైవరూ భూమి మీద ఉండరు! 

మనం అందరం ఈ భూమి మీద అంతులేని గందరగోళంలో 
జీవిస్తూ ఉన్నామని మోటుగా చెప్పకోవాల్సివస్తుంధి. అందరూ ఇక్కడికి 
నేర్చుకోవడానికి వస్తారు. నేర్చుకోవాల్సి విషయాలేవీ ఈ భూమ్మీద లేకపొతే 
ఎవ్వరూ ఇక్కడ జన్మించరు. ఇంకెక్కడో ఉన్న మంచి చోటికి వెళ్ళి అక్కడ 
జన్మిస్తారు. మనం అందరం తప్పలు చేస్తాం. మనలో చాలామంది చేయని 
తప్పలకు నిందింపబడుతూ ఉంటారు. మంచి చేసిన మనలో చాలా 
మందికి కలుగవలసిన గౌరవం లభించదు. కలగక పోతేనేం? తరువాత, 
మనం ఈ భూమిని, మనం నేర్చుకుంటున్న విద్యల్ని నేర్పుతున్నా 
ఈ పాఠశాలను, వదిలి వెళ్ళిపోయిన తరువాత అక్కడి ప్రమాణాలు భూమి 

డి ప్రమాణాలు 

మీద కంటే భిన్నంగా ఉన్నట్టుమనకు అర్ధమవుతుంది. అక్కడి ప్ర; 

ల రలో ఉండవు- పసోల్లోనో, రూపాయల్లోనో 
పౌండ్లు, స్టెర్లింగ్‌ల్లో ఉండవు, డాలర్ల సో న లే 
: అ మాను మీద ప్రమాణాలు అక్కడ చెల్లవు. అక్కడి ప్రమాణా! 
wae ల్లా మన నిజమైన విలువతో మనలను లెక్కిస్తారు. 
భిన్నంగా ఉంటాయి. అక్కడ నా 
కాబట్టి - ఎవరినీ “నిందించి దండించకండి". 

277 


య 


మరణం లేని మీరు 


=== రణం లేన మీరు 


ఇక మూడవ నూత్రం - “మీరు చేసే పనులన్నింటినీ సకాలంలో చెయ్యండి” 
ఈ నూత్రం మిమ్మల్షి బాగా ఆశ్చర్యవరచవచ్చు, కానీ, ఇది చాలా 
నహేతుకమైనది. అందరూ పనులను చెయ్యాలని నిశ్చయించుకుంటారు. 
ఎవ్వడు చెయ్యాలో నిర్ణయించుకుంటారు. ప్రతి పనికీ ఒక చోటు, ఒక 
నమయమూ ఉంటాయి. కాలయాపన చెయ్యడం వలన మనం ఇంకొకరి 
కార్యచరణ ప్రణాళికను భగ్షం చెయ్యవచ్చు. మనకోసం నిరీక్షిస్తూ ఉన్న వ్యక్తి 
నిరననకు మనం గురికావచ్చు. ఒక్కోసారి నిరీక్షిస్తూ ఉన్న వ్యక్తి నిరాశ 
నిన్సవులు ఆవరించవచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి తాను 
సంకల్పించిన వనికి సరిగ్గా విరుద్ధమైన పనిని చేసేందుకు సంసిద్ధుడు 
కావచ్చు! కాబట్టి మనం కాలయాపన చెయ్యడం వల్ల ఇంకో వ్యక్త తాను 
సంకల్పించిన పనికి విభిన్నమైన మరో కార్యాన్ని చేసేందుకు సూనుకుంటే 
ఆ పరిస్థితికి మనమే బాధ్యులమవుతాము. 
నమయ పాలన, కాలయాపన లాగే అలవాటును కలిగించే 
ఓ గుణం, కానీ సమయపాలనే బావుంటుంది. శరీరానికీ, మనస్సుకూ ఆత్మకు 
కూడా క్రమశిక్షణను కలిగిస్తుంది. తన మాట మీద నిలబడే లక్షణం కలిగి 
ఉండడంవల్ల ఆత్మగౌరవాన్ని నిలబెడుతుంది. సమయ పాలన వల్ల ఇతరులను 
కూడా మనం గౌరవించినట్లే అవుతుంది. ఇతరుల మీద మంచి అభిప్రాయం 
ఉండకపోతే సమయపాలన చేయలేం కదా. ఈ సద్గుణం మన మానసిక, 
ఆధ్యాత్మిక ఉన్నతికి దోహదం చేస్తుంది. 
ఇప్పడు మతం గురించి: “అన్య మతాల వారిని ద్వేషించకండి”. 
ఎగతాళి చేయకండి. మీరు టిన్ని వారు దాన్నీ నమ్ముతున్నారు. దేవుడిని ఏ 
పేరుతో పిలిస్తే ఏమిటి అభ్యంతరం? ఏ సేగుతో పిలిచిన ఆయన దేవుడే 
కదా? ఓ నాణానికి ఉన్న రెండు ప్రక్కల గురించి మీరు వాదించగలరా? 
మానవ చరిత్ర ఎక్కడ తిరగేసి చూచినా మత దురహంకారమే మనకు 
కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. మంచి ఆలోచనలను మనలో కలగించాల్లిన 
'మతాలు తద్విరుద్ధంగా మనుమ్మలకు కీడే చేస్తున్నాయి. 


Wass 278 


కొన్ని సత్యాలను మాత్రమే 
విశ్వసిన్తూ జీవించాల్సి ఉంటుంది. అత్యంత బలవంతమైన కారణం ఉంటే 
తప్ప ఎవ్వరూ తమ మతం మార్చుకోకూడదు. 

బాల్యంలో మనం మాట్లాడ్డం ఎలా నేర్షుకుంటామో అదే విధంగా 
మన మతం గురించి కూడా నేర్చకుంటాం. మనం పెద్దయ్యాక ఓ కొత్త 
భాషను నేర్చకోవాలంటే కష్టం ఎక్కువగానే ఉంటుంది. అదే విధంగా ఇంకో 
మతం లోని ధర్మనూక్షాలను సక్రమంగా గ్రహించడం కూడా అత్యంత 
కష్టతరంగా ఉంటుంది. 

మతం మార్చుకోమని ఇంకొకరిని ఆదేశించే ప్రయత్నం కూడా మీరు 
చేయకూడదు. మీకు, మీ స్వభావానికి సరిపడే మతం ఇంకొకరికి, ఇంకొకరి 
స్వభావాలకు సరిపడకపోవచ్చు. ఇక్కడ ఒకసారి మన రెండవ సూత్రాన్ని 
జ్ఞప్తికి తెచ్చుకుని ఎవ్వరినీ విమర్శించకండి - ఎవ్వరిమీదా మీ తీర్చును 
రుద్దకండి. ఇంకొకరికి ఏ మతం నచ్చుతుందో మీరు ఎలా నిర్ణయించగలరు? 
అలా నిర్ణయించాలంటే మీరు ఆ మనిషి చర్మంలోకి మొదట దూరాలి 
ఉంటుంది. తరువాత ఇంకా లోతుగా అతడి మనస్సులోకి దూరాల్సి ఉంటుంది. 
తరువాత ఇంకా లోతుగా అతడి ఆత్మవరకూ వెళ్ళాల్సి ఉంటుంది. ఇలాంటి 
శక్తి మీకు లేకపోతే ఇంకొకరి మత విశ్వాసానికి అడ్డం రావడం గానీ, 
ఇంకొకరి విశ్వాసాన్ని బలహీనపరిచే ప్రయత్తం చెయ్యడం గానీ, ఇంకొకరి 

నీ, ఎగతాళి చెయ్యడం గానీ పూర్తిగా 
మత విశ్వాసాల్షి దూషించడం గానీ, పరో అపధంగానే 
అవివేకం. ఇంకొకరు మనల్ని ఏ విధంగా సంతోషపెడ్తా అ ae 
మనమూ వాళ్ళకి చెయ్యాల్సి ఉంటుంది కాబట్టి మనం మత సహనం 
279 


మరణం లేని మీరు 


ఉండి, ఇంకొకరు తమ ఇష్టం వచ్చిన మత విశ్వాసాలను కలిగి ఉండేందకు 
పూర్తి స్వేచ్చనూ, పూర్తి స్వాతంత్ర్యాన్నీ ఇవ్వవలసి ఉంటుంది. మన పనికి 
ఎవరైనా అడ్డం వస్తే మనం విసుక్కుంటాం. అదే విధంగా ఎదుటి మనిషి 
కూడా విసుక్కోవచ్చని మనం గ్రహించాలి ఉంటుంది. 

ఆరో నూత్రం ఏమిటంటే “అద్భుతాల్ని ప్రదర్శించకండి” అని. అనేక 

ఇంద్రజాల విద్యలు హానికరంగా ఉంటాయి. గూఢవిద్యల్లో (0000415౧) 
సరయిన గురువు తోడు లేకుండా స్వయంగా అభ్యాసం చెయ్యడం అత్యంత 
హానికరం. 

ఓ ఖగోళ శాస్త్రజ్ఞుడు శక్తివంతమైన టెలిస్కోపుల్లోంచి నూర్యుణ్ణి 
నేరుగా చూడడు. తగిన జఊగ్రత్తను తీనుకోనిదే ఆ వని చెయ్యడు. 
టెలిస్పోప్‌లో అనేక 'సన్‌ ఫిల్దర్ట్‌ను వాడి కాంతిని బాగా తగ్గించేశాక మాత్రమే 
సూర్యుడిని చూసే ప్రయతం చేస్తాడు. సూర్యుడిని శక్తివంతమైన టెలిస్ఫోన్‌ 
లోంచి చూస్తే కన్నుపోతుందని ఎంత చిన్న శాస్త్రజ్ఞడికైనా అర్థమవుతుంది. 
ఇదే విధంగా సరయిన గురువు తోడు లేకుండా గూఢ విడ్యల్షి అభ్యాసం 
చేస్తే ప్రయత్నం బెడిసికొట్టి త్రీవపరిణామాలు, మానసిక రుర్మతలు, 
ఊహించని కష్టాలూ వస్తాయి. 

ప్రాచ్యదేశాల నుంచి యోగాభ్యాసాన్ని వశ్చిమదేశాలకు పట్టుకెళ్ళి 
అక్కడ అర్జకులను కొన్ని హఠయోగ భంగిమలలో హింసించడానికి మేము 
ఏ మాత్రమూ ఇష్టపడము. హఠయోగం తూర్పుదేశాల వాళ్ళకి తగినట్లు 
ఉంటుంది. వాళ్ళ శరీరతత్వం హఠయోగానికి సరిపడుతుంది. అక్కడ వాళ్ళ 
శరీరాలు బాల్యం నుంచి అలాంటి సాధనలు చేన్తూ ఉండడం వల్ల 
హఠయోగం వాళ్టకు బాగానే ఉంటుంది. ఒక చక్కటి పేరు పెట్టి నేర్పించే 
ఈ రకరకాల బంధాల వల్ల పాశ్చాత్యుల శరీరాల్లో కండరాలు ఎక్కడివి అక్కడే 
పట్టుకుపోయి అంతులేని బాధలు పడాల్సి వస్తుంది. కాబట్టి మనం ఇతర 
గూడ విద్యలను వివేకంతో, విచక్షణతో సరియైన ఆధ్యాత్మిక శిక్షణ పొంది 
ఉన్నవాళ్ళ దగ్గరే సరిగ్గా నేర్చకుందాం. 


280 


ఎందరో ప్రతిరోజూ టిని చూస్తూనే ఉన్నారు. కానీ, స 
రా, నార 


కూడా బాధాకర, స 
ధాకరంగానే ఉంటుందని అర్థం చేసుకోండి, 


జ్యోతిష్యాలను నమ్మకండి. కానీ, “సరిగ్గా జ్యోతిష్టాన్ని వ్రాయడం” అనేది 
శ్రమతోనూ, “వ్రాయించడం” ఖర్చు తోనూ కూడుకుని ఉన్న పని అని 
గుర్తుపెట్టుకోండి. జ్యోతిష్కుడు అనేక లెక్కలను చేయవలసి వస్తుంది. 
సూర్యుడు ఎక్కడ నుంచుని ఉన్నాడో, చంద్రుడు ఎక్కడ ఉన్నాడో, ఓ మనిషి 
జుత్తు రంగు ఏమిటో లేక ఓ మనిషి కాలివ్రేలు పైకి కదులుతుందో కదలదో 
ఇలాంటి విషయాలే గాక ఎంతో ప్రావీణ్యత సంపాదించగలిగిన వాడే సరియైన 
జ్యోతిష్యాన్ని చెప్పగలడు! కాబట్టి, ఖర్చుపెట్టడానికి మీ దగ్గర బోలెడు డబ్బ 
ఉండి జ్యోతిష్యంలో సరయిన నిష్ణాతుడై, ఓపికా, తీరికా ఉన్న జ్యోతిష్కుడు 
మీకు లభిస్తే తప్ప జ్యోతిష్యం జోలికి పోకండి. తప్పడు జ్బోతివృం మీకు 
హానినే కలిగిస్తుంది. ఇలాంటి విషయాల గురించి కాక - సవినయంగా 
మేము చెబుతున్న నలహాను మీరు వినగలిగితే - ఈ గ్రంధంలాంటి 
పుస్తకాలను చదవండి. మన ఈ గ్రంధంలో - నిజానికి -భౌతిక ధర్మాలు 
మాత్రమే - శ్వాస ఎలా జరపాలి? - నడక ఎలా నడవాలి? - ఇలాంటి 
విషయాలే వర్ణించబడి ఉన్నాయి కదా! ప్రాకృతిక ధర్మాలన్నీ నత్మాలే కదా! 

మనం ఆచరించాల్సిన చివరి జీవిత సూత్రం “మత్తు పానీయాల్నీ డ్రగ్స్‌నీ 
ఉపయోగించకండి", ఈ గ్రంధంలో మేము ఈ విషయం haus క 
మాటల ఇదదర చెప్‌ రం కానడ కలక ఉీన్నచోట్లో 
నుంచి తరిమివేయబడుతుందనీ, ఒక్కోసారి నూక్ష్మః 

281 


మరణం లేని మీరు 


అగునుకిపోయి కదలలేని పరిస్థితికి చేరుకుంటుందనీ మేము చెప్పిన 
విషయాలు మీకు గుర్తుండే ఉంటాయి. 

మత్తు పానీయాలు ఆత్మను కల్లోలపరుస్తాయి. సిల్వర్‌ కార్ట్‌ నుంచి 
పయనించే అనుభావలను ఇవి వక్రీకరింపగలుగుతాయి. మెదడు పనిచేసే 
పద్ధతిని త్రాగుడు పాడు చేస్తుంది. ఈ మెదడే మనకున్న ఓ శక్తివంతమైన 
ఆలోచన ప్రసారక, గ్రాహకయంత్రం. ఇవోనికీ పరానికీ కూడా మనకు 
శ్రేయస్సు కలగాలంటే మన మెదళ్ళ బాగా ఉండాలి. 

'డగ్గ్‌ చేసే వోని ఇంతా, అంతా కాదు. మత్తు పానీయాల కంటే 
కొన్ని డ్రగ్స్‌ మరింత హానికరమైనవి. డ్రగ్స్‌ అలవాటు వ్యసనంగా సులభంగా 
మారిపోతుంది. ఈ వ్యసనం మనల్షి భూమ్మీదే అనంతంగా మళ్ళీ మళ్ళీ పుడ్తూ 
ఉండేలా చేయగలుగుతుంది. ఈ వ్యసనం వల్ల భూమ్మీది విలువలు 
నశించిపోతాయి. మత్తుపానీయాలూ, డ్రగ్స్‌ తియ్యటి మాటల్లాగా మనకు 
వినిపించినా ఈ వ్యసనాల వల్ల నిర్మింపబడే కర్మ నుంచి విమోచనం 
పొందడానికి మనకు అనేక జన్మలు అవసరం కావచ్చు. 

జీవితం ఓ క్రమ పద్దతిలో ఉండాలి. ఓ క్రమశిక్షణ అందరికీ అవసరం. 
ఓ మత విశ్వాసం ఓ వ్యక్తిలో నశించిపోకుండా ఉన్నంతవరకూ ఓ వ్యక్తిలో 
ఓ మానసిక, ఓ ఆధ్యాత్మిక క్రమశిక్షణను నిర్మిస్తుంది. ఇప్పడు మనం 
ప్రపంచంలో ఎక్కడ గమనించినా నాశనమవుతున్న యువతీయువకుల 
మూకలను చూడొచ్చు. రెండవ ప్రపంచయుద్ధం ముగిసినప్టటి నుంచీ 
కుటుంబ వ్యవస్థ పతనం ప్రారంభమయింది. బహూశా తండ్రి యుద్దానికి 
తల్లి ఫ్యాక్టరీలో పనిచెయ్యడానికీ పోయి ఉన్నప్పుడు పెద్దల అదుపులేని 
ఈ పిల్లలు రోడ్డున పడి, తామే ఏర్పరచుకున్న కట్టుబాట్లతో అనేక ముఠాలుగా 
తయారై భ్రష్టుపట్టి హింసా ప్రవృత్తిని అనుసరిస్తున్నారు. మళ్ళీ తల్లితండ్రుల 
ప్రేమ పిల్లలకు అంది వాళ్ళు యాగ్యులుగా ఎదిగితేనే తప్ప ఇప్పటి భూమ్ముది 
హింసా ప్రవ్యత్తిపోదు. యువకులు చేసే నేరాల సంఖ్య తగ్గదు: పెరుగుతూనే 
ఉంటుంది. కాబట్టి మానసికంగా మనం క్రమశిక్షణను సాధించగలిగితేనే 
ఇంకొకరికి మార్గదర్శకంగా ఉండగలం. ఓ అల్లరిమూక నుంచి ఓ సైనిక 
పటాలాన్ని గుర్తుచేయగలిగేది కేవలం క్రమశిక్షణ మాత్రమే. 

282 


కరవై పదవ పాఠం 
ొలీల్షీటిజక్‌ 


ఇప్పడు మనం మన సాత స్నేహితుడైన, మన అచేతనత్త్వవు 
మనన్సును ముందుకు తీసుకొచ్చి నిలబెడదాం - ఎందుకంటే మన 
మనస్సులోని చేతనత్త్వం ఉన్న భాగానికీ, అచేతనత్త్వపు భాగానికీ మధ్య ఉన్న 
సంబంధం “యోగ నిద్ర” (HYPNOTISM) ఎలా పనిచేస్తుందో మనకు 
తెలియజేస్తుంది కాబట్టి. 

నిజానికి మనలో ఇద్దరు మనుషులుంటారు. బక పెద్దాయన. ఒక 
చిన్నవాడు. పెద్దాయన పరిమాణంతో పోలిస్తే ఈ చిన్నవాడు తొమ్మిదోవంతు 
పరిమాణంతోనే ఉంటాడు. కానీ, చాలా హుషారుగా, అన్నింటిలోనూ 
తలదూరుస్తూ, ఆధిపత్యాన్ని చలాయిస్తూ, మనస్సు అదుపులో ఉంచే ప్రయత్నం 
చేసేందుకు ఉవ్విళ్ళూరుతూ ఉంటాడు. ఇక ఆ పెద్దాయనను - “అచేతనత్వపు 
న్గితిలో ఉండే మనన్సు” (51560౧50015) అనవచ్చు. సౌశీల్యం ఉన్న 
ఓ మవోకాయుడిగా మనం ఈయన్ను ఉహించుకోవచ్చ. ఆలోచించగల 
శక్తి మాత్రం ఉండదు ఈయనకు. ఛైతన్యపు స్థితిలో ఉన్న మనన్గుకు 
ఆలోచించే శక్తీ, తర్మమూ, వివేకమూ ఉంటాయి కానీ జ్ఞాపకశక్తి మాత్రం 


ఉండదు. అచేతనత్త్వపు స్థితిలో ఉన్న మనస్సుకు ఆలోచనా, వవే్థషా షః 
తర్మాలూ వుండవు కానీ జ్ఞానమూ, జ్ఞాపకశక్తి మాత్రం ఉంటాయి. సీ 
అన్ని అనుభవాలూ, ఆ వ్యక్తి జన్మించక ముందు జరిగిన విషయూలతో 


283 


నురణం లేని మీరు 


ఈ అచేతనత్త్వవు మనస్సులో నిక్షిప్తమై ఉంటాయి. ఓ సరైన యోగనిద్ర 
ప్రక్రియతో వీటిని బయటకు తీసుకువచ్చి పరిశీలించే వీలు ఉంది. 
ఒక ఉదాహరణ కోసం ఈ మొత్తం శరీరాన్ని ఓ గ్రంధాలయంగా 
ఊహించండి. ఈ గ్రంధాలయంలో ముందున్న ఓ గదిలో గ్రంధాలయ 
అధికారి (02/40) కూర్చుని ఉంటుంది. ఆమె దగ్గరున్న సుగుణం ఏమిటంటే 
అన్ని రకాల విజ్ఞానం గురించి ఆమెకు తెలియకపోయినా ఏ పుస్తకాల్లో 
ఎవరికి కావాల్సిన విజ్ఞానం, సమాచారం ఉందో ఆ పుస్తకాలను ఇట్టే 
గుర్తించగలుగుతుంది. తన ముందున్న గ్రంధనూచికాదొంతర్ల (000% fling 
02/69) లో వెతికి ఎవరికి కావలసిన ఏ పుస్తకాన్షయినా సులభంగా తీసి 
ఇవ్వగలుగుతుంది. మనలో కూడా ఇలాంటి తీరే కనిపిన్తుంది. మన 
చేతనత్త్వవు మనను ఆలోచించగలుగుతుంది (మమూలుగా తప్పడు 
ఆలోచనలే వస్తూంటాయి); ఒక విధమైన తర్మాన్ని సృష్టించగలుగుతుంది. 
కాన్‌ జ్ఞాపకశక్తి మాత్రం ఉండదు. ఈ చేతనత్వపు మనస్సుకి కూడా ఇందాక 
మనం చూసిన లైబ్రేరియన్‌లాగే ఉన్న సుగుణం ఏమిటంటే మనం దానికి 
నేర్పిస్తే ఉత్సాహంతో నేర్నకుని లోపల ఉన్న అచేతనత్వపు మనస్సును ప్రేరేపించి 
అక్కడి జ్ఞానకణాల్లోని జ్ఞానాన్ని అందుకుని మనకు అంటిన్తుంటి. 
ఈ చేతనత్వపు, అచేతనత్వపు మనస్సులోని, ఆలోచనలను బయటే అపేస్తూ 
వుంటుంది. దీనికి అర్ధం ఏమంటే, ఎప్పడు పడితే అప్పుడు అచేతనత్తపు 
జ్ఞాపకాలను కదిపి చూసే వీలు చేతనత్త్వపు మనస్సుకు ఉండదని. ఇలాంటి 
జాగ్రత్త ఎంతో అవసరం. లేకపోతే మొదటిది రెండో దాన్ని ఏనాడో మలినం 
చేసి పారేసి ఉండేది. అచేతనత్వపు మననుకు కేవలం జ్ఞాపకశక్తి, జ్ఞాపకాలే 
తప్ట ఆలోచనా శక్తి లేదని మేము ఇందాకే చెప్పాము. ఆలోచనాశక్తే గనుక 
అచేతనత్త్వపు మనస్సుకు ఉన్నట్టయితే ప్రమాదం ఏర్పడుతుంది. ఒకవేళ 
అచేతనత్తపు మానసానికి ఆలోచనాశక్తి కూడా శోడయితే అది ఈ విధంగా 
“ఛా! ఏడ్చినట్లుంది! ఇది ఇలా ఉండడానికి వీలులేదు! విషయాలనన్నింటినీ 
నేను తప్పగా అర్థం చేసుకున్నట్టుంది! మొత్తం చెరిపేసి మళ్ళీ వ్రాసుకుంటాను” 
అనవచ్చు. అందువల్లే అచేతనత్త మానసానికి ఆలోచనా, చేతనత్త్వపు 
మానసానికి జ్ఞానమూ పరస్టరాశ్రయాలుగా ఉండవు. 
284 


లోట్‌నాంగ్‌ రాం 
నానా ఇ 


1. అచేతన మానసానికి వివేకం ఉండ, 


తష్ట తనకు అందిన విషయం 
చూడలేదు. 
2. చేతనత్తపు మానసం ఏ సమయంలోనై 


పనా బక్క ఆలోచన మీద 
మాత్రమే లగ్నం కాగలిగి ఉంటుంది. మనం నిరంతరంగా ఎన్నో 


అనుభూతుల్ని పొందుతూ, అభిప్రాయాలను థెర్ణరచుకుంటూ 
వస్తువుర్ని 'చూస్తూ', వస్తువుల్ని 'ముట్టుకుంటూ' ఉంటాం. మన 
అచేతనత్త్వావు మనన్సుకు తగిన రక్షణ లేకపోతే అన్నిరకాల 
సమాచారాలూ లోపలికి దూరి మన జ్ఞాపకాలు అన్నీ పనికిరాని చెత్తతో 
కలిసి పోతాయి; పాడయిపోతాయి. చేతన అచేతనాల మధ్య ఉన్నతెర - 
ఇలాంటి విషయాలనన్నింటినీ అచేతనత్త్వపు మానసానికి జాగ్రత్తగా 
భద్రపరిచే నిమిత్తం పంపించేవరకూ - ఆపి ఉంచుతుంది. ఈ తెర 
అన్ని విషయాలనూ 'బయటే' ఆపి ఉంచుతున్న నమయంలో 
చేతనత్త్వపు మనస్సు ఒక్కో సమయంలో ఒక్కో ఆలోచన మీదే తనను 
తాను లగ్గం చేసుకోగలదు కాబట్టి, ఉన్న ఆలోచనలతో అత్యుత్తమంగా 
అనిపించిన దాన్నే ద్యక్షధంలోకి తెచ్చుకుని అవలోకించి, ఆలోచించి, 
విశ్లేషిన్తూ, కొన్ని ఆలోచనలను న్వీకరిన్తూ, కొన్ని ఆలోచనలను 
తిరస్కరిస్తూ తన వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. 

చ రుం కటు 
మని అనుకుంటూ ఉండవచ్చు. మీ ఊహ 
లుతుంది. మెరుపు మెరిసే వేగం. కన్నా 


“ఇది తప్పే 
ఆలోచనలను చేయగల సమర్గుల 


తప్పు. ఆలోచన చాలా త్వరగా కదు! లం 
ఎక్కువ వేగంతో ఆలోచన మారుతుందని ప్రయోగల్లో లు. క 
మూడు ఆలోచనలను ఏకకాలంలో చెయ్యగలమని మీదే 
జాగ్రత్తగా జరిపిన ప్రయోగాల వల్ల ఒక్క నర్‌ అ ర్య 
ఆలోచన లగ్గమై ఉంటుందని పరిశోధకులు 

285 


el 


మరణం లేని మీరు 


' ఇదివరకే మేము మీకు చెప్పి వున్నా అచేతనత్త్వపు మానసంతోని 
జ్ఞాననిధిలో ఆ శరీరానికి సంబంధించిన అన్ని అనుభవాలూ నిక్షిప్తమై 
ఉంటాయని మేము మళ్ళి మీకు స్పష్టం చెయ్యాల్సి ఉంది. అచేతనత్త్వ 
ప్రాంగణం ద్వారా 'లోపలికి' సమాచారం వెళ్ళడానికి ఏ అడ్డూ ఉండదు! 
కానీ ఏ విషయాలు చేతనత్తపు మనస్సులో ఇంకా విన్లేషింపబడలేదో అవి 
మాత్రం పరిశీలింపబడే వరకు అచేతనపు “లోపలికి” చేరుకోలేవు. 
ఇవ్పడు మనం “హిష్మాటిజం' (౧౫౦౧౦8౧) ఎలా పనిచేస్తుందో 
చూద్దాం. 


మనస్సు 


అచేతనత్త్వపు మనస్సుకు విచక్షణా శక్తిలేదు. ఆలోచించే శక్తి లేదు. 
తర్కించే శక్తిలేదు. కాబట్టి ఏదయినా ఒక నూచనను బలవంతంగా 
చేతినత్వ్వపు మనస్సుకూ అచేతనత్తవు మనస్సుకూ మధ్య ఉన్న తెరలోంచి 
లోపలికి వంపించగలగితే మీ ఇష్టప్రకారం అచేతనత్త్వపు మనన్సుతో 
పనిచేయించుకోవచ్చు. చేతనత్త్వపు మనస్సును ఒకే ఆలోచన మీదే లగ్గం 
చేసి ఇస్తున్న నూచనకు బలం పెరుగుతుంది. మనం ఎవరికైనా వారు 
హెష్టాటైజ్‌ అవుతారని ఓ సూచన చేస్తే, ఆ మాటను వారు నమ్మితే వారు 
తష్టక హిష్టాటైజ్‌ చేయబడతారు. ఎందుకంటే అప్పుడు తెర కాస్త దింపబడి 
ఉంటుంది. చాలామంది గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. తమను ఎవరూ 
హివ్మ్టోటైజ్‌చెయ్యలేరని. ఒక్కసారి అని ఊరుకుంటే ఫరవాలేదు. ఈ మాటనే 
మరీ మరీ వాగుతారు హిష్షాటిజం' తమను ఏమీ చెయ్యలేదని అనేకసార్లు 
చెప్పడం వల్ల దాన్ని నిరోధించగలగడం పోయి ఇంకా సులభంగా లొంగిపోగల 
స్థితిని వారు చేరుకుంటారు - ఎందుకంటే ఇచ్చాశక్తికీ ఊహాశక్తికీ యుద్ధం 
జరిగితే ప్రతిసారీ ఊంవాశక్తి విజయాన్ని సాధిస్తూ ఉంటుంది కాబట్టి. తాము 
హిష్త్హాటిజంకు లొంగకూడదని సంకబ్చించుకోగానే ఊహా శక్తి దిజ్బృభించి 
“నువ్వు లొంగిపోతావ్‌” అని మంత్రించినట్లు ఏం జరిగిందో తెలుసుకునే 
లోపలే వాళ్ళు దానిలో మునిగిపోయి ఉంటారు. 
ఓ మనిషి ఎలా హిషాటైజ్‌ అయిపోతాడో మీకు తెలిసే ఉంటుంది. 
టీని గురించి మళ్జి ఇంకోసారి తెలుసుకున్నందువల్ల మీకు వచ్చే ప్రమాదం 
286 


లోబ్‌నాంగ్‌ రాంవా 


ఏదీ ఉండదు. ముందుగా హిష్టాటైజ్‌ చేయబడే వ్యక్తి ధ్యాస ఆకర్షించ 
డానికి ఓ ఉపాయాన్ని మనం ప్రయోగించగలిగితే, ఏ సమయంలోనైనా 
ఒకే ఒక్క ఆలోచనను మాత్రమే చేయగల చేతనత్త్వవు మనస్సును మన 
బందీ చేసి పట్టుకుని తగిన సూచనలను అందిస్తే, అవి వ్యక్తి అచేతన క్వ్వపు 
మనస్సులోకి ప్రాక్కుంటూ వెళ్తాయి. 
సాధారణంగా హిష్టాటిస్టు వద్ద ఓ మెరిసే 'బటన్‌' కానీ, ఓ గాజు 
ముక్క గానీ, మరేదైనా చిన్నవస్తువు గానీ ఉంటుంది. తకుకుమని మెరుస్తూ 
ఉండే ఈ వస్తువు మీదే దృష్టినీ మనన్సునూ నిలబెట్టి ఉంచుకోమని 
హిష్నాటిస్తు తన ఆధీనంలోకి తెచ్చుకోబోయే వ్యక్తికి చెబుతాడు. తన వెనుక 
జరుగుతున్న కొన్ని పనులను ఆ వ్యక్తి చేతనత్స్వపు మనస్సుకు తెలియకుండా 
దాని ధ్యాసను మళ్ళించి బక విషయం మీదే దాన్ని నిలబెట్టి ఉంచడమే 
టిని లక్ష్యం. శ 
హిష్మాటిస్టు ఓ వస్తువును ఓ వ్యక్తి కంటిచూపుకు 'కొంచెం పైకి' 
ఉండేలా పట్టుకుని దాన్నే చూస్తూ ఉండమంటాడు. కొంచెం 
అనిపించే ఆ వైపే చూస్తూ ఉండడంవల్ల చూస్తున్న వ్యక్తి కునుగ్రుడ్ల! 
కనురెప్పలకూ కూడా కొంత శ్రమను కలిగిన్తుంది. కళ్ళనూ కనురెష్టల్నీ 
చే పెరుగుతుంది. శరీరం మొత్తం మీద చాలా 
కదిలించే కండరాల మీద ఒత్తిడి పెరు . mn | 
బలహీనంగా ఉండే కండరాలు ఇవే కాబట్టి సులభంగా సేసరికి ఆ వ్యక్తి 
కొ క్షణాలపాటు తదేకంగా ఆ వస్తువు వంక చూసేనరి 3 
న్న ప్రారంభమవుతుంది. ఈ పరిస్థి 
కళ్ళు అలసిపోయి కన్నీరు రావడం ape క బరువెక్కుతున్నాయనీ, 
ఆ శక్త అజనన్నా నర్‌ తల్‌ కనును లాలా 
ను నిద్రపోవాలని అతనికి అనిసిస్తున్నదనీ చెప్ప! ఎవడు కోలీని 
తా ద్ర క్రి కళ్ళు బాగా అలసిపోయి ఎప్పడెప్పు 
సులభం. నిజంగానే ఆ వ్యక్తి కళ్ళు ఉంటుంది. అప్పటివరకూ వాటిని 
మూనుకుందామా అని అనిపిన్తూ 


కదా! “మీ క J 
అలసిపోయేలా చేస్తున్నది ఆ హివ్మ్టోటిస్టే చచ్చేంత విసుగు పుట్టిస్తూ 


మీ కళ్ళు అలసిపోతున్నాయ్‌” అని win అతడి రక్షణ కవచాన్ని - 
మళ్ళీ వచ్చి తగులుతూ మనస్సును ore 


287 


టి. 


మరణం లేని మీరు 


ఎరుకను - ఛేదించి అతడిని “మైమరచేలా” చేస్తుంది. యధార్డానిక్రి 
ఆ వ్యక్తికి ఈ మొత్తం వ్యవహారం మీద విసుగుపుట్టుకొచ్చేన 
హాయిగా నివ్రపోవడమే మంచిదని అనిపిస్తూ ఉంటుంది! 
ఈ విధంగా కొన్నిసార్లు జరిగాక ఆ వ్యక్తికి హిష్వాటిస్టు మాటల మీద 
నమ్మకం ఎక్కువ అవుతుంది. అంటే ఆ వ్యక్తికి హిష్మాటిజానికి లోబడే 
అలవాటు ఏర్పడుతూ ఉందన్నమాట. కాబట్టి హిష్మాటిస్టు ఆ వ్యక్తికి “మీ క 
బరువెక్కుతున్నాయ్‌!” అని ఓ నూచన ఇస్తే ఆ వ్యక్తి వెంటనే ఆ సూచనను 
ఏ మాత్రం సందేహించకుండా నమ్ముతాడు. ఎందుకంటే ఇదివరకు కూడా 
హిష్మాటిన్టు చెప్పినట్లే అతడి కళ్ళు ఆ పరిస్థితుల్లో బరువెక్కిపోయాయి గనుక. 
ఆ విధంగా ఆ వ్యక్తి హిష్పాటిస్టు ఇచ్చే సూచనలు. సలహాల మీద కొంచెంగా 
నమ్మకాన్ని పెంచుకుంటూ ఉంటాడు. 
అచేతనత్త్వపు మనస్సుకు ఏ మాత్రం తర్మమూ తెలియదు. దానికి 
విచక్షణా జ్ఞానం ఉండదు. అందువల్ల చేతనత్త్వవు మనన్సు 'కళ్ళు 
బరువెక్కుతున్నాయని' హిష్మాటిస్టు చెప్పగానే ఎలా నమ్ముతుందో 'మీకు 
నొప్పిలేదు' అనే నూచనను పహిష్మాటిస్టుచెబితే ఆ మాటని “నిజమేనని 
ఒప్పుకుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో నిపుణుడైన హిష్మాటిస్టు తన బలమైన 
నూచనల ద్వారా ఓ స్త్రీకి ఏ మాత్రం నొప్పి కలగకుండా సుఖ ప్రసవాన్ని 
జరిగేలా చూడగలడు. ఏ ఇబ్బందీ, నొప్టీ లేకుండా పాడయిన పంటిని 
ఓ వ్యక్తి నోట్లోంచి లాగేయబడేలా చూడగలడు. కొంత హిష్మాటిజం సాధనతో 
ఇలాంటి వాటిని నులభంగా సాధించవచ్చు. 
మొత్తం మీద జరిగేది ఏమిటంటే ఎవరు పాష్నాటైబ్‌ 
చేయబడుతునన్నారో వాళ్ళ హిష్తాటిస్ట్లు మాటలను నమ్ముతూ ఉంటారు. 
వేరే విధంగా చెప్పాలంటే ఆ వ్యక్తి కళ్ళ బరువెక్కుతునన్నాయని హిష్మాటిస్టు 
చెబుతాడు, ఆ వ్యక్తి అనుభంలో కూడా కళ్ళ బరువెక్కి ఉంటాయి. “కళ్ళు 
మూసుకుంటే ఎంతో హాయిగా ఉంటుందని హిష్నాటిస్టు చెబుతాడు. 
ఆ శక్తి కళ్ళు మూసుకో గానే నిజంగానే అతడికి హాయిగానే ఉంటుంది. 


288 


లోట్‌సాంగ్‌ రాంపా 


ఓ హిష్పాటిస్టు తన సూచనలన 
నిజంగా నమ్ముతూ ఉన్నాడో లేడో ని; 
పడుకుని ఉన్నాడనుకోండి. - అప్పడు “మీరు నిలబడి ఉన్నారు” అని చెప్పడం 
నిరుపయోగమే అవుతుంది. చాలామంది హిష్మాటిన్టులు తాము చెప్పే 
విషయాలు నిరూపింపబడిన తరువాత మాత్రమే ఆ మట; 
ఉదాహరణకు: 

ఓ హిష్వాటిన్సు ఓ వ్యక్తిని, చేతిని పూర్తిగా ప్రక్కకు చాపమని 
చెబుతాడు. ఈ మాటను అనేక సార్లు యాంత్రికంగా చెప్పిన తరువాత 
ఆ వ్యక్తి అలసిపోతున్నట్లు గమనించిన తరువాత “మీ చెయ్యి అలసిపోతోంది” 
“మీ చెయ్యి బరువెక్కుతోంది - మీ చెయ్యి అలసిపోతోంది” అని చెబుతాడు. 
ఈ మాటలు నిజమేనని ఆ వ్యక్తికి నిజంగా అనుభవమవుతూ ఉంటుంది 
కదా. మగతగా, దాదాపు గాఢనిద్రపట్టబోయే దశలో ఉన్న ఆ వ్యక్తి “జానయ్య్మా, 
ఇంతసేపు చెయ్యిచాచి నుంచుని ఉంటే చెయ్యనొప్పి పెట్టదా? బుద్ధిలేకుండా 
మాట్లాడ్తున్నారే” అని అనలేడు. హిష్షాటిస్టుకు నిజంగానే కొంతశక్తి ఉన్నట్టూ, 
శాసించి ఏ పనినైనా చేయించగల మహిమ ఉన్నట్టూ నిజంగా నమ్ముతూ 
ఉంటాడు. 

భవిష్యత్తులో డాక్టర్లు, సర్జన్లు ఈ హిష్టాటిజంను తమ వైద్యానికి 
ఉపయోగించుకుంటారు. ఎందుకంటే హిష్మాటిజం వల్ల అనుబంధంగా 
ఏ ఇబ్బందులూ, జబ్బులూ రావు కాబట్టి, రోగులకు ఏ కష్టమూ, నష్టమూ 
ఉండదు కాబట్టి. వాళ్ళకు ఏ ఉద్వేగాలూ, విచారాలూ కలుగవు కాబట్టి. 
హిష్మాటిజం చాలా సహజంగా ఉండి, సూచనలకు దాదావు అందరూ 
తాడు ఎంత గట్టిగా ఓ మనిషి తను హీమ్మాటై జ్‌ కాటిడనని 

a హిష్షాటైజ్‌ చేయిబడతాడు. 
చెప్పకుంటూ ఉంటాడో, అంత సులభంగా ఆ వ్యక్తి ల 
ఇంకొతచ్చకు హిన్నాైట్‌ చెయ్యడం రల చేసు హొబప్మాటిజమ్‌ 
లేదు, విచక్షణారహితంగా సరయిన శిక్షణ జృల్తిమ్‌ రయ 
వల్ల ఎంతో హానీ, కీడూ కలుగుతాయి. మా ma దుకు 'నహాయం 
నిద్ర”లోకి పంపుకునేందుకు (హిష్మాటైజ్‌ చేసుకునం 
289 


టెనీ 
నిం హిష్మాటైజ్‌ చెయ్యబడ్రే వ్యక్తి 
ఢరించుకోవలిసి ఉంటుంది. ఆ 


ను చెబుతారు, 


మరణం లేని మీరు 


చెయ్యాలనే. మిమ్మల్ని మీరు యోగ నిద్రలోకి పంవుకుని ఎన్నో చెడు ' 
అలవాట్లను మానుకోవచ్చు, మీకున్న బలహీనతలను జయింవవచ్చు. | 
చలికాలంలో మీ “వంటి ఉష్ణోగ్రతను ఎక్కువ చేసుకోవచ్చు. ఇంకా ఇలాంటి | 
గొప్ప అద్భుతాలు ఎన్నింటినో చెయ్యొచ్చు. | 
ఇంకొకళ్ళను ఎలా హిషాటైజ్‌ చెయ్యాలో మేము చెప్పబొవడం లేదు, 
ఎందుకంటే ఎన్నో సంవళ్లరాల అనుభవం ఉంటే తప్ప ఇంకొకక్టను హిప్మాటైక్ర్‌ | 
చేయడానికి ప్రయత్నించడం అత్యంత హానికరం. మీ ఉపయోగం కోసం 
మిమ్మల్ని మీరు ఎలా హిషాటైజ్‌ చేసుకోవచ్చో మేము నేర్చుతాము. హిష్షాటిజం | 
గురించిన కొన్ని వాస్తవాలను మీ ముందుంచే ప్రయత్నం మేమిస్పడు | 
చేస్తున్నాము. పై పాఠంలో స్వంతంగా హిష్టాటైజ్‌ చేసుకోవడం ($6॥.%/౧౧౦15౧) | 
(Auto-hypnotism) గురించి మీరు నేర్చుకుంటారు. | 
పశ్చిమ దేశాల్లో ఓ అపోహ ఉంది. 'ఎవర్షీ వెంటనే హిప్మాటైజ్‌ | 
చెయ్యడానికి వీలుపడదు” అని. మేము చెప్పనట్లు, నిజంగా అపోహే ఇది. | 
ప్రాచ్యవిద్యావిధానంలో యోగనిద్రను అభ్యసించిన వాళ్ళు ఎవరైనా వెంటనే | 
ఎవరినైనా నిద్రలోకి పంపి 'హెష్టటైజ్‌ చెయ్యగలరు. | 
ఇంకో మాట కూడా వినిపిస్తోంది - “నైతిక ధర్మాలకు విరుద్ధమైన 
ఓ పనిని హిష్టాటైజ్‌ చేసి బలవంతం పెట్టి ఎవరిచేతా చేయించలేరు” - 
అని. ఈ మాట కూడా పూర్తిగా తప్పే! 
నత్ర్రవర్తనతో నడుచుకుంటూ జీవిన్తున్న ఓ మంచి మనిషిని 
పట్టుకుని “'హిష్హాటైజ్‌ చేసేసి” ఇక వెళ్ళి ఓ బ్యాంకును దోచుకుని రా! అంటే 
ఆ పనిని చేయడు - నిద్రలోంచి లేచి కూర్చుంటాడు. కానీ చాకచక్యం ఉన్న 
ఓ హిష్ణోటిస్టు ఓ వ్యక్తిని అతనొక ఆట ఆడుతున్నట్లు, లేక ఓ నాటకంలలో 
నటిస్తున్నట్లు తన సూచనలనూ, సలవోలనూ జాగ్రత్తగా రచించి ఆ వ్యక్తిని 
ఓ హిష్మోటిస్టు తెలివిగా మాయ మాటలు చెప్పి ఇంకొకవ్యక్తికి హాని 
చేసు.వీలు ఉంది. ఆ హివ్మ్టోటిస్టు చేయలల్గిందల్లా - మంచి మాటల గారడీతో | 
౫:ఆ హిప్ట్తాటిజానికి గురువుతున్న వ్యక్తి ప్రస్తుతం ఉన్నది తన ప్రియుడితోనేననీ, 


లోట్‌సాంగ్‌ రాంసా 


లేక ప్రియురాలితోనేననీ లేక్ర నమ్మకమైన 
జరుగుతున్నది కేవలం ప్రస్తావించ దల 
నిష్ణంకోచంగా తప్పుడు పనులు చేసే వాళ్ళ 


వ్యక్తితోనేననీ, ఇవేవీ క్రాక్ర 
చడం లేదు. ఎందుకంటే 


చేతుల్లోనూ, తగినంత 
లేని వాళ్ళ చేతుల్లోనూ ఈ హిప్తాటిజం చాలా ప్రమాదకరంగా ల. 


మీరు ఓ మంది డాక్టరు సహకారంతో తప్ప స్వతంత్రించి 
పోకుండా ఉండడమే మంచిదని మా మ సాక త soy bs 
పేరూ ఉన్న డాక్టరుతో కలసి లోకోపకార నిమిత్తంగా మాత్రమే హిష్నాటిజంను 
వినియోగించాలి. 

ఆటో-పిప్నాటిజం లేక “సెల్ఫ్‌ హిప్నాటిజం” ద్వారా మీరు 
హిష్టాటిజంను మీ ఉపయోగం కోనం నేర్చకోవచ్చ. మేము నేద్దే విధంతో 
మీరు దీనిని అభ్యసిస్తే మీకు గానీ ఇంకెవళ్ళకూ కూడా ఎట్టి ప్రమాదమూ 
సంభవించదు. అంతేకాక, మీకూ ఇంకా చాలామందికీ కూడా ఎంతో మేలు 
జరుగుతుంది. 


291 


మిత్రులందరికి విన్నపము మేము చేస్తున్న భక్తి ప్రదారం ఈ బ్లోగ్స్‌ ద్వారా చేస్తున్నాము 
http:/ltelugudevotionalswaranjali.blogspot.in 
http:/lgitamakarandam.blogspotin 
http:/lsundaravignanagrandalayam.blogspot.in 
http:/lhindudevotionalswaranjali.blogspot.in 
http:iwww.4shared.com/accountdir/7 389418/29f7 347/sharing.html 
http:iwww.4shared.comlaccount/dir/17611451/d787ef46/sharing.html 
http:liwww.A4shared.comlaccount/dir/10277723/80937010/sharing.html 
http:/hwww.4shared.com/account/dir/8542654/5e21d7f2lsharing.html 
http:/hwww.Ashared.com/account/dir/1 3927 785/d05881/sharing.html 
http:iwww.Ashared.comlaccount/dir/7389329/5bfa0697Isharing.html 
http:/www.A4shared.com/account/dir/0్ఫR3TndOY/sharing.html 
http:iwww.4shared.com/dir/F2rw-Nf_sharing.html 
http:/www.Ashared.com/account/dirWNtoWpN7isharing.html 
http:iwww.4shared.comlaccount/dir/nxtsJpm4A/sharing.html 
http:/www.A4shared.com/dirlgaxNSDyA/sharing.html 
http:iwww.Ashared.com/account/dir/్ఫR3TndOYIsharing.html 
http:/hwww.4shared.com/dir/F2rw-Nf_sharing.html 
http:iwww.4shared.com/dirlyEUzu0celsharing.html 
http:iwww.4shared.com/dir/ntqVRt35/sharing.html 
http:iwww.Ashared.com/dirlaEQCrIBZ/sharing.html 

videos URL: http:/fwww.youtube.comlysreddy94hyd 

PDF BOOKS URL: http:/fwww.scribd.com/ysreddy94hyd 

E mail ID: ysreddy94hyd@gmail.com 

our mediafire folderlinks 

http:iwww.mediafire.com/?86epi81waeayl 

http:/hwww.mediafire.com/?7900su0d8572zc 

http:/twww.mediafire.com/245h5tdfw4igzi 

http:Ihwww.mediafire.com/?606gdhk35zvbc 

http:iwww.mediafire.com/?20t92f0Wwb91918 

http:/hwww.mediafire.com/?xw7 5pfuld2dyy 


ఇరవై ఎనిమిదో పాఠం 
మనమున న టట 


సెల్ఫ్‌ హొప్నాటిజక్‌ | 


ఇంతకు ముందు పాఠంలో, 
మనం నిజానికి “ఒకడిలో a gE 
ఈ ఇద్దరిలో ఒకరు ess తా. we 
మానసంగా తెలుసుకోగలుగు తు, అ dpe 
న్నాం. ఈ “రెండైన మనం” విడివిడిగా 
ఎవరికి వారే అన్నట్లు కాకుండా ఒకరికోసం మరొకరుగా ఇద్దరూ పనిచేసి 
పరస్పర సహకారాలు అందించుకోగల వీలు ఉంది. అచేతనత్త్వవు మాననం 
అన్ని జ్ఞానాలనూ జాగ్రత్తగా పదిలపరిచే ఓ గొష్ట మహనీయుడు. ఓ గొష్ట 
గ్రంథాలయాన్ని సంరక్షిన్తున్న అధికారిలాంటివాడు. ఈయన ఎప్పడూ ఇల్లు 
దాటి బయటకు వెళ్ళకుండా స్వస్థలంలోనే ఉంటూ తన జ్ఞాన పరిరక్షణ తష్ట 
మరే పనీ పట్టించుకోకుండా కేవలం కొన్ని అజ్ఞలతో ఇంకొకరి ద్వారా సర్వ 
కార్యాలు నడిపిస్తూ ఉండేవాడుగా చెప్పకోవచ్చు. 
చేతనత్త్వపు మానసాన్ని అంతగా జ్ఞాపకశక్తిలేని, లేక అతితక్కువ 
జ్ఞాపకశక్తి ఉన్న అతి తక్కువ శిక్షణతో జీవిస్తున్న ఓ వ్యక్తిగా ఊహించుకోవచ్చు. 
ఇతడు పొట్టివాడే గాని గటివాడై ఉంటాడు. చకచకా పనులు చేసేన్తూ; 
ఉత్తినే ఉద్వేగాలకు లోనవుతూ, ఒకే విషయం మీద నిలకడగా ఉతడర 
అటూ ఇటూ గెంతుతూ, తనకు అవసరమైన జ్ఞానాన్నీ సలహాలనూ అచేతనత్త 
మానసం నుంచి పొందుతూ జీవిస్తూ ఉంటాడు. "దురదృష్టవశాత్తూ? 
కాకపోతే “అద్భష్టవశాత్తూ” అనవచ్చు కూడా ! ఈ అచేతనక్తుపుమజేన్మే 


292 


లోబోనొంగ్‌ రాంవా 


en 
లోంచి సమాచారం అంత నులభంగా బయటికి రాదు! ఉదాహరణకు చాలు 


మంది మనుషులకు తాము భూమి మీద ఏ సమయంలో జన్మించారా 
గుర్తుకురాదు, ఇలాంటి జ్ఞానం అచేతనత్త్యపు మనస్సులో నిక్షిప్తమై ఉన్నా 
'యోగ నిద్ర అవహించి ఉన్న ఓ మనిషిని కాలం వెనక్ని నడిపించి అతను 
పుట్టక ముందు ఏం జరుగుతూ ఉండేదో స్పష్టమైన జ్ఞానాన్ని బయటకు 
లాగొచ్చు! ఈ అనుభవం అత్యంత ఆశ్చర్యకరంగా ఉత్తేజవూరిశంగా 
ఉండేదయినా దాన్నిగురించి ఈ ఒక్క ప్రస్తావన తప్ట లోతుగా దీన్ని మేము 
చర్హించదలచుకోవడం లేను. 

మీకు ఉత్సాహం కలిగించడం కోసం మాత్రమే ఈ విషయాన్ని మీకు 
చెబుతున్నాము. వరుసగా ఓ వ్యక్తిని అనేక సార్లు 'యోగశిద్రుళో పంపించి 
ఒక్కో సంవత్సరం వెనక్కి తీసుకెళ్తూ చివరికి అతడు జన్మించే సమయానికీ, 
ఇంకా వెనక్కి కూడా తీసుకెళ్ళి అప్పటి విషయాలను గ్రహించే వీలుంది. అదే 
విధంగా ఆ మనిషిని “ముందుకు” తీనుకెళ్ళి భవిష్యత్తులో అతడు మళ్లీ 
ఈ భూమి మీద ఎప్పడు జన్మిస్తాడో అప్పటి భవివ్యద్దర్శనాన్ని కూడా 
సంపాదించవచ్చు! 

ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశ్యం మీ అంతట మీరు “యోగ 
నిద్రాస్థితి”ని పొందే పద్దతిని మీకు నేర్చించాలనే. మామూలుగా ఒక మనిషి 
ఇంకొకరిని యోగనిద్రలోకి పంపవచ్చ. కానీ, ఈ పాఠంలో మీ అంతట 
మీరే ఈ స్థితిని పొందుతారు. మనలో చాలామందికి ఇంకొకరివద్దకు వెళ్ళి 
వారి ఆధీనంలోకి వెళ్ళి 'యోగనిద్రాస్థితి'ని పాందాలని అనిపించదు. వారి 
“దయను పొందాలని అనిపించదు. ఎందుకంటే నిద్దాంత ప్రకారం 
నిర్మలంగా, ఉన్నతాశయాలుండే ఏ హిష్మాటిన్టూ ఇంకొకళ్ళకు హాని 
కలిగించడు. కానీ మేము నిశ్చయంగా చెప్టేది ఏమిటంటే ఇలాంటి పరిస్థితిలో 
కొంత స్వభావం మార్పు చెందుతుందని, పరిపూర్ణమైన శ్రేయన్సు మాత్రం 
చాలా అరుదుగా కలుగుతుందనీ చెప్పవచ్చు. 

ఒక హిష్మాటిన్లు సహాయంతో “'యోగనిద్రిలోకి వెళ్ళిన వాడు 
జీవితాంతం ఆ హిష్మోటిస్టు సూచనలను, సలహాలు నమ్మగలగే స్థితిలోనే 

293 


మరణం లేని మీరు 


'యోగనిద్రను" 


చెయ్యకూడదు - కనీసం మరో ఇద్దరు డాక్టర్లు క్ర * 
జరిగేటప్పడు నిశితంగా పరీక్షిస్తూ ఉండాలని మా ఉద్దేశ్యం. ఇంతే కాకుండా 
మరొక “చట్టం” కూడా వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఈ 
చట్టాన్ని అనుసరించి - “హిష్మోటిజం”ను 'ప్రాక్టీన్‌' చేసే డాక్టర్లందరికీ కూడా 
హిష్ణోటిజం ద్వారానే ఓ బలమైన సూచనను వాళ్ళ అంతరంగం లోకి 
వర్చరచూలి - ఈ హిష్మోటిజంను “దుర్వినియోగం చెయ్యము” అనీ, 
“లోకోపకారం కోసమే ఈ హిష్షాటిజంను మేము వాడుతాం” అనీ! ఇంతే 
గాక ఈ డాక్టర్లు ప్రతి మూడు సంవత్సరాలకోసారి మళ్ళీ “హిష్ణోటైజ్‌” 
చేయించుకుని ఈ 'నియమాన్ని' ఖచ్చితంగా పాటించేట్టు చేయాలనీ, 
తద్వారా మాత్రమే రోగులకు జీవితాంతం రక్షణ లభించనే లభించదు! 
జీవితాంతం ఆ రోగులందరూ ఈ డాక్టర్ల “దయాథీనం” మీదే బ్రతకాల్సి 
ఉంటుంది. వైద్యులలో ఏ కొద్దిమందో తప్ప మిగతా వాళ్ళందరూ 
గౌరవనీయంగానే, నైతికంగా ఉన్నత విలువలతోనే ఉంటున్నారని మాకు 
తెలుస్తూనే ఉన్నా అక్కడక్కడా కనిపించే కొన్ని చీకటి బ్రతుకులు బ్రతుకుతున్న 
డాక్టర్లు నిజంగానే కారు నలుపుతో కనిపిస్తూ ఉన్నారు. 
కున 'స్వయం యోగనిద్ర ను నేర్చుకునే పం 
ఈ పాఠాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేస్తే మీలో దాచి పెట్టలి ఎన్న 
అనూహ్యశక్తులూ, నామర్హ్యాలను యలు క్‌ రాని కొన్ని శబ్దాల 
లభిస్తుంది. జాగ్రత్తగా అధ్యయనం చెయ్యకపోతే వికార క “జ్‌ 
గోలను భరించి మీ సమయాన్ని వృధా చేసుకున్నట్టే ps ఉన తెరలూ 
మీరు మీ పడకగదిలోకి వెళ్ళ అన్ని కిటికీలూ, వాట 
మూసేయండి, బయటి నుంచి వెలుతురు లోపలికి రాక 
ఎత్తుకంటే కొంచెం ఎత్తులో ఓ చిన్న 'నైటాలాల్లా ఖా 
294 


లోబీనోంగ్‌ రాంనా 


ననన... 
విద్యుద్దీపాన్ని అమర్చుకోవాలి. ఈ దీపాన్ని ఎలా బిగించుకోవాలంటై మ్‌ కళ్ళు 
నేరుగా కాకుండా కొంచెం పైకి చూస్తూ ఉండేలా ఉండాలి. 
ఇప్పుడు గదిలోని దీపాలనన్నింటినీ ఆర్జేసి ఒక 'నియాన్‌' దీపాన్ని 
మాత్రం వెలిగించుకోండి. ఆ తరువాత మీ పడక మీద పడుకుని వీలైనంత 
నుఖంగా కాళ్ళూ చేతులూ చాచి ఉంచుకోండి. ఇప్పుడు కొన్ని క్షణాల పాటు 
ఏ పనీ చెయ్యకుండా శ్వాస మాత్రం వీలయినంత క్రమవేగంతో తీసుకుంటూ 
గడవండి. మీ ఆలోచనలను ఎక్కడెక్కడికి పరుగెత్తుతూ ఉన్నా ఫరవాలేదు, 
పరుగెత్తనీయండి. తరువాత, బహూశా ఒకటి రెండు నిమిషాల తరువాత, 
మీ ఆలోచనలు ఇష్టం వచ్చినట్టు పరుగులు తీసిన తరువాత, మిమ్మల్ని మీరు 
అదుపులోకి తెచ్చుకుని ఓ సారి గట్టిగా 'రిలాక్స్‌ అయ్యేందుకు నిశ్చయించు 
కోండి. మీ శరీరంలో అగ్ని కండంాలనూ మీరు 'రిలాక్షి చేసుకుంటామని 
నిశ్చయించుకోండి. ముందుగా కాలివ్రేళ్ళను గురించి ఆలోఐంచండి. 
ముందు కుడికాలి వ్రేళ్ళను గురించి ఆలోచించండి. ముందు కుడికాలి వ్రేళ్ణను 
గురించి ఆలోచిస్తే కాస్త ఎక్కువ అనుకూలంగా అనిపిం చవచ్చు. కాబట్టి 
ముందు కుడికాలి బ్రొటనవ్రేలును గురించి ఆలోచించండి ఆలోచనను 
ఆ వ్రేలిమీదే ఉంచండి. మీ మొత్తం శరీరాన్ని ఓ పెద్ద నగరంలాగా 
ఊహించండి. మీ శరీరంలోని అన్ని కణాలలోనూ చిన్న చిన్న మనుష్యులు 
ఆక్రమించి ఉన్నట్టు ఊహించండి. మీ శరీరంలోని అన్ని కండరాలనూ, 
నరాలనూ పని చేయించేది ఈ మనుషులే. వీళ్టే ప్రతి కణానికీ అవసరాలను 
తీరుస్తూ మీలో జీవాన్ని నింపుతున్నారు. కానీ, ఇప్పుడు మీరు 'రిలాక్స్‌ కావాలని 
అనుకుంటున్నారు! వీళ్ళందరూ తుమ్మెదల్లా ఎగుర్తూ, అక్కడ లాగుతూ, ఇక్కడ 
పీకుతూ ఇంకోచోట గుంజుతూ మిమ్మల్షి మీ ధ్యాస నుంచి తప్టిన్తున్న వీళ్ళ 
ప్రక్కకు వెళ్ళిపోవాలి. ముందుగా కుడికాలి బొటనవ్రేలు మీడ మీ మనస్సును 
లగ్నం చెయ్యండి. అక్కిడ నుంచి ఈ మనుష్యు లందరినీ 'లేస్ట్‌-రైట్‌ స్టెప్పులు 
వేసుకుంటూ 'మార్చింగ్‌' చెయ్యమనండి. 
మీ బ్రొటనవ్రేలు నుంచి బయలుదేరి పాదం మీదకీ, అక్కడ నుంచి 
పాదం మడతవరకూ, చీలమండ వరకూ, కాలి పిక్కల మీద నుంచీ, 
మోకాలివరకూ వచ్చేయమనండి. 
295 


ta: 


మరణం లేని మీరు 


PBR 


వీళ్ళందరూ ఇక్కడి దాకా వచ్చేసిన తరువాత మీ బ్రొటననవ్రేలూ, 
వాతమూ ఇవన్నీ మొద్దుబారిపోయి ఉంటాయి. జీవం ఉండదు. పూర్తిగా 
రిలాక్స్‌ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే అక్కడి కణాల్లో ఎవరూ ఉండరు, 
స్టర్శజ్ఞానం కలిగించడానికి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎప్పడో బయలుదేరి 
వెళ్ళిపోయి ఉన్నారు. ఇప్పుడు మీ పిక్క వరకూ రిలాక్ష్‌ అయిపోయి ఉంది, 
అక్కడి వరకూ ఏ న్పర్శజ్ఞైనమూ లేదు. కాలు అక్కడి వరకూ 
మొద్దుబారిపోయి ఉంధి. మీ కుడికాల్లో మొత్తం స్పర్మజ్ఞానం నశించింది. 
మొత్తం కాలు బరువెక్కిపోయి ఉంది. జీవం లేదు. మొద్దుబారి పోయి ఉంది. 
స్టర్మజ్ఞానం లేదు. మొత్తం రిలాక్స్‌ అయిపోయి ఉంది. ఈ 'మార్చ్‌ చేస్తున్న 
మనుష్యులందరినీ అలాగే మీ కుడి కన్నవరకూ నడవమనండి. అక్కడ 
'డ్యూటీ' చేన్తున్న పోలీనుకు చెప్పండి ఎవర్నీ రోడ్డు మీద వెనక్కి తిరిగి 
వెళ్ళిపోకుండా చూడమని. మీ కుడికాలు మొత్తం బొటనవేలి నుంచి 
తొడవరకూ పూర్తిగా రిలాక్టయిపోయే ఉంది కదా? ఇప్పడు ఎడం కాలి 
మీదకు పొండి. కావాలంటే ఓ ఫ్యాక్టరీ సైరన్‌ మోగినట్లూ, పని వదిలి 
వర్కంర్లందరూ మెషీన్లను వదలిపెట్టి వెళ్ళిపోతున్నట్లూ, ఇళ్ళకు తిరిగి 
వెళ్చిపోతున్నట్లూ ఊహించుకోండి. వాళ్ళ కోసం ఇళ్ళ దగ్గరి భోజనాలు 
కాచుకుని ఉన్నట్టు వాళ్ళు అందరూ అనుకుంటున్నట్టు ఊహించండి. 
వాళ్ళందర్నీ ఎడమ బొటనవేలి నుంచి బయలుదేరి పాదం మీదకీ, పాదం 
నుంచి పాదం మడత వరకూ, చీలమడ వరకూ, కాలిపిక్కల వరకూ, మోకాలి 
వరకూ వచ్చేయమనండి. వాళ్ట వెనకాలే బొటనవ్రేలు నుంచి క్రాలిక్రింద 
భాగమంతా రిలాక్టయిపోయి ఉండడాన్ని గమనించండి. బరువెక్కిపోవడాన్ని 
గమనించండి. బహూశా ఆ రాలు “మీది కాదేమో” ననిపిస్తోంది ర 

అందరు మనుష్యుల్షి “మార్ట్‌” చేస్తూ వెళ్ళిపొమ్మనండి. మీ ఎడమ 
మోకాలి వరకూ వాళ్ళను నడిపించండి. ఇంకా తొడ వరకూ నడిపి 
కుడివైపు లాగే దార్లో పోలీసును నిలబెట్టండి - ఎవ్వరూ తరిగిపోక్టుర్ణక్డా 
చూసేందుకు. శే 


296 


లోబోనౌంగ్‌ రాంనా 


మీ ఎడంకాలు మొత్తం రిలాక్స్‌ అయిపోయిదా? వరీక్షింబ్ప 
చూనుకోండి. కాకపోతే తప్పించుకున్న వాళ్టందర్ష బయటకు లాక్కొచ్చి “మార్చి 
చేయించండి. ఇప్పుడు మీ రెండు కాళ్ళూ ఫ్యాక్టరీ మూసేసి వర్కర్లు అంద్రర్తు 
వెళ్ళిపోయి ఖాళీగా ఉన్నట్లూ, రిపేర్లు చేసేవాళ్ళు కూడా వెళ్ళిపోయి మొత్తం 
నిర్మానుష్యమైపోయి నిశ్శబ్దంగా ఉంది కదూ. మీ రెండు కాళ్ళూ రిలాక్ట్‌ 
అయిపోయాయి. ఇప్పడు ఇదే విధంగా మీ కుడిచేతిని పరుగెత్తమనండి. 
ఓ గొర్రెల మంద వెనుక ఓ కుక్క అరున్తూ తరివేట్లు అందరినీ 
వరుగెత్తించండి. అందరినీ మీ చేతులవ్రేజ్ఞ వరకూ, అక్కడినుంచి 
మీ అరచేతుల వరకూ, మీ మణికట్ల వరకూ, మీ ముంజేతుల వరకూ, 
మోచేతులు దాటే వరకూ, అందరినీ ఖాళీ చేయించెయ్యండి. మీగు రిలాక్స్‌ 
కావాలనుకుంటున్నారు. మనస్సు పరిపరివిధాల వెళ్తూంటే మీ థ్యాసను ఒకే 
విషయం మీద నిలబెట్టి ఉంచాలను కుంటున్నారు. లోపలి శబ్బాలనూ, 
గందరగోళాన్నీ వదలిపెట్టి మీ అచేతన మానన తాళం తెరిచి తరువాత 
సాధారణంగా ఏ మానవుడికీ అందుబాటులోకి రాని జ్ఞానాన్నీ, శక్తుల్నీ 
పొందగలుగుతారు. అందుకోసం మీ వంతు పనిని మీరు చేయవలసి 
ఉంటుంది. మనుష్యులనందరినీ మీ చేతుల నుంచి దూరంగా 
నడిపించండి. మొత్తం ఖాళీ చేయిం చెయ్యండి. 

మీ కాళ్ళనూ చేతులనూ మొత్తం ఖాళ చేయించి మనుమ్మ్యలందరూ 
వెళ్ళిపోయి చేతులూ, కాళ్ళు పూర్తిగా రిలాక్ట్‌ అయిపోయి ఉన్నప్పుడు అందరూ 
ఊళ్ళో జరుగుతున్న టెస్ట్‌ మేచ్‌ చూసేందుకు వెళ్ళిపోతే ఖాళి అయిపోయి 
ఉన్న ఇక్టలాగా అయిపోయి ఉన్నప్పుడూ, మిగతా దేహాన్ని కూడా ఖాళీచేయించే 
వ్రేయత్నం ప్రారంభించండి. మీ పిరదుల నుంచీ, మీ వీవు నుంచీ, 
మీ పాట్టినుంచి, మీ రామ్మునుంచీ - మొత్తం దేహం నుంచీ మనుష్యులందర్శీ 
కరిమెయ్యండి. వీళ్ళ 'న్యూసెన్సు ఎక్కువయిపోతోంది. వీళ్ళందరూ తమ తమ 
చలు మనలో ప్రాణం నిలబడి ఉంటుందనే మాట నిజమే కానీ 
సహోడుమాక్రం అందరికీ సెలవు ఇచ్చేసి దూరంగా తరిమేస్తునన్నారు. అందరినీ 
"ొక్‌మీదుగా పైకి పంపించెయ్యండి. మీ శరీరానికి దూరంగా అందరినీ 


మాను. 


మరణం లేని మీరు 
పంపించేయ్యండి. మీకు చిరాకు పుట్టించే 


వా 
వీలులేదు. అందరూ వెళ్ళిపోతే మీరు పూర్తిగా క ఇక్కడ ఉండడానిక్రి 


అవ్వా, న 
ఊహించనంత విశ్రాంతి మీకు లభిస్తుర్చు, వచ్చు అప్పుడు మీరు 
దేహాన్ని పూర్తిగా ఖాళిచేసేన 
క్‌ వ్‌ ష్‌. ఆ“ యగు అందరూ సిల్వర్‌ కార్డ్‌ మీద క్రక్కిరిసి 
ఉన్నప్పుడు సిల్వర్‌ కార్డ్‌ మొదట్లో ఓ కాపలాను 


ఉంచండి. వె; 
ఎవ్వరూ మీకు విఘ్నం కలిగించకుండా, నక్కి తిరిగొచ్చి 


ఓ గాఢమైన శ్వాసను తీసుకోండి, 
కలిగించే విధంగా శ్వాసను తీసుకుని కొ, 
నాక సయ నా 
త్‌సు; ౦, నిలబెట్టుకోవడం, వధినిపెట్టడం అంతా నుఖంగా జరగాలి, 
ఏ ఇబ్బందీ కలుగకూడదు. నుఖంగా సహజంగా ఉండాలి. 

మళ్ళీ ఇంకోసారి చేయండి. గాఢంగా, నెమ్మదిగా, తృష్తినిచ్చే 
ఓ గాఢమైన శ్వాసను తీసుకుని వదిలిపెట్టకుండా లోపలే ఉంచుకోండి. 
అప్పుడు మీ చెవుల్లో “డబ్‌, డబ్‌, డబ్‌” అని గుండె చేసే చప్పళ్ళ వినిపిస్తాయి. 
ఇప్పడు శ్వానను నెమ్మదిగా, ఇంకా నెమ్మదిగా, నెమ్మదిగా విడి. 3 
మీ శరీరం మొత్తం పూర్తిగా రిలాక్స్‌ అయిపోయిందని మీకు మీరే చెప్పకోండి. 
ఒళ్ళంతా సుఖంగా మొద్దుబారి పోయినట్టూ, తేలికగా ఉన్నట్లూ అనుకోండి. 
మీ శరీరంలోని అన్ని కండరాలూ రిలాక్ట్‌ అయిపోయి ఉన్నాయని చెప్పకోండి. 
మీ మెడలోని కండరాలు కూడా వదులుగా ఉన్నాయనుకోండి. మీలో 
ఉద్విగ్గత ఏ మాత్రం లేదనీ కేవలం నుఖం గానూ, వసతి గానూ, రిలాక్ట్స్‌ 
అయి ఉన్నాయనీ అనుకోండి. 

మీ తల బరువెక్కుతోంది. మీ ముఖం మీద కండరాల్లో ఎక్కడా 
ఉత్తిడి లేదు. మీరు పూర్తిగా రిలాక్స్‌ అయి సుఖంగా ఉన్నారు. 

కొంచెం పైకి వెళ్ళి మీ దేహంలో ఎక్కడో ఇబ్బంది ఉండకుండా 

క మీ మోకాళ్ళ 
ఉండడాన్ని గమనించండి. తాపీగా మీ బొటన వ్రేళ్ళ మీదా, వ 
మీదా, మీ పిరుదుల మీదా మీ ధ్యాసను పోనిచ్చి న క 
రిలాక్ట్‌ అయిపోతున్నప్పడు ఎంత హాయిగా ఉంటుందో! ఆలోచిం 
ల న్టప్పు లేకుండా ఉంటే 
ఎక్కడా ఏ విధమైన ఒత్తిడులూ లేకుండా, ఉలికిపాటు 
20% 


నిదానంగా గాఢంగా తృస్తిని 
న్న క్షణాలు అలాగే ఉంచుకుని 


లోబోవాంగ్‌ రాంనా 


లఎంత బాగుందో గమనించండి. చేతుల్లో, రొమ్ము మీదా, మ్‌ తలలు 
కూడా ఎక్కడా బిగువుగా అనిపించడం లేదు. 
వవళించి ఉన్నారు. శరీరంలోని ప్రతిచోట్లోని ప్రతి 
ప్రతి కణమూ పరవశించి మైమరచి ఉన్నాయి. 

మీ శరీరం మొత్తం ఎక్కడా పట్టేయబడి ఉండకుండా, పూర్తి 
విశ్రాంతితో సంపూర్ణంగా రిలాక్ట్‌ అయి ఉన్నట్టు నిర్ధారించుకున్నాకే యోగనిద్రా 
స్థితి కోసం ప్రయత్నాన్ని కొనసాగించవలసి ఉంటుంది. ఎందుకంటే యోగనిద్ర 
కోసం చేసే ప్రయత్నాలలో మొదటిసారి గానీ రెండోసారి గానీ మీకు 
లేశమాత్రంగానైనా అనుమానలు తలెత్తవచ్చు. కొన్ని చిన్న ఇబ్బందులు 
కలుగవచ్చు. ఒకటి రెండుసార్లు ప్రయత్నం జరిగాక అంతా సహజంగా 
తయారవుతుంది, సులభమవుతుంది. “ఈ పని నేను ముందే ఎందుకు 
చేయలేదో కదా!” అనిపిస్తుంది. కాబట్టి 'యోగనిద్ర' కోసం చేసే మొదటి, 
రెండవ ప్రయత్నాన్ని అత్యంత తాపీగా, నెమ్మదిగా, ఏ మాత్రం తొందరపడకుండా 
చేయాల్లి ఉంటుంది. 'యోగనిద్ర' గురించి మీకు తెలియకుండా ఇన్నేళ్ళూ 
గడిపేశారు; ఇంకా కొన్ని గంటలు వృధా అయితే ఫరవాలేదు! టేక్‌ ఇట్‌ ఈజీ! 
త్వరగా పూర్తిచేయాలని అనవసరంగా శ్రమ పడకండి. “అతిశ్రమ” పడకండి. 
'అతి' చేస్తే మీలో అనుమానాలు పెరగొచ్చు, సంశయాలు రావచ్చు; 
మీ కండరాలు పూర్తిగా సామ్మసిల్లి పోవచ్చు. 

కాబట్టి మీ శరీరంలో ఇంకా ఎక్కడైనా కాస్త ఇబ్బంది ఉందని మీకు 
అనిపిస్తే ఆ చోటు మీద మీ ప్రత్యేక ధ్యాసను ప్రసరించండి. ఆ చోట్లో మరీ 
ఎక్కవ నిజాయితీగా ఉండే వర్కర్లు పనిచేస్తూ ఉన్నారని అనుకోండి. వాళ్ళు 
ఎలాగైనా సరే పనిని పూర్తి చేస్తే తప్ప ఇంటికి వెళ్ళాలని అనికోవడం లేదని 
ఊహించండి. ఫరవాలేదు. ఉన్నచోట్లో పని అలాగే వదిలేసి వెళ్ళిపామ్మనండి. 
తరువాత చూసుకోవచ్చు, అంతగా మునిగిపోయే తొందరేంలేదు! వాళ్ళ పని 
కన్నా మ్‌ పనే ఎంతో ముఖ్యం. మీ శ్రేయస్సు కోసమూ, మీ “వర్కర్ల శ్రేయస్సు 
కోసమూ మీరు పూర్తిగా 'రిలాక్ట్‌ అవక తప్పదు. 

ఇప్పుడు మీరు మొత్తం, పూర్తిగా రిలాక్ష్‌ అయి ఉన్నారిని రూఢి 
చేసుకున్నాక, కళ్ళ పైకెత్తి మీరు పైన అమర్షకున్న ఆరుతూ, వెలుగుతూ 

299 


మీరు పూర్తి పేశాంతిలో 
కండరమూ, ప్రతినరమ్సు 


నను | 
మరణం లేని మీర్రు 


పు ఎలా ఉండాలంటే పెకి 
ఎత్తబడిన కళ్ళతో బల్బును మీరు చూస్తూన్షప్పడు క్రొంత్ర Mins 
వుండాలి. మినుకు మినుకుమని ఆరి వెలుగుతూ ఎర్రటి 5 
ప్రసరిస్తున్న దాన్ని గమనిస్తూ ఉండండి. కాస్త నిద్రమత్తుగా అనిపించే 
ఆ కాంతి వంకే చూస్తూ ఉండాలి. మీరు అంకెలను పది లెక్క 
బెట్టాలనుకుంటున్నారన్‌ 'పది' అనే అంకెను మీరు ఉచ్చరించగానే మీ 
మూత పడాలనీ సంకల్చించండి. ఇక లెక్క పెట్టడం ప్రారంభించండి - 
- రెండు - మూడు - నాకళ్ళు అలసిపోతున్నాయి - నాలుగు - నిజమే, నాకు 
మత్తుగా అనిపిస్తోంది - అయిదు - కళ్ళను బలవంతంగా తెరచి 
ఉంచుకోవాల్లి వస్తోంది” - ఈ విధంగా అంకెలు తొమ్మిది దాకా చెప్పకోండి; 
“తొమ్మిది - నా కళ్ళ గట్టిగా మూసుకుపోకునన్నాయి - పది -నా కళ్ళు ఇక 
తెరుచుకోవు - మూసుకున్నాయి” 
ఇలా చేయడంలోని ఉద్దేశ్చం ఏమిటంటే 'ఓ సంకల్చిత ప్రతీకార 
చర్యను ఏర్పరుచుకుని - భవివ్యత్తులో మీరు యోగనిద్రలోకి వెళ్ళాలని 
అనుకున్నప్పుడల్లా ఈ “రిలాక్ష్‌ అయ్యే ప్రయత్నాలన్నింటినీ చేయాల్సిన అవసరం 
లేకుండా, కేవలం 'ఒకటి' నుంచి 'పది' వరకు అంకెలు లెక్కబెట్టగానే నిద్రలోకి, 
యోగనిద్రలోకి వెంటనే జారుకోగల సౌలభ్యాన్ని సాధించాలనే. ఈ లక్ష్యాన్ని 
సాధించడానికే మీరు ఇప్పడు కృషి చేయవలసి ఉంది. 
నుమానాలు కలుగవచ్చు. 
ఇప్పడు మీలో కొందరికి కొన్ని అ స్ట 
అటువంటి వాళ్ళు తమ మొదటి ప్రయత్నంలో ఒకటి ను! As 
అంకెలు లెక్కపెట్టడం పూర్తి చేసినా వాళ్ళ కళ్ళు మాత్రం మూ తు స్త ట్స 
స వ మీ కళ్ళు మీరు అనుకున్న! 
జరిగితే విచారించాల్సిన వనిలేదు. స్టే వెళ్ళారని 
3 యోగనిద్రలోకి నిజంగానే 
మూతపడకపోతే ఏం ఫరవాలేదు. మీరు కంగా, 
జ అనుకోండి. ఆలోచనాపూర్వ! 
అనుకుని మీ ప్రయత్నంతోనే కళ్ళు ము జరగబోయే 
బలవంతంగా మీరు కళ్ళ మూసుకున్నప్టటికీ, ముందు సళ్ళ న అవుతుంది. 
స్‌ p నాదిరాయిని se 
ఆ 'సంకల్చిత ప్రతీకార చర్యకు' ఓ వు సళ్ల తుంది: = 
ఆ చర్యకు ఈ పునాది అత్యంత ఆవశ్యయంగా 


300 


మీరు ప్‌ ఏం చెప్పక 
అనుకుంటూ ఉండవచ్చు. ఐం చెప్పుకున్నా మంచిదే, ఈ 
ఇస్తున్న ఉదాహరణను పరిశీలించి దాని ఆధారంగా వ్ర * 


శాసించగలగుతాను.” 

అప్పడు మేము చెప్పినట్లు అంకెలు లెక్కించడం ప్రారంభిస్తారు. 'ఒకటి 
రెండు-నా కనురెష్టలు బరువెక్కుతున్నాయి. నాకళ్ళు అలసిపోతున్నాయి - 
మూడు కళ్ళ తెరచి ఉంచుకోవవాలంటే చాలా కష్టంగా అనిపిస్తోంది - 
తొమ్మిది - కళ్ళు తెరవలేకుండా ఉన్నాను - పది - నా కళ్లు గట్టిగా మూత 
పడ్డాయి - నేను వూర్తి యోగనిద్ర స్థితిలో ఉన్నాను.” స్ట 

ఈ పాఠాన్ని ఇక్కడే మేము ఆపేయాలని అనుకుంటున్నాము. ఇది 
నాలా ముఖ్యమైన పాఠం కాబట్టి - క్క పాఠాన్ని ఇప్పుడు ఆపేసి మీ అభ్యాసం 
కోసం ఇంకొంత సమయం కేటాయించుకోమని చెబుతున్నాము. ఇంకా 


301 


ఇరవై తొమ్మిదో పాఠం 
—-——=——- టాం 
Eu 


ఇంతకు ముందు పాఠంలో మనం ట్రాన్స్‌ స్థితిలోకి వెళ్ళడం ఎలాగో 
నేర్చుకున్నాం. “ట్రాన్స్‌” (12౧09) అంటే “మైమరచి ఉండే స్థితి”. చాలాసార్లు 
మనం ఈ స్థితిని పొందే సాధనను చేస్తూ ఉండాలి. సాధనను చేసే కొద్దీ 
ఈ స్థితిని అందుకోవడం సులభతరమవుతూ వస్తుంది. అప్పడు ఈ స్థితి 
కోసం పెద్ద కష్టమేమీ పడనక్కరలేదు. శ్రమను తగ్గించడమే సాధన లక్ష్యం. 
యోగనిద్రా స్థితికి మనం ఎందుకు వెళ్ళాలో తెలుసుకుందాం. మీరు 
న్వయం వశీకరణను (5610౫/0౧015గ) చేనుకుని మీలోని లోపాలను 
నవరించు కోవాలనుకుంటున్నారు. మీ నుగుణాలను పెంపొందింవ 
జేసుకోవాలని అనుకుంటున్నారు. ఇంతకూ మీ లోపాలూ, మీ న 
ఏమిటి? మీ సుగుణాలూ, మీ సామర్హాలూ ఏమిటి? వీటి మ్‌ద 
స్థిరంగా ధ్యాసను నిలుపగలిగి ఉండాలి. వీటిని స్పష్టంగా దర్శి 3 
మీ వ్యక్తిత్వం ఎంత మహోన్నతంగా ఉండాలనుకుంటున్నారో ఆ స్వరూపాన్ని 
నం లేదా? లేకపోతే, మీరు 
ఇప్పడే దర్శించగలిగి ఉండాలి. మీలో ఆత్మవిశ్వా! ల 
ఎలా ఉండదలచుకున్నారో, అంటే ఆత్మ విశ్వాసాన్ని ఐం 
హ్హ్‌ వేసే ఉత్సాహంతో, ఉదాత్తంగా 
ఆత్మగౌరవాన్ని పెంపొందించుకుని, ఉరకలు క్‌ 
ఎదుటి వాళ్ళను ఉత్తేజపరచేందుకు మీరు ఎలా 
స్ట సంపూర్ణ వ్యక్తిత్వాన్ని దర్శించండి. 
302 


లోబోవాంగ్‌ రౌంవా 


మీలోంచి ఎదగబోతున్న ఆ 'కొత్తవ్యక్తి” రూపాన్ని వ్ర 
ఉంచుకోండి. ఒక నటుడు తాను నటించబోయ కు పాత్ర సబ్బు 
తన కళ్టముందే ఎలా ఉంచుకుంటాడో - ఉంచుకుని తాను నటిం. 


ఏ విఘ్నం కలిగినా, ఉదాహరణకు ఓ బలమైన చల్లగాలి మీ మీదకు వీచినా, 
“ట్రాన్స్‌ లోంచి మీరు బయటకు వచ్చేస్తారు. మీకు మెలకువ 


వచ్చేస్తుంది. ఇందువల్ల జరిగే ప్రమాదం ఏదీ లేదని మళ్ళీ మీకు గుర్తు 


చేన్తున్నాము. మిమ్మల్ని మీరు హిష్మాటైజ్‌ చేసేసుకుని, యోగనిద్రలోకి 
వెళ్ళిపోయిన తరువాత ఆ 
ఈ విషయంలో మీరు నిర్ణయంగా ఉండొచ్చు. ఇప్పడు ఈ విషయం స్థిరం 
కావడానికి ఓ ఉదాహరణను గమనిద్దాం. 

ఒక రోగి న్వయం - వశీకరణను నేర్చుకున్నాడు. బోలెడంత 
అనుభవాన్ని సంపాదించుకున్నాడు. తన గదిలోకి వెజ్చి దీపాలన్న ఆర్దేశాడు. 
దీ చిన్న నియాన్‌ దీపాన్ని మాత్రం వెలిగించాడు, తన కంటి చూపు ప్రసరించే 
తలం కంటే కొంచెం ఎత్తులో ఆ నియాన్‌ బల్బు వెలుగుతోంది మిణుకు 


మిణుకుమంటూ. వెళ్ళి తన పరువు' మీద సుఖంగా పడుకున్నాడు. కొన్ని 


క్షణాలసేపు తన శరీరాన్ని పూర్తిగా రిలాక్స్‌ అయ్యే ప్రయత్నం చేశాడు, తన 


బాధల్షీ కష్టాల్సీ వదలించుకోవడానికి. 
303 


“ట్రాన్స్‌'లో అలాగే మీరు ఉండిపోలేరు. | 


బోతున్నట్లూ అనిపించే ఓ అద్భుతమైన అనుభవం తన త్త 
ఆవహిన్తూ ఉండడాన్ని అతడు గమనిస్తాడు. ఒంట్లో ఏ కండరమయినా 
ఒత్తిడికి గురువతోందా. ఏ భాగమైనా గుంజుతోందా, ఎక్కడైనా నొప్పి 
వుడుతోందా, అని మనోనేత్రంతోనే నరిచూనుకుంటూ ఇంకా ఇంకా 
ఎక్కువగా రిలాక్స్‌ అయిపోయి ఉందని పూర్తిగా తృస్తిపడ్డాక కళ్ళతో నేరుగా 
చూస్తున్నట్లు కాక పైకి తిప్పి కనుబొమ్మలను పరికిన్తున్న కోణంలో నియాన్‌ 
లైటును కళ్ళార్దకుండా స్టిరంగా చూస్తుంటాడు. 
"త్వరలోనే అతడి కనురెప్పలు బరువెక్కుతాయి. అలసి కాస్త సోలిపోయి 
మూసుకుని రెండు మూడు క్షణాల్లోనే మళ్ళి విచ్చుకుంటాయి. కళ్ళల్లో కాస్త 
తేమ, నీళ్ళు తిరుగుతాయి. ఒక సారి మళ్జీ బరువుగా వణికి రెష్టపాటువడి 
౪ 
మూనుకుంటాయి. అతడి కళ్ళు పూర్తిగా అలసిపోయి ఉంటాయి కనుక, 
మైమరపు లోతుల్లోకి అప్పటిదాకే దాదాపు చేరుకుని ఉంటాడు కనుక 
ఈ సారి అతి ప్రయత్నం మీద అతడి కళ్ళు తెరుచుకుంటాయి. బక సెకను 
లోపలే అవి మూతపడి, గట్టిగా మూతపడే ఉండిపోతాయి. శారీరం ఇంకా 
తేలికపడి ఉంటుంది. శ్వాస తేలిగ్గా ఆడుతూ ఉంటుంది. ఆ రోగి జ్‌ సాధకుడు 
- మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండి - అప్పటికి పూర్తిగా 'ట్రాన్స్‌లో ఉంటాడు. 
స్‌ సేపు వదిలేద్దాం. ఆ స్థితిలో ఆయనేం 
ఇక ఆయనను ఆ స్థితిలోనే కాస్సేపు హ్రాం. ఆ స్థ 
3 లోకి మనమూ వెళ్ళగలం కాబట్టీ, 
చేస్తున్నాడో మనకు అనవసరం, అదే స్థితి స ge ॥ 
మన సొంత అనుభవాలను పొందువచ్చు కాబట్టి. ఏ సంకట! 4 
వరకూ ఆయన్ని అలాగే ఉండనిద్దాం 
ఆ స్థితిలోకి వెళ్ళాడో ఆ పని పూర్తి చేసేంత ఉండవల్లో' 
ఎంతో లోతు యోగనిద్ర స్థాయిని చేరుకుని స్థిరపడి 3 
పరీక్షించి చూసుకోవాలని ఆయన అనుకుంటున్నట్లు న్‌ 
స ప్రకృతి నియమాన్ని ₹| 
ఆయన ఉద్దేశ్చపూర్వకంగా పూర్తిగా ఓ ప్రక మెలకువే రాక 
ప్రయత్నాన్ని చేస్తున్నాడు, ఈ టీర్ణనిద్ర నుంచి తనీకింక డక 
సంకల్చించడం ద్వారా! 


304 


త 
కొ, స 
న్ని నిమిషాలు - పది _ ఇరవై నిమిషాలా? _ మ 

(i యి. అయ్యి 


శ్వాసించే ప 
ని పద్ధతిలో ఓ మార్చు వచ్చింది. ఇప్పడాయన * 
మామూలు గౌఢనిద్రలో ఉన్నాడు. సుమారు కు అరగంట 


ర్రహించేస్తుంది. టక్కున యోగనిద్రా గ్ల మ on 
స్థితి నుంచి బయటకు వచ్చేస్తుంది. 
రిస్టితి ఉన్నా ను 
. 3 శతి ఉన్నా, కనీసం చిన్న ఇబ్బంది 
ఏ మాత్రం కలిగినా మీరు యోగనిద్రలోక్రి వెళ్ళలేరు. మిమ్మల్సి మీడే 'హిష్నాటైజ్‌ 
ర్యల్షి Et 


సూచన, సలహాలకు లొంగరు కాబట్టి మీరు 
ర్వ 


కపించుకోవలసి ఉంటుంది. 
ెల్లవేళల్లోనూ మీరు పొందాలని అనుకునే సుగుజాల్పు a 
ర, 
రా ఉండాలి. మీకు నచ్చని విషయా త్వరలో జ్య ంచే 
కూడా నొక్కి చెప్పుకుంటూ ఉండాలి. కొద్ది రల 
305 దు 


మరణం లేని మీరు 


ఏ పని చేస్తున్నా ఈ సుగుణాల గురించే బలమైన ఊహలను చేస్తూ 
ఉండాలి. ప్రొద్దున్న నుంచీ సాయంత్రం వరకూ అనేకసార్లు ఫలానా 
సమయంలో - ఫలానా రోజున - రాత్రి పూటయితే మరీ మంచిది - ఫలానా 
త్రిపుట మీరు 'యోగనిద్రాలోకి వెళ్తారనీ, తరువాత మీరు 'ట్రాన్స్‌లోకి వెళ్ళే 
న్రతిసారీ, ఈ లక్షణాలు మీలో మరింతగా బలపడతాయనీ పదే పడే 
చెప్పకుంటూ ఉండాలి. మీరు 'ట్రాన్స్‌లో ఉన్నప్పడు కూడా మీకేం కావాలో 
మళ్ళీ ఒకసారి మనస్సులోనే అనుకోండి. 
ఇప్పుడొక చిన్న, బహూశా తలతిక్క, ఉదాహరణ: ఒకాయన 
గూనివాడిలాగా, బహూశా నిలబడేందుకు బద్దకించి కావచ్చు, వంగి 
నుంచున్నాడనుకోండి. ఆయన్ని - “నేను సరిగ్గా నిలబడుతాను - నేను సరిగ్గా 
నిలబడుతాను” నిలబడుతాను” అని చెప్పుకుంటూ ఉండనీయండి. మేము 
చెప్పదలచుకున్నది ఏమిటంటే - మీరు చెప్పదలచుకున్న చూటల్లి మధ్యలో 
ఆపకుండా అనేకసార్లు చెప్పుకుంటూ ఉండాలని. కొంచెం ఆపి కొంత వ్యవధి 
ఇచ్చారనుకోండి - వెంటనే మన మిత్రుడైన అచేతన మానసం మధ్యలోకొచ్చి 
“మీ మాటల్ని నమ్మడానికి లేదు, మీరు ఎప్పుడు నిజం చెప్పారుగనుక! మీరు 
ఎప్పడూ వంగి దిగిజారే ఉంటారు!” అనేసెయ్యొచ్చు. మీకు కావలసిన దాన్ని 
గురించి గుక్క తిప్పకోకుండా చెప్పారనుకోండి - అప్పడు మధ్యలో మాట్లాడే 
అవకాశం అచేతన మానసానికి లభించక కాస్సేపు ఊరుకుని మన 
మాటలను నెమ్మదిగా నమ్మేస్థితికి వస్తుంది. మీరు సరిగ్గా నిలబడతారని 
నమ్ముతుంది. అలా నమ్మగానే మీలోని కొన్ని కండరాలు బలంగా 
ముడుచుకుని మీరు సవ్యంగా నిలబడి ఉన్నగ్గితికి వస్తారు, మీరు 


కోగుకున్నట్టుగానే. 
మీరు అతిగా ధూవుపొనం చేన్తుంటారా? “అతి” చేస్తే 


అపాయకరమని మీకు తెలుసుకదా! మరి 'యోగనిద్ర'ను ఉపయో 

గించుకుని మీరెందుకు మీ దురలవాటు నుంచి బయటపడరు? చిన్న 

పిల్లల చేష్టల లాంటి ఈ చేష్టలను సులభంగా వదిలించుకోవచ్చ. మీరు 

చెయ్యాల్సిందల్లా మీ అచేతన మనస్సుకు అనేకసార్లు మీకు సిగరెట్లు త్రాగడం 
306 


ఇష్టంలేదని చెప్పుకోవడమే క 
కలుగకుండా, ఎటువంటి క్రష్ట 


నశింపజేసుకోవడ్రం 
చాలా కష్టం” జా 
విని ఉన్నా వ్‌ ఇలాంటి మాట, 
ఇరు కదా? “పైప్‌ కాల్చడం గాన సిగరెటు వ. మీరు చాలాసార్లు 
ప (= 


చిట్కాలను చదివి ఉం 
టారు. - “సిగరెట్ల 
ను 
క మానెయ్యడం ఎలా?” అని, ఇ బలా? ఇంక్రో 
దృష్టికి వచ్చి ఉంటాయి. ఈ వ 


సహాయం చక 
చేసేలా మీ వైపుకు తిప్పకోండి. 


మరణం లేని మీరు 


దేన్నయినా చెయ్యాలన్నా మానాలన్నా బలమైన నిర్ణయాన్ని తీసుకోవడం 
మాత్రం తప్పదు. బలహీనంగా “ఫ్‌! సిగరెట్లు మానేస్తే బావుణ్ణు! ఆ శక్తి నాకొస్తే 
బావుణ్ణు” అని అనుకుంటే ఏమీ ప్రయోజనం ఉండదు. 

మళ్ళీ మళ్ళీ, ఇంకోసారి మళ్లీ - ఇదంతా మీ అచేతన మానసంలోకి 
దిగేంత వరకు-మీరు నిజంగా చెయ్యాలనుకుంటున్న పనిని మాత్రమే 
చేయగలరు, కాబట్టి ఒకవేళ మీరు మొండికెత్తి సిగరెట్లు మానేస్తానని ప్రజ్ఞలు 
పలికినా మానలేరు సరికదా మరిన్ని ఎక్కువ సిగరెట్లు కాలుస్తారు! 

మిమ్మల్ని మీరు జాగ్రత్తగా పరీక్షించుకోండి. మీరేం చెయ్యాలను 
కుంటున్నారు? చుట్టుప్రక్కల ఎవ్వరూ లేరు. మిమ్మల్ని ఎవ్వరూ 
తొంగిచూడడం లేదు. మీ మనస్సులోకి ఎవ్వరూ దూరడం లేదు. మీరు 
నిజంగా నిగరెట్లు త్రాగడం మానేద్దామనుకుంటున్నారా? 
కొనసాగిద్దామనుకుంటున్నారా? మీరు పైకి వల్లించే మాటలన్నీ నిరుప 
యోగాలేనా? 

జక వస్తువు మీకు అవసరమని మీరు పూర్తిగా నమ్మితే దాన్ని మీరు 
పొందుతారు. కాబట్టి మీరు కోరుకున్న వస్తువు మీకు లభించకపోతే 
హిష్మాట్‌జాన్నో మరి ఇంకదేన్నో నిందించడం మానేని మిమ్మల్నే 
నిందించుకోండి, ఎందుకంటే మీ వైఫల్యానికి కారణం నిజంగా మీరే కాబట్టి. 
ఫలానా పని చెయ్యాలనీ, ఫలానా పని చెయ్యకూడదనీ, మీరు చేసుకునే 
నిర్ణయం బలమైనది కాకపోవడమే “అపజయం” అంటే, మరేదీ కాదు! 

“చెడు అలవాట్లు” అని దేన్ని చాలామంది అనుకుంటూ ఉంటారో 


అలాంటి వాటిని మీరు హిష్మాటిజం సహాయంతో స్వయంగా తొలగించు 


కోవచ్చు. 
కానీ దురదృష్టం కొద్ది మాకు అలాంటి అలవాట్లు ఏవీ లేవు కనుక 


వాటి గురించి మేము ఏ విషయమూ చెప్పలేము! 
మీ భార్య కాని వాళ్ళకోనం వల వినరడమో, మీ భార్యమీదకి 


ఇస్తీపెట్టెను విసిరికొట్టడమో, కుక్కను తంతూ ఉండడమో, నిష్కారణంగా 
లేక త్రాగకుండానే ఇంకొకళ్ళని బూతులు తిట్టడమో, ఇలాంటివన్నీ చెడు 
308 


సులభంగా . 

శ భు వదిలించుకోవచ్చని చెబుతున్నాం _ ణి ee 
ట్టేయాలని మీరు నిశ్ర్హయించుకుంటే, తం 

రెగ్యులర్‌, 
యన ప. రిలాక్ట్‌కండ్పి. లోపలి పెత్తిడుల నుం-చ్రి పాండే 
వ క Ss సద్వినియోగం చేనుకుని మీలోని 
శక్తిని 

వ. స ముందుగా మళ్లి ము, 
చదివి వ. శే సాధన, ఇంకా సాధన చేస్తు అరగ బ్‌ 
బారుచే; చ్చు. గొప్ప సంగీత a bees 


309 


ముప్పయ్యో పాఠం 
జంతువులే మేలు 


చోలామందికి ఓ దురభిప్రాయం ఉంది - పనిచేయడంలో ఏదో 
“అపచారం ఉంది” అని. చాలా నాగరికతల్లో రెండుగా విభజన కనిపిస్తోంది 
- “చొక్కా నలక్కుండా తిరిగేవాళ్ళు” (యజమానులు), “మట్టికొట్టుకు తిరిగే 
అలగా జనం” (సేవకులు- ఇవీ ఆ రెండురకాలు. ఇదొక ఏహ్య భావం, 
మనుమ్మల మీదికి మనుష్యుల్లీ జాతుల మీదికి జాతుల్లీ ఉసిగాల్చి అసహ్యాన్ని, 
విరోధాన్నీ కలిగించే అతి నీచమైన వ్యవస్థ. 

తెలివితేటల్ని ఉపయోగించి చేసే ఏ పనైనా, శారీరకశ్రమతో చేసే 
ఏ పనైనా, పరిశుద్దమైన అంతరంగంతో, “అవమానకరం” అనుకోకుండా 
ఆత్మగౌరవంతో చేస్తే ఓ మనిషిని మహోన్షతుడిగా తీర్చిదిద్దుతాము. 

కొన్ని దేశాల్లో గృహయజమానురాలు ఓ పూచికపుల్లని కూడా ఇక్కడ 
నుంచి తీసి అక్కడపెడితే అత్యంత అవమానకరంగా భావిస్తుంది. ఉత్తినే 
అలంకరించుకుని కూర్చుని అప్పుడప్పడూ కొన్ని ఆజ్ఞల్షి జారీచేస్తూ ఉంటే 
చాలు “గృహ యజమానురాలిని నిరూపించుకునేందుకు! 

ప్రాచిన చైనీయుల్లో “అగ్ర వర్ణాలవాళ్ళ” అని చెప్పబడే వాళ్ళు - 
హాస్మాస్టదంగా గోళ్ళు పెంచుకుని కూర్చునే వాళ్ళు - ఎంత పొడుగ్గా అంటే 
అవి ప్రమాదవశాత్తూ చిట్లి పగిలిపోకుండా వాటికోసం రక్షణ తొడుగుల్ని 
కూడా తయారు చేయించుకుని ధరించేటంత పొడుగ్గా! ఇంతకూ అలా 
గోళ్ళు పెంచుకోవడానికి కారణం ఏమిటంటే ఆ గోళ్ళు స్వంతదారులకి 

310 


hii. 


లా మా 
అపారమైన ఆస్తిపాన్తులున్నాయనీ, కాబట్టి ఏ వ 


న నిరూపించుకోవడానికేననీ! క ఆత సెస్‌ సరం 
2 గానీ తమ న్వంత పనులను 


మరణం లేని మీరు 


ఈ శారీరక సేవ ఉద్దేశ్యం ఆ పీఠాధిపతికి కూడా ఓ గొప్ప జివితాన్ని 
నేర్పించడమే. “నేటి రాజులే రేపటి సేవకులు”, “నేటి సేవకులే మరు జన్మలో 
గొప్టవాళ్టుగా జన్మించవచ్చుననేదే ఈ జీవిత సత్యం! ఈ భూమి మీద జరిగేది 
అనత్యమనీ, కేవలం తాత్కాలికమనీ ఆ పీఠాధిపతులు ఈ సేవ వల్ల 
గ్రహించగలిగేవారు. యూరోవ్‌లోనూ ఇతరదేశాల్లోనూ ఇదివరకూ 
ఉన్నరాజులూ, రాజకుమారులూ, ప్రెసిడెంటులూ ఇప్పడేరి? తమ రాజరికాలు 
పోకముందే కొంత మంది బోలెడు నిధుల్లి భవిష్యత్తులో వాడుకునేందుకు 
దాచుకున్న వైనమూ మనకు తెలుసు. కానీ మనం కాస్త దారితప్పతున్హట్లు 
అవుతోంది. సరే, ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఏ పనయినా సరే - శారీరక 
త్రమ అయిణు, మాననిక శ్రమ అయిను ది వ్యక్తిని ఉన్నత న్భ్‌తకి 
తీనుకెళ్తుందనీ, నిర్మలమైన మనస్సుతో ఆచరించే ఏ పని అయినా 
'అవమానకరం' కాదనీ అలాంటి పనిని అంకిత భావంతో 'మానవసేవ' 
కోసమే చెయ్యాలనీ మమ్మల్షి మరోసారి చెప్పనీయండి. ఇంకొకరి సహాయం 
కోసం ఓ 'వ్రేలు' కూడా కదలని 'గొష్టవాళ్ళాను శ్లాఘొంచడం చెయ్యకుండా, 
అలాంటి వ్రేళ్ళు కూడా కదలని స్త్రీ పురుషులకు సేవ చేసిన ఉత్తముల్ని 
మెచ్చుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాం. 
ఫలానా ఫలానా మనుష్యులు ఇబ్బందుల్లో ప్రాణాల మీదికొచ్చేసి 
అల్లాడి పోతున్నారనీ, మా తక్షణ నలహా కావాలనీ, బలవంతంగా వారి 
జీవితాలను మరో దారికి తెచ్చే ఉపాయం తమకు బోధించమనీ, వశీకరణ 
విద్యలు నేర్చించమనీ చావు ముంచుకొచ్చిన వరిస్థితుల్లో ఉత్తరాలు 
వ్రాస్తూంటారు. ఇలాంటి సమయాల్లో వాళ్ళకు మేము నాయం చెయ్యనే 
చెయ్యము. ఎందుకంటే “ఇంకొకరి జీవిత గమనాన్ని మద్దే ప్రయత్నం 
చెయ్యడం అపచారం” అగు మాకు తెలును గనుక. ఇప్పటి వరకూ 
బోధించిన పాఠ్యాంశాల్లో జ్ఞానం ఉంది. ఇందులో మా అభిప్రాయాలను 
మేము చెప్పాము. మాకు తెలిసిన విషయాలను వర్ణించాము. కానీ 
మీ మీద ఈ అభిప్రాయాలను రుద్దే ప్రయత్నాలను మాత్రం చేయలేదు. మీరు 
ఈ వాఠ్చాంశాల్ని గమనిస్తూ ఉన్నారంటే మా మాటలను వినేందుకు మీరు 
312 


మాట్లాడుకుంటాయని i 
శాస్త్రజ్ఞాల వివరణ సమావేశాలను కూడా అవి ఏర్దరచుకు, 
డో గురించి వర్ణింపబడింది! ంటాయనీ 
కొంతమంది శాస్త జ క్ల 
మీదా ఉత్తాహంతో + గౌస్తజ్ఞులు 'డాల్టిన్స్‌ మీదా, వాటి 'మాట్లాడుకునే సదత్తి' 
ష్‌ పరిశోధనలు చేశారు న్లాడుకునే పద్దతి 
చేన్తూంటాయనీ ప్రత్త యా 


మరణం లేని మీరు 


జంతువులు ప్రత్వేకమైన ఆకారాల్లో ప్రత్యేక వ్యక్తిత్వాలతో భూమిమీద 
కొచ్చి జీవన పరిశామ క్రమంలో తాము కోరుకుంటున్న అభివృద్ధిని తమదైన 
అరుదైన శైలిలో తమ వంతు కర్తవ్యాల్ని నిర్వర్తిన్తూంటాయి. అత్యంత 
ప్రతిభావంతమైన టెల్‌పతిక్‌ శక్తులున్న రెండు 'సయామీ పిల్లుల” ($20656 
2) సహచర్యంతో ఉండే అదృష్టం మాకు కలిగినందుకు మేమెంతో 
నంతోషిన్మూనన్నాం. టొలీవతీ సాధనలో ఎంతో అనుభవాన్ని 
సంపాదించుకున్నాక, తెలివైన వ్యక్తులతో సంభాషిస్తున్నట్లే వీటితో మాట్లాడే 
వీలు ఉంది. మనుష్ములను గురించి సయామ్‌ పిల్లులు ఏమనుకుంటాయో 
మనకు అర్ధమైతే ఆ ఆలోచన మనకు ఏ మాత్రం గర్వకారణంగా మాత్రం 
అనిపించదు! విభిన్న భైతికస్వరూపాలను కలిగి ఉన్నప్పటికీ జంతువులు కూడా 
మానవులతో సమానమేనన్న దృక్టధాన్ని మానవులు ఏర్పరుచుకోగలిగితే వాటి 
సహచర్మాన్ని పొంది, సాధారణంగా సాధ్యం కాని సంభాషణలను సాగించే 
సానుకూలతను సాధించవచ్చు. 
ఉదాహరణకు - మానవులతో స్నేహంగా ఉండడం కుక్కలకు ఇష్టం. 
కుక్కలు మనుష్యుల పట్ల విశ్వాసంతో ఉండడానికి కారణం వారి మెప్పూ, 
పొగడ్డా పొందాలని అవి ఆశిస్తూ ఉండడం వల్లనే. సయామీ పిల్లులు మాత్రం 
మానవుడిని అలక్ష్యం చేస్తాయి. ఎందుకంటే వాటితో పొలిస్తే మానవుడు 
వాటి దృష్టిలో అర్జకుడు కాబట్టి. వాస్తవానికి మానవుడి కంటే అధికంగా 
ఆధ్యాత్మికతా, టెలిపతిక్‌ శక్తులూ సయామీ పిల్లులకు ఉంటాయి. కాబట్టి మీ 
ఇంట్లోనే ఉంటున్న మీ కుక్కతో, మ్‌ పిల్లితో, మీ గుర్రంతో మరింత చనువుగా 
ఉండే ప్రయత్నం మీరెందుకు చేయకూడదు? మీరు నిజంగా వాటితో 
మాటాడాలనుకుంటే, మనస్ఫూర్తిగా మాట్లాడగలమని నమ్మితే, కొంత 
అభ్యానం తరువాత వాటితో మీరు మాట్లాడవచ్చు, 
మనం ఈ గ్రంధంలో సంకల్పించిన పాఠ్యాంశాలు పూర్తి అయ్యాయి. 
మన సహచర్యం కూడా ఇక్కడితో అంతమవ్వాలని మేము అభిలషించడం 
లేదు. ఈ గ్రంధం సాక్షాత్తుగా వేదాంతం ఎంత ప్రత్యక్ష జ్ఞానమో, ఎంత సహజ 
జ్ఞానమో, 'అతీతశక్తులు' ఎంత సాధారణమైనవో బోధించే ప్రయత్నాన్ని 
314 


BOR 


T. Lobsong Rampa 
లోబ్‌సొంగ్‌ రాంపా 


315 


“ ఆత్మ విద్యకు అవధులు లేవు !” 
- ౧.౦. రామ్మోహన్‌ 
బాల్యం నుంచీ ఎప్పుడూ ఏదో వ్యాసంగంలో మునిగిపోయి ఉండడం 
నాకు అలవాటు. ప్రతిరోజూ ఏదో ఓ కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే 
ఉండేవాణ్ణి. 
Xxx 
నాకు వన్నెండేళ్ళ వయుస్తాచ్చే లోవలే తిరువతి మున్సివల్‌ 
గ్రంధాలయంలోని పదివేల ఫై చిలుకు పుస్తకాలనన్నింటినీ ఆ చివరి నుంచి 
ఈ చివరి వరకూ చదివేశాను! నాకు సైన్సంటే ఇష్టం. ఫిజిక్స్‌ కెమిస్ట్రీ 


ప్రయోగాలను ఇంట్లోనే చేస్తూండేవాణ్ణి. అప్పటి సైన్సుకు అయిదేళ్ట ముందుకు 
నేను వెళ్ళగలిగాను. 
నేరోగోగ్‌ 


జీవితం లో నాకు నిరంతరం 'పోటీ' ఉండేది. 

“నన్నగా ఉన్నా” వంటూ స్నేహితులు గేలిచేస్తే జూడో, కరాటేలు 
స్వంతంగా రఘు అనే మధ్వ కుర్రాడితో కలిసి నేర్చుకున్నాను. ఆ అభ్యాసంలో 
మైదానాల్లో వేగంగా వెళ్తున్న సైకిల్‌ వెనుక సీటు మీద నుంచుని సడన్‌ 
బ్రేక్‌ వేయించుకుని గాల్లో ఎగిరి ఫల్టీకొడుతూ దెబ్బలు తగలకుండా పడడం 
అభ్యానం చేశాను. 

'రాము' అనే కుర్రాడు నాకు యోగాననాలు వేయడం నేర్పించాడు. 
యిదేళ్ళ సాధన చేశాను. జరగబోయే విషయాలు అప్పడు నాకు ముందుగా 
తెలిసిపోతూ ఉండేవి. రాము వారంలో మరణిస్తాడని తెలిసి ఆ విషయాన్ని 
అతడికే చెప్పేశాను. నిజంగానే అతడు వారం తరువాత మరణించాడు. 

xxx 

తిరుపతికి వేళ్ళే రెండో ఘాట్‌ ఎలా ఉంటుందో ఏడేళ్ళ ముందే నాకు 

కనిపించింది. రేపో ఎల్లుండో రాబోతున్న బంధుమిత్ర పరిచయస్తులను 
4 


లోబోనాంగ్‌ రాంసా 


ముందే చూసేసేవాణ్ణి. మక్కాలోని “కాబా”, తిరుపతిలోని “వేంకటేశ్వర స్వామి 
విగ్రహమూ” ఒకే జాతి శిలలు అనీ ఆ శిలలు భూమికి సంబంధించింది 
కాదనీ, విశ్వంలో మరెక్కడినుంచో వచ్చాయనీ నాకు తెలిసింది. 
xxx 

నేను పాట పాడిన తరువాతే మా తరగతుల్లో పాఠాలు 
ప్రారంభింపబడేవి. కొన్ని లలిత గీతాలు కచేరీలు కూడా చేశాను. గొప్ప సంగీత 
దర్శకుల ముందు ఒకే మంచం పై కూచుని పాటలు పాడాను. పోటీలలోకి 
వెళ్తీ నాకే బహుమతులు వస్తూ ఉండేవి. స్నేహితులు బ్రతిమాలుకుంటే 
పోటీలకు వెళ్ళడం మానేశాను. “చిరంజీవి' అనే కుర్రాడూ నేనూ కలిసి ఓ 
లిఖత పత్రికను కొన్ని నెలలపాటు నడిపాం. అందులో కథలూ, బొమ్మలూ 
నేనే రాసేవాణ్ణి, వేసేవాణ్ణి. 

వెదుర బద్దతో విల్లును తయారు చేసుకుని గురి తప్పకుండా 
బాణాలు వేయడాన్ని అభ్యాసం చేశాను. చేతిలో నయాపైసా కూడా 
లేకపోయినా స్నేహితుల డబ్బుతో ఛాలెంజ్‌ చేని ఒక్క ఫోటో కూడా 
చెడిపోకుండా మామూలు కెమెరాతో అద్మతమైన ఫోటోలు తీసేవాణ్ణి. అన్నీ 
నాకు నరిగ్గా అమరేవి. మూవీ కెమెరాలను కూడా హ్యాండిల్‌చేని 
ఫోటోగ్రఫీలో, డార్క్‌రూం టెక్షిక్ట్‌లో ప్రతిభను సాధించాను. గొప్ప రచయితలను 
ఆదర్శంగా తీసుకుని రచనలు చేయడాన్ని అభ్యాసం చేశాను. నాటకాలలో 
నటించేవాణ్ణి. 

శరర 

ఎక్కడినుంచి ఎక్కడికైనా నడిచేవెళ్తూ ఉండేవాణ్ణి. కాలినడకతో 
తిరుమలకు లెక్కలేనన్నిసార్లు నడిచేవాణ్ణి. అనేకసార్లు చావు తప్పించుకున్నాను. 
మొదటి సారి ఓ ఎద్దుబండి నా చెంప మీది నుంచి వెళ్ళింది. సైన్సు 
ఎర్జిబిషన్‌లో 2000 సైన్సు మోడల్సులో మొదటి బహుమతి లభించింది, 
నా ట్రాన్సిస్టర్‌ రేడియోకు. వైర్లెస్‌ ఎలా పనిచేస్తుందో వివరిస్తూ 25000 
ఓల్టులు విద్యుత్‌ స్పార్కులో నా అరచేతిని పెట్టాను! మరోసారి నా చేతిలో 


317 


న 


మరణం లేని మీరు 


'ఆసిడ్‌ బాటిల్‌ పగిలింది. దేహంలోకి ఆసిడ్‌ వెళ్ళింది. మరోసారి బంతికోసం 
వంగి ఉన్న నాపై నుంచి నా ప్రక్కనే ఓ పిడుగు పడింది! 
Xxx 
సంపదనూ, దరిద్రాన్నీ బాల్యం నుంచే అనుభవించాను. ఎంతో 
లోతయిన జీవితంలోనే ఎంతో చురుకుగా ప్రవేశిన్తున్నా దాంతో ఏ 
సంబంధమూ లేనట్లే నా జీవితం సాగుతూ ఉండేది. 
నమాధానాల కోసం తీవ్రంగా ఆలోచించి ఇక చేతకాక నదిలిపెట్టేస్తే 
అద్భుతంగా జవాబులు సరయిన సమయంలో నాకే తెలిసేవి. 
కొన్ని మార్లు అనుకున్నవి అనుకున్నట్లు జరిగేవి. మరెన్నో మార్లు 
ఎంత ప్రయత్నించినా ఏ పనులూ జరిగేవి కావు. తగిన సమయానికి తగినంత 
సహాయం ఏదోవిధంగా అందేది. బాహృంలో ఇ అద్భుతాలకు కారణం ఎంత 
శోధించినా తెలిసేది కాదు. ఎన్నో వైరుధ్యాలలో సహజీవనం నేర్చుకున్నాను. 
kx 
సైకాలజీ ప్రయోగాలు ఎన్నో చేశాను. ముద్దొచ్చే పాపను దగ్గరికి 
రమ్మని. చేతులు చాస్తే ఆ పిల్ల దగ్గరికి వస్తే ఎత్తుకుని ముద్దుపెట్టుకుని 
దాన్ని గురించే నిశితంగా ఆలోచించాను. విలువిద్యకూ, ఈ చర్యకూ పోలిక 
కనిపించింది. లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుతుందన్న విషయం నూటికి 
నూరుపాళ్ళు తెలిసేంతవరకూ బాణాల్షి వదలడనీ, వదిలిన తరువాత ఎన్ని 
అవాంతరాలు వచ్చిన అది అక్ష్మాన్షి ఛేదించే తీరుతుందనీ ఆ సమయంలో 
విలుకాడికీ లక్ష్యానికీ అతడి చర్యకూ బలమైన బంధం ఉందనీ అర్థమైంది. 
అదే విధంగా ముద్దొస్తున్న అమ్మాయికోనం చేతులు చాస్తున్న వాడికీ, 
దగ్గరికొచ్చి ముద్దు పెట్టించుకుంటున్న పిల్లకీ విడదీయరాని ఏ బంధమో 
ఉందని అర్ధమయింది. ఆ పిల్ల వీడి దగ్గరకు రాకుండా ఉండలేదు. ఆ పిల్లను 
వీడు ఏ ఆప్యాయతతో ఆహ్వోనిస్తున్నాడో అంత ఇష్టమే అంత నమ్మకమే ఆ 
పిల్లకూ వీడి మీద కలుగుతుందనీ తరువాత తాను వాడి దగ్గరకి 
పరుగెత్తుకుని రావడమూ, అతడు తనను ఎత్తుకుని ముద్దుపెట్టుకోవడమూ 
జరగడంలో ఏ అసహజత్వమూ లేదనీ పిలిచేవాడికీ పిలవబడుతున్న పిల్లకూ 
ఏ భేదమూ లేదనీ అర్థముయింది. 
318 


మరణం లేని మీరు 


మా అమ్మగారయిన సుశీలమ్మకు “లెవిటేషన్‌” శక్తి ఉండేది. 
నుంచుని వున్న ఫళంగా ఆమె గాల్లోకి లేచేది. జరగబోయే విషయాలన్నీ 
ముందుగా ఆమెకు తెలుస్తూ ఉండేది. రాబోయే ప్రమాదాలను గురించి 
ఎన్నో సార్లు ఆమె చెప్పడం జరిగింది. అవన్నీ అలాగే జరిగేవి. సంపదనూ 
దరిద్రాన్నీ సమానంగా ఆమె జీవించింది. ఎంతో కట్టుదిట్టంగా మమ్మల్ని 
పెంచింది. ఓ 'దివ్యలీల'గా ఆమె సాగింది. కరుణ, దయ, సానుభూతులకు 
ఆమె ప్రతిరూపం. నా బుణం తీర్చుకునేందుకు ఆమే, తల్లి బుణం 
తీర్చుకునేందుకు నేనూ నిరంతరం ప్రయత్నించే వాళ్ళం. 

క్షయరోగం వల్ల ఆమె ఎడమ ఊపిరితిత్తి పాడయింది. శస్త చికిత్సతో 
దాన్ని తొలగించారు. తరువాత మూడేళ్ళు ఆమె ఆరోగ్యంతో జీవించింది. 

“ఎన్నాళ్ళ నాకీ కష్టాలు?” అని ఆమె భగవాన్‌ సత్య సాయిబాబాను 
అడిగితే, 

“బస్తా బియ్యాన్ని బక్కసారే తినగలవా?” అని ఆయన ఆమెను 
ఓదార్భారు, 

గం 

పెద్దవాళ్ళంటే నాకెంతో గౌరవం. పెద్దలకు నాపై ఎంతో వాత్లల్యం. 

కవిసామ్రాట్‌ నోరి నరసింహ శాస్త్రి గారు “రాంపా” పుస్తకాల్లోని 
విషయాలను నేను వర్ణించి చెబుతూంటే వింటూండేవాడు. బౌద్ధం మీదా, 
భగవద్గీత మీదా మా చర్చలు సాగేవి. నాకు ఉపనయనం ఇంకా కాకుండా 
ఉన్నందుకు ఆయన నొచ్చుకునేవాడు! తానే నాకు ఉపనయనం జరిపిస్తాననీ, 
తననే తండ్రిగా అనుకోమనీ చెప్టేవారు. పక్షవాతం వచ్చి మాటపడిపోయినా 
ఓ 'ABCD' అట్టమీద వ్రాయించుకుని ఆ అక్షరాలను చూపిస్తూ ప్రశ్శ్షలను 


అడిగి నా సమాధానాలను థింటూ ఉండేవాడు. 

నోరి వారు గొప్ప శివభక్తులు. నరసింహ శాస్త్రి గారి నాలుగో అబ్బాయి 
హయగ్రీవ శాస్తి. బ్యాంక్‌లో నా సహద్యోగి. నా స్నేహితుడు. హస్తసాముద్రికం 
లో, మంత్ర శాస్త్రంలో, జ్యోతిషంలో, న్యూమరాలజీలో నిష్ణాతుడు. సమస్య 
వస్తే శివుడి మీదే అలిగి కూర్చునేవాడు! శివుడే వచ్చి బ్రతిమాలితే కానీ భోజనం 


చసేవాడు కాడు! 
320 


32 సంవత్ష 
కహభ నరాల వయస్సులో నేను మరణిన్తానని శాసి సన. 
సెిడెడు. 1973లో అప్పడు నాకు 26 ప్రజ్ఞ స్టా స్త్రి ఉ్యోన్మ్య 
కధ శాస్త్రికి తెలియదు. ఆ అంతకు ముందు జరిగిన 


చదువుతూ ఉన్నాను. కథే 


గడగడా వజణికించ్ర చలిలో గూఢచారులో 


క్‌ నుక క్రి 
వణుకుతూ నా గదిలోనే చదువుకు క కప్పకుని చలితో 
రా | 


ఉన్నట్లుండి గదిలో గాఢాంధ 


మరణం లేని మీరు 


నాకు ఆరు అడుగుల దూరంలో నేను నుంచుంటే నా తల 
ఎంతెత్తులో ఉంటుందో ఆ చోట్లో పుట్‌బాల్‌ సైజులో ఉన్న ఓ 'కాంతిగోళం' 
సాక్షాత్కరించింది. హైడ్రోజన్‌ బెలూన్‌లా గాలిలో తేలుతూ తన చుట్టూ తానే 
ప్రచండ వేగంతో పరిభ్రమిస్తోంటి. దేదివ్యం గా వెలుగుతూ ఉన్నా గదిలో 
అది ఉన్నచోటులో తష్ట మిగతా పూర్తి అంధకారమే అవరించుకుని ఉంది! 
నన్ను నేను మరచిపోయి దానివంకే చూస్తూ ఉన్నాను! 

ఉన్నట్లుండి నా మనస్సులో “వస్తావా? ఉంటావా?” అనే మాట 
స్పష్టంగా వినిపించింది. 

రెంటు శ్షణంల 


తటపటాయించాను. 
నాలో ఏ ఆలోచనా సాగలేదు. ఉన్నట్లుండి ఓ విచిత్రం జరిగింది. 
కొన్ని లక్షల నంఘటనలు - భూత, వర్తమాన, భవివ్యత్తులకు 
సంబంధించినవి - నా ముందు సజీవం గా, ఒకదాని వెనుక మరొకటి, 
వరుసగా, విపరీతమైన వేగంతో అయినా సావకాశంగా నేను గమనించ 


గలిగే వేగంతోనే - నా ముందు ప్రత్యక్షమైన తెర మీద ప్రనరించి 
సజీవ చిత్రాలు ఆగిపోయి తెర కూడా మాయమైపోయింది. 


“ఐం నమౌాధథంణం. చవక్టిలం?” అగు 


కనిపించాయి! 
నేనేం చూశానో వాటి గురించి ఒక్కమాట కూడా చెప్పలేను. 
కాంతిగోళం నా సమాధానం కోసం ఇంకా నిరీక్షిస్తూనే ఉంది. 
వెంటనే మరో విషయం నాకు గుర్తొచ్చింది. 
మా నాన్నమ్మ శాపం! 
“రేయ్‌ జానకీ! (మా తండ్రి జానకి రామయ్యగారు నువ్వూ, నీ 


పిల్లలూ వీధుల్లో ముష్టెత్తుకోవాలి. ఈ వంశం నశించిపోతుంది. ఇది జరిగి 


తీరుతుంది!" 
నేను మహా మొండివాణ్ణి భవిష్యత్తును నేను మారుస్తాను. 


“ఉంటాను” అని సమాధానం ఇచ్చాను. 
మెల్లిగా గోళం మాయమైపోయింది. మళ్ళీ గదిలోకి వెలుగు వచ్చింది. 
ల్లి 


322 


లోబీసాంగ్‌ రాం 
"చదువుతున్న పుస్తకం లో ఏ పదం దగ్గర అగి 


| 
ఉంది! ఎంత ఉద్విగ్షతతో చదువుతున్నానో ఇప 
a 


xxx 
ను! చూపుల' కోసం వెళ్ళాను! “నీవి అశ్లేషా నక్షత 


మరణం లేని మీరు 


నాకు 32 ఏళ్ళు వచ్చాయి. 
సిగరెట్లు మానేసి అప్టటికి రెండేళ్ళ అయింది. 
ఉన్నట్లుండి రొమ్మునొప్పి ప్రారంభమయింది. నా గుండెను ఎవరో 
సట్టకారు'తో బలంగా నొక్కిపెట్టి ఉన్నట్లు. నా భార్య చిన్న వదిన ఇందిరమ్మ 
10. డాక్టరు, కాలేజీలో ప్రాఫెసర్‌. 
ముస్టై తొమ్మిది రోజులు ప్రతిరోజూ వోస్పిటల్‌కు తీసుకువెళ్లి పరీక్షలు 
చేయించేది. డాక్టర్లకు నాకేం జబ్బో అంతుపట్టలేదు. 
“జక్క సిగరెట్‌ త్రాగు! నీ నొప్పి వెంటనే తగ్గిపోతుంది"? అని నా 
మనసులో వినిపిస్తూ ఉండేది. 
కానీ నేను మొండివాణ్ణి. “చావనయినా చస్తాను కానీ సిగరెట్‌ 
మాత్రం త్రాగను!” 
నలభైయ్యవ రోజు ప్రొద్దున నొప్పి మాయమైపోయింది! 
వెంటనే ఆఫీసుకు బయల్టేరాను! 
దార్లో ఓ సిగిరెట్‌ పట్టే అగ్గిపెట్టే కొన్నాను! 
తరువాత కొంత కాలానికి నాకు తెలిసింది జ్యోతిషానికి పార్వతిదేవి 
శావం ఒకటి ఉందనీ, విధితో పోరాడి భవివ్యత్తును మార్చుకోవాలనే 
మొండివాళ్ళ మీద జ్యోతిషశాస్త్రం పనిచేయకూడదని! 
xix 
భయపడి పరుగెత్తుకొస్తున్న ఓ ఎద్దు నా దగ్గరికి వచ్చేసింది, దాన్ని 


మరో ఎదు తరుముతూ వస్తోంది కనుక. రొప్పతున్న దాని ఊపిరి నా 

ముఖానికి తగిలింది. అయినా నేను ప్రక్కకు తప్పకోక అలాగే నిశ్చలంగా 

నిలబడిపోయాను. అంత వేగంలోనూ ఆ వ ఎద్దులూ నా ప్రక్కనుంచి 

వె కలుగ! 1 

వెళ్ళిపోయాయి. నాలో అ 

హయగ్రీవశాస్రి కర్నూలుకు 1994లో బదీలీ అయి స్టేట్‌బ్యాంక్‌ 

_బుధవారకేటి” బ్రాంచిలో చేరాడు. త్వరలోనే “కర్నూలు స్పిరిచ్యువల్‌ సాసైటీ 

బుడ్డా మిరమిడ్‌ ధ్యాన కేంద్రం” వైపు అత్యంత బలంగా ఆకర్షింపబడ్డాడు. 
324 


మరణం లేని మీరు 


లోపలికి వెళ్ళి కూచున్నాం. హయగ్రీవ శాస్తి అంటున్నాడు - 
్మాహన్‌! ఈయన్ని నువ్వు ఏమన్నా అడుగు. ఈయన్లో 'డిస్కన్‌' చెయ్యి. 
సన్యెలొ మాట్లాడినా ఈయన తొణకడు. 

ఆరోజు ఓ గంటన్నర సేపు నా మనస్సులో నింపుకున్న అజ్జానాన్నంతా 
18జనేయ శర్మ గారి ముందు కక్కేశాను! తేలికపడ్డ శరీరంతో ఆదోనికి 


క్ఞసోయాను. 
ix 

సాయంత్రం,- సూర్యాస్తమయం అవుతున్న వేళ 

“డాక్టర్‌ హర్తి గారు నన్ను ధ్యాన భంగిమలో కూర్చోపెట్టి ధ్యానం 
౫ చెయ్యాలో పూస గుచ్చినట్లు చెప్పి మళ్ళీ తాను చెప్పేంతవరకూ కళ్ళు 
వద్దని చెప్పారు. 

నా తల వెనుక నూర్యానయమయింది. 70 నిమిషాలు 
మెదటిసారిగా ధ్యానంలో నేను కూర్హోగలిగాను! 

నన్నులేపి “ఏమయినా అనుభవాలు కలిగాయా?” అని డాక్టర్‌ హరి 
“గారు “మొదట్లో కొంతసేపు శరీరం లోపలి శబ్దాలు వినిపించాయి. కాస్సేపు 


కరువాత నా ముందు ఎవరో నడుస్తున్నట్లు అనిపించింది. 
“తరువాత నా శరీరం ఒకటిన్నర కిలోమీటర్ల దూరం ఎత్తుకు 


ఎదిగినట్లు అనిపించింది. అంతే!” 
“వెరీగుడ్‌. ఇలాగే సాధన చెయ్యండి” అన్నారు డాక్టర్‌ హరి. తరువాత 


అనేక్ర ధ్యానమిత్రులతో నాకు స్నేహం ఏర్పడింది. 
xxx 


క్రమేపి అనేకానేక ఢథ్యానానుభవాలు కలిగాయి. 

ఓ ధ్యా నానుభవంలో నా శిరస్సు మాయమైంది. శరీరం వైవు 
చుదాషున ్రయతిస్తే చేతులూ, కాళ్ళు కూడా మాయమైపోయాయి. 
ba ఓ నల్లటి కుండ ప్రత్యక్షమైంది. ఆ కుండలోకి తొంగి 


మొండెం బదులు 
పల ఖాళకేగా ఉంది! 


326 


మరణం లేని మీరు 


మూసేనుకున్నాయి. అమ్మతల మాయమై శిలా విగ్రహవు శిరస్సే మళ్ళీ 
శయారైంది. 
xxx 
తరువాత నా అనువాద వ్యాసంగం నిజంగా ఓ అద్భుత ప్రక్రియగా 
మారింది. రాత్రుళ్ళు నా ప్రక్కనే ఎవరో కూర్చుని నేను వ్రాస్తున్న అనువాదాన్ని 
నిశితంగా గమనిస్తున్నట్లు అనిపించేది. ఎంతో స్ఫూర్తి లభించేది. ఎదురుగా 
సుభాష్‌ పత్రి గారి “తులసీదళం” మీద ఫోటో నన్ను నిద్రపోనియకుండా 
నాలో శక్తిని నింపేది. లోబ్‌సాంగ్‌ రాంపా నా కలం లోంచి తన అనువాదాన్ని 
తానే చేశాడని నా నమ్మకం. “నేను నిమిత్తమాత్రుణ్ణి” అని నా అభిప్రాయం. 
xxx 
చాలా రోజుల తరువాత సత్రిగారిని కలవడానికి వెళ్ళాను. 

ఆయన బయట ఓ కుర్టీ వేసుకుని కూర్చుని చదువుకుంటున్నారు. 
నన్ను చూస్తూనే లేచి ఇంట్లోకి దారి తీశారు. లోపల కూర్చుంటూ ఉ సారి 

నాతో కరచాలనం చేసి “ఇక మీరు చచ్చిపోవచ్చు!” అన్నారు. 
“'అప్పటి' గోళపు ప్రశ్షకు 


వెంటనే మొదటి అంకం నాకు గుర్తొచ్చింది. 
“మరణం 


'ఇష్టటి' నా జవాబా ఇది?” అనిపించింది! “యూ ఫార్‌ ఎవర్‌” కు 
లేని మీరూ అనే పేరు అద్భుతం గొ పత్రిగారే నిర్ణయించారు. 
kX 

కొలను భారతీ క్షేత్రంలోని సరస్వతి గుళ్ళో దీపం సెమ్మెలో కొంత 
నూనె పోసి ఓ వొత్తిని ముంచి వెలిగించాను. చేతికి అంటుకున్న నూనెను 
అంకాలికి రాసేసుకుని అక్కడే ధ్యానంలో కూర్చున్నాను, “నాకు జ్ఞానం కావాలి” 
అనుకుని. 

“వి శరీరం లాంటిదే మండుతున్న వత్తి కూడా” 

“బట్టి వొత్తిని వెలిగిస్తే బక్క సారి మండి అరిపోతుంటి” 
“వొత్తి స్థిరంగా నిలబడి మండాలంటే నూనె కావాలి” 
“మండేది నూనే కానీ వొత్తి కాదు”. 


328 


| 


| 


మరణం లేని మీరు 


ఈ మాటలు వినిపించాయి. 
“మొదట్లో నేను ఒక్కటిగానే ఉన్నాను. తరువాత రెండుగా 


ఖిపీంచాము. విరగక ముందూ, రెండు ముక్కలయిన తరువాత కూడా 
ఇ్టనంగా ఉన్నది ఒక్కటే! నేను భిన్నుణ్లి కాను!" 

“ఏ వస్తువు నీకు కనిపించాలంటే ఆ వస్తువు నీకంటికి తగినంత 
వారంలో నీ ముందే ఉండాలి. దాని మీద నీ దృష్టి ఉండాలి. అంటే చూస్తున్న 
౫గూ-చూసీచూపూ-చూడబడు తున్న వస్తువూ ఒకే సరళరేక లో ఉండాలి. 
౩ చూడబడుతున్న వన్తువులోకే చూన్తున్నవాడు దూరిపోయినా, 
శూడబడుతున్న వస్తువే చూన్నున్నవాడిలోక దూరిపోయినా ఆ వస్తువు 
కనిపించదు”! 

“విశ్మాన్న నువ్వు చూడాలంటే విశ్వానికి దూరంగా నిలబడాలి! అలా 
కక ఆ విశ్వంలోనే నువ్వుంటే ఆ విశ్వం నీకు ఎలా కన్సిస్తుందొ? 

“చూడబడుతున్న వన్తువు నువ్వే అయిపోతే 'చూవు' 
ఎక్కడుంటుంది”? 


“నీ గురించి నువ్వు తెలుసుకోవాలంటే నువ్వే 
బయటికి వచ్చి నీ శరీరాన్ని చూసుకోవాలి! శరీరం నువ్వు కాదన్న ప్రతక్ష 


నీ శరీరం లోంచి 


గానం నీకు అప్పడే కలుగుతుంది” 


(కుమారధార-తిరుమలు 
xk 
చి పారేశాను కదా, ఇక నేను 


యుజక్టీవప్‌తాన్ని కత్తిరిం 
రొవ్మాణుణ్సికాను కటా? తల్లి “తద్దినం” ఎలా పెట్టగలను? “ఏం 

చెయ్యమంటారాని పత్రిగారిని అడిగానా 
ఇంట తనే దని వూర్తి చేనుకుని వెళ్ళిపోయిది. నువ్వేమీ 

చెయ్యక్కర్లేదు!” 

య్య! నో ఆదివారం. శనివారం మొత్తం భోజనం చెయ్యలేదు. 
ఇతో. సలవరోజే అయినా, కొత్తపల్లిలో ఆఫీసుకు వెళ్ళాల్సి వచ్చింది. 
బయలుదేరబోతూ ఆత్మకూరులో ఓ హోటల్‌కు వెళ్ళి 


ఆకలేస్తోంది” కొత్తపల్లికి 
ia 330 


మధ్యాహ్నం ఒంటిగంటకు మళ్లీ ఆకలేసింది. 
ఇడ్లీల పొట్లం విప్పాను. మూ i 


పడుతున్న ”. 
న్న విధంగానే కన్చించాయి. వాటిని తినగూడదనుకున్నాను 
ఇను. 


అల = 
లాగే పట్టుకుని బయటికి వచ్చాను-ఏ కాక్రిక్రో పెడదామని, 
వ ్కొన కుక్క బ్యాంక్‌ లోపలికి ప్రర్రుగెత్తు కొచ్చింది, 

మూడు ఇడ్లీలనూ తినేసి వెళ్ళిపోయింది! ఎంతో సంత 


న స్‌ జె ఎంతో సంతోషించాను! 
జా మథ్యాష్షాం _ అదే సమయానికి 2 ముసలాయన 


బ్యాంక్‌ లోపలికి వచ్చాడు, “= 

i నాడు. “కస్టమరేమో” 

అడెగాను. 'పమరిమోనను కున్నాను. “వం కావాలొని 
“ఏమ్‌ అక్కర్లేదు, ని; 

నంద్యాల నుండీ. 


నంద్యాల” నుండా? ఏం “య్హాట్ర” అటో 


న్ను చూసి ఇ న 
క యూసి ఒక్కమాట చెప్పిపోవాలనే వచ్చాను 
క్ట" ల 


“జ్ఞాననేత్రాన్షా ఇచ్చి జీవీతవు వెలుగు చూపంచాలు! 
అందుకే నా దృష్టిలో పత్రి గారే శీకృష్లుడు! | 
'కర్నూలే ఆ బృందావనం! 
ఇదీ ఈ ధ్మాని జీవితం! 
Xxx 
331 


పుస్తక పఠనం 


పుస్తకాలు చదవడం వలన మనకు మొత్తం చిష్టయాల సి ఇళ సంలు: 
ప్రపంచంలో ఉండే యోగుల జీవిత చరిత్రలను శ్రద్ధగా పఠనం చేస్తే వారి 
వారి అనుభవాలను, వారి వారి బోధనలను తెలుసుకోవచ్చును. 

మహాయోగుల జీవిత చరిత్రలను చదవడం వల్ల వారు జీవితాంతం 
కష్టపడి సాధించిన ఫలితాలను కొన్ని గంటల్లోనే తెలుసుకుని మనం అన్ని 
సంవత్సరాలు కష్టపడకనే వారి పూర్ణ సారాంశాన్ని గ్రహించి మన అభివృద్ధికి 
సోపానాలను వేసుకోవచ్చును. 

ఉదా : బుద్దుడు ఆగు సంవత్సరాలు ధ్యానం చేసి 'దుఃఖానికి కారణం 
తృష్ణ; అనీ, 'తృష్ణకి కారణం అ విద్య, అనీ కనుక్కుని ప్రపంచానికి చాటి 
చెప్పాడు. కానీ, మనం ఆరు సంవత్సరాలు కష్టపడకనే ఒక నిమిషకాలం 
లోనే దానిని చదివి, అవిద్యను నాశనం చేసుకోవచ్చు! “తృష్ణను వీడితే ఇక 
దుఃఖం ఉండదు” అని స్వయంగా తెలుసుకోవచ్చును. 

పుస్తక పఠనం ద్వారా, ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని సంపూర్ణంగా తెలునుకుని 
మనలో ఉన్న మూఢ నమ్మకాళ్షీ మూర్జత్వాలనూ వదిలించుకుంటే మన 


పురోగతికి మనమే దారి ఏర్దరచుకున్న వాళ్ళమవుతాం'. 
ముఖ్యంగా మానవుడు “చనిపోవడం” అనే మాటలను 
తలచుకోవడానికే భయపడతాడు. అసలు చనిపోవడం అనేది, రెండు పగక్ట 


మద్య నిద్రలాగా రెండు జీవితాలను మధ్య విశ్రాంతి. ఎప్పుడైతే ఈ విషయాన్ని 

తెలుసుకుంటామో ఇంక మనకు “చనిపోవడం” అంటే భయం పోయి, అది 

వచ్చినప్పడు ఆనందంగా స్వీకరిస్తాం. అప్పడే మనం స్వయంగా అంటే 
ది 


'స్వఇచ్చుతో ఎన్నుకుని తీసుకున్న ప్రస్తుత జీవితాన్ని ఆనందమయంగా ఉండేలా 
వో My = 

చూసుకుంటూ మగ పురోభివృద్ధి వైపు పయనించ గలుగుతాం. పైన చెప్పిన 

ప లాంటివే అనేకం తెలియాలంటే అవి మనకు యోగులు రచించిన 
షయాల 


పసకాలలోనే దొరుకుతాయి. 
అంచేత తప్పకుండా చదువలసిన పిరమిడ్‌ స్పిరిచ్యువల్‌ సాసైటీల 


ప్రథ్యాత్నక శాస్త్ర గ్రంథాలనూ, బ్రహ్మార్ని వత్రిజ్‌ గారి ఆడియో మరియు 
బిడి యో క్యాసెట్లి పట్టికలను ఇక్కడ పొందుపరుస్తున్నాం. 
332 


